శ్రీమతే రామానుజాయ నమః 


జో 
re, 


శ్రీవేంక సాహితి 


(నాలాయిర దివ్యప్రబంధంలో ఆగ్రార్సు 
శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతించిన పాశురాలు - తాత్ప్సర్యంతో ) 


ఉద, శ్రీమాన్‌ డా॥ ఈ. ఎ. శింగరాచార్యులు 


(చతుర్ధ) ఉభయవేదాంత సభల జ్ఞాపిక 
జూలై, 2011 
సమర్పణము 
శ్రీమతి అలమేలు మంగ శ్రీమాన్‌ గోపాలకృష్ణమూర్తి దంపతులు 


శీవేంకటేశదివ్వనాహెతి 

శ్రీమాన్‌ డా॥ ఈ.ఎ. శింగరాచార్యులు 

(ప్రథమ ముద్రణ : జూన్‌, 2008 

ద్వితీయ ముద్రణ : జూలై, 2011 

(ప్రతులు : 1000 

ఆవిష్కరణము : 22-7-2011 

సందర్భము : (చతుర్ధ) ఉభయవేదాంత సభలు 

వేదిక : శ్రీపద్మావతీ కల్యాణమండపం, తిరుచానూర్‌రోడ్‌ 
తిరుపతి 


హక్కులు : అన్నీ రచయితవే 


వెల i అమూల్యం 
ముఖచిత్రం : తిరుమల గిరులపై వేంకటేశృరుడు 


ఈ సవి[త్రగ్రంథం భగవద్బాగవతాచార్య వైంకర్య నిష్టులు 
శ్రీమతి అలమేలుమంగ, శ్రీమాన్‌ గోపాలకృష్ణమూర్తి దంపతులు 
భక్తిశ్రద్ధలతో సమర్పించిన పనిత్రద్రవ్యంతో, వారు తిరుపతిలో నిర్వహించే 
(చతుర్ధ) ఉభయవేదాంతసభల పవిత్ర జ్ఞాసికగా ముద్రింపబడుతున్నది. 
దివ్దునూరనిర్దుతా వేంకబోళసాసాతీ (ఛావ్రుళ్టుడుంవీతా వ్రూద్ధుతత్త్రూబంధురా / 
భానుకాలిన్నా త్ఫుధా భక్తకోటనన్దిధౌ గోవక్షవ్హమూర్తినా న్య్వమబేతనిల_ ర్మ్రతే / 
ప్రతులకు : 
శ్రీ పి. గోపాలకృష్ణమూర్తిగారు 
హైదరాబాద్‌-60. సెల్‌ : 9848129366 
డి.టి.పి. : చంద్రశేఖర్‌, తిరుపతి 


ప్రింటింగ్‌ : 
సి.యన్‌. ప్రింటర్స్‌, 99, ప్రకాశంరోడ్‌, తిరుపతి. 


శ్రీమతే రామానుజాయ నమః 
న్యాయవేదాంతవిద్వాన్‌ 
ఉ.వే. శ్రీమాన్‌ ఈయుబ్లి రంగాచార్యస్వామివారు 
ac) 
భారద్యాజభవనం, నరసాపురం 


శుభాశంసనము 


శ్రీరంగమంగళమణిం కరుణానివాసం 
శ్రీవేంకట ద్రిశిఖరాలయకాలమేఘమ్‌ I 
శ్రీహస్తిశైలశిఖరోజ్బ్వలపారిజాతం 

శ్రీశం నమామి శిరసా యదుశైలదీపమ్‌ ॥ 


“కోయిల్‌ తిరుమలై పెరుమాళ్‌ కోయిల్‌ తిరునారాయణపురమ్‌” అని 
శ్రీవైప్లవ సంప్రదాయంలో అనుసంధింపబడే (ప్రధాన దివ్యదేశాలు నాల్గింటిలో 
మధ్యమణి న్యాయంగా వెలుగొందే తిరుమల కలియుగ వైకుంఠంగా (ప్రసిద్ది 
చెందింది. ఆ గిరులపై వేంచేసి ఉండే స్వామి “కలౌ వేంకటనాయకః” అని కలియుగ 
ప్రత్యక్షదైవంగా, భక్తుల కొంగుబంగారంగా కీర్తింపబడుతున్నాడు. 


వేదాలలో, పురాణాలలో, ఆగ్ర్యార్ల దివ్యప్రబంధాలలో, పూర్వాచార్య స్తోత్రా 
లలో లౌకికసంస్క )తవాజ్మయంలో, ప్రాచీన ద్రావిడవాజ్మయంలో శ్రీవేంకటా 
చలమహిమ, అచటి స్వామివైభవం విసృతంగా ప్రతిపాదింపబడింది. ఆగ్రార్లలో 
భక్తాంఫ్రిరేణువులనే తొణ్జరడిప్పొడి ఆగగ్వార్జు తప్పు మిగిలిన ఆశీగ్యార్టు 
రెండువందలకు మించిన (207) పాశురాలలో తిరువేజ్లడముడైయాన్‌ను గానం 
చేశారు. ఈ పాశురాలన్నీ శబ్ద మాధుర్యాన్ని, అర్థగాంభీర్యాన్ని కలిగినవి. 

భగవానుని రూపాలు పర-వ్యూహ-విభవ-అంతర్యామి-అర్బారూపబేధంతో 
అయిదు విధాలని వేదాలు, ఆగమాలు, పురాణాలు, ఆగ్వార్ల, పూర్వాచార్యుల 
సూక్తులు తెల్పుతున్నాయి. ఈ అయిదు రూపాలను శ్రీవేంకటేశ్వరుని విషయంగా 
“మనత్తుళ్ళాన్‌ వేజ్లదత్తాన్‌ మాకడలాన్‌ మ్రైగ్రుమ్‌ నినైప్పరియ నీళ్‌ అరజ్ఞత్తుళ్ళాన్‌- 
ఎనైప్పలరుమ్‌ దేవాదిదేన నెనప్పడువాన్‌ మున్నారునాళ్‌ మావాయ్‌ పిళన్దకన్‌” 
అని అంటూ పూదత్తా[గ్యార్లు ఇరణ్ఞామ్‌ తిరువన్హాదిలో (28) అనుసంధించారు. 
ఈ పాశురంలో “మనత్తుళ్ళాన అని అంతర్యామిరూపం, “మా కడలాన్‌” అని 


వ్యూహం, “నినైప్పరియ నీళ్‌ అరబ్గత్తుళ్ళాన్‌” అని అర్భారూపాలకు మూలం అయిన 
శ్రీరంగంలోని శ్రీరంగ నాథుని అర్బామూర్తి, “దేవాదిదేవన్‌” అని పరరూపం, 
“మున్నారునాళ్‌ మావాయ్‌ సిళన్ద మకన్‌” అని కేశిహంత అయిన శ్రీ కృష్ణుని 
స్మరించడంద్వారా విభవం - ఈ విధంగా పరత్యాదిపంచకాన్ని “వేజ్లదత్తాన్‌” 
విషయంగా ఆకగ్వార్లు అనుసంధించడం సుస్పష్టం. 

ఇక ప్రధానాలైన విభవావతారాలను ఇంచుమించుగా అన్నిటినీ ఆశ్రీర్యార్లు 
తిరువేజ్ణడముడ్లైయాన్‌ విషయంగా అనుసంధించడాన్ని గమనించవచ్చు. 
“శజ్ఞమాకడల్‌ కడైన్లాన్‌.... వేజ్లదత్తు్లణ్‌మాల్‌ అనే నాచ్చియార్‌ తిరుమొగీలోని 
(8-7) పాశురం సముద్రమధన వృత్తాంతాన్ని ప్రస్తావించడంద్వారా కూర్మావ 
తారాన్ని, తిరుమఃలీశై యా[గ్వార్లు తిరుచ్చన్లవిరుత్తంలో “కున్టిల్‌ నిన్దు.... మణ్‌ 
ఒన్టు శెన్ట తొన్దైయుణ్ణ తొన్దిదన్దు పన్టియాయ్‌” (48) అని వరాహావతారాన్ని, 
తిరుమజ్ణ్ల్‌మన్నన్‌ పెరియతిరుమొకిలో (7-3-5) “వేజ్బడత్తరిటై” అని 
నృసింహావతారాన్ని, “మాన్‌కొళ్బతోల్‌ మార్చిల్‌ మాణియాయ్‌ మావలిముణ్‌ తాన్‌ 
కొణ్ణు తాళాలళన్ద పెరుమానై” అని వామన రూపాన్ని, నమ్మా[గ్యార్డు తిరువాయ్‌ 
మొకగీలో “అన్టుశాల నుళన్ల పిరాన్‌ పరన్‌ శెన్టు శేర్‌ తిరువేజ్లడమామలై” (3-3-8) 
అని తివిక్రమావతారాన్ని, పెరియా[గ్యార్లు “తెన్నిలజ్ఞై మన్నన్‌ శిరమ్‌ తోళ్‌ తుణి, 
శెయ్‌దు మిన్నిలజ్ల పూణ్‌ విబీడణనమ్బి క్కు... వేజ్లడవార్‌” (2-6-9) అని 
శ్రీరామావతారాన్ని, “నిచ్చలుమ్‌ తీమైకళ్‌ శెయ్‌వాయ్‌ నీళ్‌ తిరువేజ్లడత్తె నాయ్‌” 
(1-4-3) అని శ్రీకృష్ణావతారాన్ని అనుసంధించారు. మిగిలిన అవతారాలను సైతం 
ఆగ్రగ్యార్టు శ్రీవేంకటేశ్వరుని విషయంలో అనుసంధించడాన్ని సందర్భానుగుణంగా 
అన్వయించే అవకాశం ఉన్నది. విస్తరభీతిచేత ఇంతటితో ఈ అంశాన్ని 
ముగిస్తున్నాను. కాబట్టే ప్రతివాదిభయంకరం అణ్మన్‌ తమ సుప్రభాతస్తోత్రంలో 
“మీనాకృతే కమఠకోల” ఇత్యాదిగా దశావతారాలను అన్నిటినీ శ్రీవేంకటేశ్వరుని 


విషయంగా అనుసంధించారు. 


వేదాంతదేశికులు రహస్యత్రయసారంలో “జాపనిషదవిద్యావిశేషబ్లళ్‌తోయుమ్‌ 
అనుసంధేయగుణవిశేషజ్లల్‌ నియతజ్గళానాప్పోలే భగవచ్చా స్త్రోక్తమాన రూపవిశేషాను 
సంధానత్తుక్కుమ్‌ గుణవిశేషజ్లళ్‌ నియతజ్ఞళ్‌” అని వచించారు. దీనినిబట్టి 


ఉపనిషత్తులలో తెలుపబడ్డ బ్రహ్మవిద్యావిశేషాలు అన్నిటిలో ఒక్కొక్క విద్యలో 
కొన్ని కొన్ని గుణపోేషాలు నియతాలు అయినట్లే, పాంచరాత్రశాస్త ప్రతిపాదితాలైన 
భగవానుని రూపవిశేషాల అనుసంధానంలోను గుణవిశేషాలు నియతాలు - అని 
తెలుస్తున్నది. నమ్మాగ్యార్లు (ద్రావిడవేదసాగరం అయిన తిరునాయ్‌మొ గీ 
ప్రబంధంలో కొన్ని దివ్యదేశాలలోని అర్బామూర్తివిశేషాలలో ఒక్కొక్క కల్యాణగుణం 
విశేషించి అనుసంధేయమని తెలిపినట్లుగా ఆచార్య హృదయకారులు (ప్రతిపా 
దించారు. ఈ (క్రమంలో, తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని రూపంలో “నికరిల్‌ 
పుక్కగాయ్‌” అని అంటూ వాత్సల్యగుణం ్రకాశిస్తూన్నదని అనడం పైకి తెలిపిన 
వైదిక, ఆగమషప్ర(క్రియానుసారంగా అన్వయించు కోవడంలో విప్రతిపత్తి ఏమీ 
లేదుకదా! 


“ప్మయుదొన్టుమ్‌ వారాద వణ్ణమే విణ్‌ కొడుక్కుమ్‌” (ఏకొజుత లేని రీతిలోనే 
వేంకటాచలం పరమపదాన్ని ఇస్తుంది...... (ముదల్‌-తిరు-76) అని అంటూ పొయ్‌కై 
ఆ[గార్లు అనిష్టనివృత్తిపూర్వకం అయిన ఇష్టప్రాప్తిని వేంకటాచలం అనుగ్ర 
హిస్తుందని అన్నారు. ఇదే భావాన్ని నమ్మా[్రగ్యార్లు తిరువాయ్‌మొభ్రలీలో “తిరువేజ్లడ 
మామలై ఒన్టుమే తొకింినమ్‌ వినై యోయుమో”, “తిరువేజ్లడమ్‌ నజ్ఞట్కు శమన్తాళ్‌ 
వీడు తరుమ్‌” అని (3-3-8, 7) అనుగ్రహించారు. ఈ రీతిలో అకగ్యార్ల దివ్య 
ప్రబంధాలలో పలుచోట్ల వర్షింపబడ్డ తిరుమల వైభవం భాగవతవైభవంలోనే 
పర్యవసిస్తుందని, భగవానుడొక్కడే మోక్షప్రదాత అనే శాస్తార్జానికి విరుద్దం కాదని 
గుర్తించాలి. 


జీవుని అచేతనవత్‌ పారతం(త్ర్యాన్ని, అచేతనంకంటే జీవునకు ఉండే 
వ్యావృత్తిని కులశేఖరులు తమ (ప్రబంధంలో శ్రీవేంకటేశ్వరుని వైభవాన్ని కీర్తించే 
“పడియాయ్‌ కిడన్దు ఉన్‌ వవళవాయ్‌ కాబ్బేనే” అనే సూక్తిద్వారా తెలియజేశారు. 
ఈ సూక్తిలో “పడియాయ్‌ కిడన్దు” అని అచేతనవత్‌ పారతం(త్ర్యం, “ఉన్‌ 
పవళవాయ్‌ కాణ్బేనే” అని అచేతనంకంటే ఉండే వ్యావృత్తి తెలుపబడ్డాయి. గోదాదేవి 
తమ నాచ్చియార్‌ తిరుమొకగీ ప్రబంధంలో “వేజ్జడత్తు ప్పదియాక వాశీగీర్‌కాళ్‌” 
(8-9) అని అంటూ వేంకటా [ద్రిలోని నిత్యనివాసం - ఉజ్జీవనం రెండూ పర్యాయాలు 
అని అన్నారు. 


ఇటువంటి ఎన్నో అద్భుతమధురవిశేషాలను కల, శ్రీవేంకటేశ్వరవైభవ 
'ప్రఖ్యాపకా లైన, నాలాయిరంలోని దివ్యసూరుల పాశురాలను అన్నిటినీ ఒకచోట 
చేర్చి తాత్పర్య సహితంగా జూన్‌ 2008లో విజయనగరం వాస్తవ్యులు భాగవత 
శేఖరులు శ్రీ దాసరి సన్యాసిరాజు, శ్రీమతి నరసయ్యమ్మ దంపతులు ఇటు 
భగవత్మైంకర్యాన్ని, ఆచార్యపరిచర్యను, అటు తమ పుత్రుని మనోరథ పూర్తిని, 
తమ తల్లిదండ్రుల, పితామహీపితామహుల విషయంలో సేవను చేసికొనే ఉద్దేశ్యంతో 
ముద్రించారు. ఇప్పుడు ఈ (గ్రంథాన్ని అద్వితీయమైన రీతిలో ఉభయవేదాంత 
సభలను పలుచోట్ల నిర్వహిస్తున్నవారు, శ్రీవైష్ణవ కైంకర్యసిరిని పరిపూర్ణంగా 
కలిగినవారైన శ్రీమాన్‌ పి.గోపాలకృష్ణమూర్తిగారు ఈ యేడు జూలై 22, 23, 24 
తేదీలలో తిరుపతిలో నిర్వహించే చతుర్ధ ఉభయవేదాంత సభల జ్ఞాపికగా తిరిగి 
ముద్రించడం చాలా సముచితం. శ్రీమాన్‌ గోపాలకృష్ణమూర్తిగారిని హృదయ 
పూర్వకంగా అభినందిస్తూ, వారి నత్సంప్రదాయసేవ అప్రతిహతంగా, 
బహుగుణీకృతంగా కొనసాగేటట్టు శ్రీనివాసప్రభువు వారిని అనుగ్రహించాలని 
మంగళాశాసనం చేస్తున్నాను. వీరు బహుద్రవ్యాన్ని వెచ్చించి అందించే 
ఈసదద్లంథాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా సంప్రదాయజ్ఞులైన పాఠకులను 
వేడుతూ, స్వస్తి. 


నరసాపురం ఇట్టు 
16-7-2011 ఈ, రంగాచార్యులు 


నిజ్ఞపి 
ఇవి 

వినా వేంకటేశం న నాథో న నాథః 

సదా వేంకటేశం స్మరామి స్మరామి । 

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద 

ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ॥ 
అర్భామూర్తి వైభవం 

“అంతర్భహి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః” అనే వైదికసూక్తి ప్రకారం 

భగవానుడైన శ్రీమన్నారాయణుడు సర్వత్ర వ్యాపించి ఉన్నా ఉపాసకుల 
సౌకర్యంకోసం, సకలచేతనులు తనను ఆశ్రయించి ఉజ్జీవించడంకోసం పర- 
వ్యూహ-విభవ-అంత ర్యామి - అర్భామూర్తులనే అయిదు రూపాలను ఆ స్వామి 
కల్గి ఉంటాడు. వీటిలో, పరమ పదంలో ఉండే రూపం పరరూపం; క్షీరాబ్దిలో 
ఉండే రూపం వ్యూహం; శిష్టరక్షణ కోసం, దుష్టశిక్షణార్హం. ధర్మసంస్థానంకోసం 
ఎత్తిన రామకృష్ణాద్యవతారాలు విభవాలు; చేతనాచేతనపదార్థాలలో అన్నిటిలో 
వ్యాపించి ఉండి, వాటిని నియమించే రూపం అంతర్యామి; దివ్యక్షేత్రాల్లో గృహాదుల్లో 
భక్తులకు అభిమతం అయిన (ద్రవ్యంతో వారికి ఇష్టం అయిన తీరులో చేయబడ్డ 
మూర్తులలో నిత్యసన్నిహితంగా ఉండే, సర్యాపరాధ సహిష్టువు అయిన మూర్తివిశేషం 
అర్వామూర్తి. ఈ అయిదు రూపాలు “అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య 
పృష్టే మహతో మహీయాన్‌, శుక్రేణ జ్యోతీగ్‌ంషి సమను ప్రనిష్టః ప్రజాపతి శ్చరతి 
గర్భే అంతః” ఇత్యాది సంస్కృతవేదసూక్తుల్లోను, “విణ్‌ మీదిరుస్పాయ్‌ మలైమేల్‌ 
నిజ్సాయ్‌ కడల్‌ శేరప్పాయ్‌ మణ్‌మీదుభ్రరిల్‌వాయ్‌ ఇవశ్‌[గ్రైళ్‌ ఎబ్లుమ్‌ మతైన్లు 
ఉతైవాయ్‌” అని మొదలైన ద్రావిడవేదసూక్తులలోను ప్రస్తావింపబడ్డాయి. పై శ్రుతిలో 
“అంభస్య పారే” అని అనడంద్వారా పద్మనాభ నామకమైన వ్యూహం, “భువనస్య 
మధ్యే” అనడంవల్ల సూర్యామండలాంతర్వర్తి అయిన విభవం, “నాకస్య ప్పష్టే” 
అని పరరూపం, “శుక్రేణ జ్యోతీంషి సమను ప్రనిష్ట” అని అర్భారూపం, “ప్రజాపతి 
శ్చరతి గర్భే అంతః” అని అంతర్యామి చెప్పబడ్డాయని విజ్ఞుల వివరణం. వీటి 
అన్నిటిలో, అర్బావతారం సకలకల్యాణగుణపూర్ణం, శుభాశ్రయం, సర్వసమాశ్రయ 
ణీయం, కాబట్టి “సర్వం పూర్ల్ణమ్‌” అనే రీతిలో సంపూర్ణం; ప్రశస్తతమం. 
శ్రీపిళ్ళెలో కాచార్యులవారు “పూర్తియుళ్ళదు అర్బావతారత్తిలే” అని ఈ విషయాన్ని 


నొక్కి వక్కాణించారు. “అర్సావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల” ఇత్యాది 
పలు సూక్తులు ఈ విషయంలో అనుసంధేయాలు. 
“స్వయంన్యక్తదైవార్షాదయ స్తు అర్బానతారభేదాః. దైవాదిష్వపి విశిష్ట 


ఆవి 


ప్రతిష్టానా నంతరప్రసాదోన్ముఖేశ్వరసంకల్పాధీన మప్రాక్సృతత్వ మను సంధేయమ్‌” - 
అని అంటూ దేశికులు న్యాయసిద్దాంజనంలో పల్కిన సూక్తి కూడా స్మరణీయం. 


విగ్రహారాధన వేదమూలకం : 

వి[గ్రహారాధనం వైదికం కాదని, తరువాతి కాలంలో అది ఏర్పడినదని, వేదంలో 
అర్బామూర్తి ఆరాధనకు ఆధారాలు ఏవీ లేవని కొందరి నవీనవిమర్శకుల 
అభిప్రాయం. కాని, ఇది సరి కాదు. విగ్రహారాధన పరమవైదికమనే సత్యాన్ని 
సమర్థించే వేదప్రమాణాలు ఎన్నో ఉన్నాయి. “అదో యుద్దారు ప్లవతే సింధోః 
పారే అపొరుషమ్‌, తదారభస్వ దుర్హణో తేన గచ్చ పరస్పరమ్‌” (10-155-3) అనే 
బుగ్వేద సూక్తిని సాయణాచార్యుల వారు “అదః= వి ప్రకృష్ణదేశే వర్తమానమ్‌, 
అసౌరుషమ్‌ = నిర్మాత్రా పురుషేణ రహితమ్‌, యత్‌ దారు = దారుమయం 
పురుషోత్తమం దేవతాశరీరమ్‌, సింధోః పారే = సముద్ర తీరే, ప్టవతే = 
జలస్యోపరివర్తతే” - అని వ్యాఖ్యానించడం ఆ కాలంలోని విగ్రహారాధనను 
నిరూపిస్తున్నదని విజ్ఞుల భావన. ఇదే రీతిలో, “ప్రవిష్ణవే శూష మేతు మన్న గిరిక్షతే 
ఉరుగాయాయ నృష్లే” (1-155-2), “అద్భ్యః సంభూతః పృథివ్యై రసా చ్చ”, “హృదా 
మనీషా మనసా భి క్లుప్త” ఇత్యాది పలు వేదసూక్తులు విగ్రహారాధనను 
బలపరుస్తున్నవి. ఆగమ శాస్త్రాలలో ఇది సమూర్తయజనం అని, ఉత్తమ (బ్రహ్మవిద్య 
అని బహుధా శ్లాఘింప బడిందికూడా. స్మృతి, పురాణ, ఇతిహాసాది, వాజ్మయంలో 
కూడా విగ్రహారాధ నను సమర్థించే పలు ప్రమాణాలున్నాయి. విస్తరభీతిచేత వాటిని 
ఇక్కడ (ప్రస్తావించడం లేదు. 


వేంకటాచల ప్రాధాన్యం; 

ఈరీతిగా భగవానుడు ఆసేతుహిమాచలంలోగల పలు దివ్యక్షేత్రాలలో విగ్రహ 
రూపంలో వేంచేసి ఉన్నా, వాటిలో, శ్రీ వైస్లవసం ప్రదాయ ప్రకారం 108 దివ్యదేశాలు 
ముఖ్యాలు. పరమపదం, క్షీరాబ్ది- అనే రెండు తిరుపతులు తప్ప మిగిలిన 106 
ఈ లీలావిభూతిలోనే ఉన్నాయి. ఈ 108 దివ్యక్షేత్రాలు దివ్యసూరులచేత తమ 
దివ్య ప్రబంధాలలో గొప్పగా కీర్తింపడ్డాయి. వీటిలో, వేంకటాచలం “వడవేజ్గడమ్‌”, 
“వడతిరుమలై” అని ప్రసిద్ది చెందిన దివ్యదేశం. ఇది పూర్వకాలంలో ద్రావిడదేశానికి 


ఉత్తరదిక్కుగాకూడా ప్రసిద్ది చెందింది. “వడవేజ్లడవ్‌ తెన్‌ కుమరి” అనే 
తొల్‌కాప్పియ (గ్రంథవ్యాఖ్యానసూక్తి ఈ విషయాన్ని తెలుపుతున్నది. 


వేదంలో వేంకటాచల ప్రస్తావన 


అరాయి కాణే వికటే గిరిం గచ్చ సదాన్వే | 

శిరింబిళస్య సత్వభిః తేభిష్టా చాతయామసి ॥ (7-153-8) 

(పేదవాడా! గుడ్డివాడా! నీవు మహాలక్ష్మికి నివాసభూతుడైన శ్రీవేంకటాచలపతి 
యొక్క నివాసం అయిన వేంకటాచలానికి సాత్తికులైన భగవద్భక్తులతో కలసి 
వెళ్ళు. నీ పాపాలన్నీ తొలగిపోతాయి), అనే బుగ్వేదసూక్తి “రయిః కకుద్మాన్‌ 
విదధద్వినష్టం రయివద్విధానమ్‌, తస్మై కకుత్రే వికటాయ స్వాహా” (పారమాత్మికో 
పనిషత్‌) (నిరవధికైశ్వర్యస్వరూపుడు, వృషభాచలనివాసి, అందటికీ అన్ని విధాలైన 
వరాలను అను(గ్రహించేవాడు, బుగ్యజుస్పామాధర్వణాలనే నాల్గు వేదాలలో 
సుప్రసిద్దుడు అయిన వేంకటేశ్వరునకు నా ఆత్మను సమర్పిస్తున్నాను) ఇత్యాది 
పలు వైదికసూక్తులు వేంకటా ద్రివైభవాన్ని కీర్తిస్తున్నాయి. పూర్వం ఉదాహరించిన 
“అరాయి కాణే” అనే బుక్కు వేంకటాచలాన్నిగూర్చి చెబుతున్నదనే విషయాన్ని 
“రిప శ్రీకృష్ణరూపేణ క్రీడితో వేంకటాచలే, అరాయి కాణే నికటే గిరిం గచ్చేతి 
తం విదుః, ఏవం వేదముయః సాక్షాత్‌ గిరీశః పన్నగాచలలో అనే బ్రాహ్మపురాణక్లోకాలు 
తెలుపుతున్నవి. అంతేకాక, అనందాకగ్యాన్‌ విరచితం అయిన శ్రీవేంకటాచలేతి 
హాసమాల అనే సంస్కృత(గ్రంథంలో ఈ బుక్కును శ్రీరామానుజులవారు వేంకటా 
చలపరంగా వ్యాఖ్యానించారనికూడా తెలుపబడింది. పన్నెండు పురాణాల్లో విసృతంగా 
ప్రతిపాదింపబడ్డ వేంకటాచల మాహాత్య్యాన్ని సంకలనం చేసి, తి.తి.దేవస్థానంవారు 
నాగరిలిపిలో చాలాకాలం క్రితమే ముద్రించారు. 
వేంకటశబ్దనిర్వచనం 

వేంకటమనే సంస్కృతపదానికి రెండువిధాలైన వ్యుత్సత్తులను పురాణాలు 
తెలిపాయి. 

సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే | 

సర్వపాపాపహారిత్వాత్‌ వేంకటాద్రి రితి స్మృతః ॥ 
అనే వరాహపురాణశ్టోంవల్ల అన్ని పాపాలు “వేం” అనే పదంచేత చెప్పబడతాయని, 
కటశబ్దానికి దాహం అని, పాపాలను అన్నిటినీ సమూలంగా దహిస్తుంది కనుక 


10 


వేంకటమని చెప్పబడుతున్నదని తెలుస్తున్నది. ఈ భావాన్నే “శెన్టు వణబ్లుమినో 
శేణుయర్‌ వేజ్గడత్తై నిను వినై కెడుక్కుమ్‌ నీర్మైయాల్‌ొ” అని తిరుమ్మగీకై ఆకగ్వార్డు, 
“వేజ్కిడజ్ఞల్‌ మెయ్‌మ్మేల్‌ నినై ముథ్‌గవుమ్‌” (తిరువాయ్‌ 3-3-8) అని 
నమ్మాగ్యార్డు అనుసంధించారు. 
వకారోలి. మృతబీజం తు కట మైశ్వర్య ముచ్యతే | 
అవృతైశ్వర్యసంఘత్వాత్‌ వేంకటాద్రి రితి స్మృతిః ॥ 
అనే వామనపురాణసూక్తివల్ల అమృతైశ్వర్యసంఘాతరూపం కనుక ఈకొండ 
వేంకటశబ్దంచేత వ్యవహరింపబడుతున్నదని తెలుస్తున్నది. ఈ భావాన్ని 
“తిరువేజ్లడమ్‌ నజ్కుట్కు శమన్లాళ్‌ వీడు తరుమ్‌ తడమ్‌ కున్దమే” (తిరువాయ్‌-3-3-7) 
అని నమ్మా్యాగ్యార్హు అనుసంధించారు. ఈ రెండు వ్యుతృత్తులను తెలిపేటపుడు 
ఆకగ్వార్లు పలుమార్లు ముందు నామాన్ని తరువాత అర్థాన్ని అనుసంధించడం 
గమనార్హం. 


వేంకటాచల ప్రాచీనత 

కృతయుగంలో భగవానుడు శ్వేతవరాహావతారాన్ని ఎత్తి, భూమిని ఉద్దరించిన 
తరువాత, ఇంకా కొంతకాలం భూమిపై నివసించాలని ఆశపడ్డాడు. స్వామి కోరికపై 
వైకుంఠనుండి గరుడునిచే భూమికి తీసికొని రాబడిన (క్రీడాపర్వతమే వేంకటా 
చలమని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల కృతయుగంనాటి ఈ కొండకు 
గల సం(ప్రదాయసిద్దమైన ప్రాచీనత తెలుస్తున్నది. శిలాశా(స్తనిపుణులుకూడా ఈ 
కొండ స్వరూపస్వభావాలను పరిశీలించి చాలా ప్రాచీనమైనదని తేల్చారు. అంతేకాక, 
కొండపై కన్పించే శిలాతోరణం ఈ కొండ ప్రాచీనతకు బలమైన సాక్ష్యం అని వారి 
అభిప్రాయం. 


అదిశేషుని రూపంలో కొండ 

తిరుమలలో కన్పించే పర్వతశ్రేణులు చాలా దూరం వ్యాపించి ఉన్నాయి. 
ఇవి శ్రీశైలం వరకు విస్తరించాయి. ఆకాశంపైకి వెళ్ళి ఈ పర్వత్రేణుల ఆకారాన్ని 
గమనిస్తే పెద సర్పం చుట్ట చుట్టుకొని పరుండి ఉన్న సన్నివేశాన్ని తలపిస్తుందని 

అవి య లు లు ఈ 
పరిశోధకులు అంటున్నారు. ఈ సర్పరూపంలో శిరస్సు తిరుమలగా, మధ్యభాగం 
అహోబిలంగా, శ్రీశైలం చివరి భాగంగా చెప్పవచ్చునని వారు అంటున్నారు. (శ్రీ 
ఎన్‌. రమేశన్‌గారు రచించిన “హిస్టరీ ఆఫ్‌ తిరుపతి” గ్రంథాన్ని చూడండి) అదిశేషుడే 


11 


ఈ వేంకటాద్రి రూపంగా పరిణమించాడనే పౌరాణికగాథ సత్యమని ఈ పర్వత 
శ్రేణుల ఆకృతి బుజువు చేస్తున్నదనడంలో ఏ సందేహం లేదుకదా! 


ద్రావిడవాజ్మయంలో వేంకటాద్రి ప్రస్తావన 


ద్రావిడవాజ్మయంలో చాలా పురాతన (గ్రంథంగా చెప్పబడే తొల్‌కాప్పియ 
(గ్రంథానికి గల ఒక ప్రాచీన వ్యాఖ్యలో వేంకటాద్రి ప్రస్తావన ఉన్నది. సంఘకాల 
వాజ్మయానికి చెందిన అకనానూణు, పుణనానూణు అనే సంకలన([గ్రంథాలలోకూడా 
వేంకటాచల ప్రస్తావన ప్రచురంగా కన్పిస్తున్నది. (క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన 
శిలప్పదికారంలో కన్పించే “నీజ్లు నీరరువి వేజ్ణడమ్‌ ఎన్నుమ్‌ ఓజ్లుయర్‌ మలై 
యత్తుచ్చి పసవైయణజ్కా[్రలీ యుమ్‌ పాల్‌ వెణ్‌శజ్ఞముమ్‌ శెబ్లణ్‌ నెడియోన్‌” ఇత్యాది 
సూక్తులు వేంకటాచల ప్రసిద్ధిని, ఆ కొండపై ఉండే దైవం శంఖచ(క్రధారి అయిన 
శ్రీమన్నారాయణుడేనని బుజువు చేస్తున్నవి. పరిపాడల్‌వంటి (ప్రాచీనద్రావిడ 
(గ్రంథాలుకూడా ఆ అంశాన్ని నొక్కిచెప్పాయి. భగవ(ద్రామానుజులు పలు 
వేదపురాణేతిహాససూక్తులను ఉట్టంకిస్తూ వేంకటా(ద్రివాసుడు శ్రీమన్నారాయణుడనే 
సత్యాన్ని అప్రధృష్యంగా బుజువు చేసిన వైనం వేంకటాచలేతి హాసమాలలో తెలుప 
బడినది. “తిరుమలై ఒశ్టీముకు” అనే వేంకటాచలంలోని ఆచార్య వ్యవహారాలను 
తెలిపే సాంప్రదాయిక చరి(త్రగ్రంథంలో కూడా ఈ అంశాన్ని స్పష్టంగా గమనించ 
వచ్చు. ఇవేకాక, తరువాతి కాలంలో వేంకటాద్రిని, అచటి స్వామిని కీర్తిస్తూ శ్రీపిళ్ళె 
ప్పెరుమాళ్‌ అయ్యజ్నార్‌ రచించిన తిరువేబ్గడత్తన్హాది, తిరువేజ్లడత్తు మాలై - అనే 
(గ్రంథాలు, “తిరువేజ్ణడ క్కోవై, “మేక విడుతూదు” మొదలైన పలు కావ్యాలు 
వెలువడ్డాయి. ఇక, దివ్యసూరుల ప్రబంధాలలో కన్పించే వేంకటాచల స్తుతి ప్రాచుర్యం 
సుప్రసిద్దం కదా! 

ఆం(ధ్రవాజ్మయంలో వేంకటాచల ప్రస్తావననుగూర్చి విచారించినపుడు, మొట్ట 
మొదటగా ఎజ్టాపైగ్గడ రచించిన నృసింహపురాణంలో తిరుమల (ప్రస్తావన 
కన్పిస్తున్నదని పరిశోధకులు చెబుతారు. 15వ శతాబ్దానికి చెందిన అన్నమాచార్యుల 
వారు వేంకటేశ్వరు నిపై 32 వేల కీర్తనలు రచించారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన 
ఆముక్తమాల్యదలో, ముక్కుతిమ్మన రచించిన పారిజాతాపహరణంలో 
వేంకటేశ్వరునిగూర్చిన ప్రస్తావన ఉన్నది. తరిగొండ వేంగమాంబ వేంకటేశ్వరుని పై 
రచించిన పలు కావ్యాలు కూడా పేర్కొనదగినవి. ఇవేకాక, వేంకటేశ్వరునిగూర్చి 
రచింపబడ్డ ముద్రిత - అముద్రిత ఆంధ్రకృతులు ఎన్నో ఉన్నాయి. 


12 


నాలాయిరంలో తిరువేజ్ణడముడైయాన్‌ పాశురాలు 

ఆ[గ్వార్డు పన్నెండుమందిలో భక్తాంఘ్రిరేణువులనే తొబ్జరడిప్పాడి ఆగ్యార్డు, 
మధురకవులు అనే ఇద్దరు తప్ప మిగిలిన పదిమంది వేంకటేశ్వరుని కీర్తించారు. 
ఆగ్రార్డు శబ్దతః వేంకటేశ్వరుని పొగడిన పాశురాల సంఖ్యనుగూర్చి విభిన్నాభి 
ప్రాయాలు కన్పిస్తున్నాయి. 


శ్రీమాన్‌ సుదర్శనాచార్యస్వామివారి వివరణంతో టి.టి.డి.వారు ముద్రించిన 
గ్రంథంలో ఆకగ్రార్ల పాశురాలు 197 అని, పూర్వాచార్యులైన తిరువరబ్షత్తముదనార్‌, 
శ్రీ దేశికులు అనుగ్రహించిన పాశురాలు 3 అని - మొత్తం పాశురాల సంఖ్య 200 
గా చూపబడింది. ఈ వివరణలలో తిరుమలకు సంబంధించిన పలు పాశురాలు 
కన్పించడంలేదు. ఉదాహరణకు - ఇరణ్జామ్‌ తిరువన్హాదిలోని 48వ, 70వ 
పాశురాలు పెరియవాచ్చాన్‌పిళ్ళై వ్యాఖ్యలో స్పష్టంగా తిరుమల పరంగా వివరింప 
బడినా అవి ఈ వివరణంలో చోటు చేసికోకపోవడాన్ని గమనించాలి. అదే రీతిలో 
తిరుచ్చన్దవిరుత్తంలోని “కున్టిల్‌ నిన్దు” అనే 48వ పాశురం, 65వ పాశురం, 
తిరువాయ్‌మొ నీలోని 2-8-7, 5-10-6, 8-2-8, 10-4-4 సంఖ్యలు గల 
పాశురాలు, పెరియతిరుమొగీలోని 2-8-2, 7-1-3, 8-2-6 సంఖ్యలు గల 
పాశురాలు - ఇవన్నీ శ్రీవేంకటేశ్వరుని పరంగానే అన్వయించి, అర్థం చెప్పబడినా 
ఇవి ఆ (గ్రంథంలో కానరావు. ఇందువల్ల ఈ (గ్రంథం ఒకవిధంగా అసంపూర్ణం 
అనే చెప్పాలి. ఇక శ్రీ ఎస్‌. కృష్ణస్వామి అయ్యంగార్‌ స్వామివారు (తమిళ శ్రీసుదర్శన 
పత్రికాసంపాదకులు - పుత్తూరు అగ్రహారం) నాలాయిర దివ్యప్రబంధలోకంలో 
చూపించిన వివరాలలోకూడా పెరియతిరువన్దాదిలోని “కల్లుమ్‌ కనైకడలుమ్‌” అనే 
68వ పాశురం, తిరువాయ్‌మొగిలోని “విణ్‌మీదిరుస్పాయ్‌” (6-9-5) అనే 
పాశురం, తిరునెడున్హాళ్చికంలోని “పొన్నానాయ్‌” (10) అనే పాశురం తిరుమలకు 
సంబంధించినవి అయినా, అవి కన్పించడం లేదు. అంతేకాక, ఈ (గ్రంథంలో 
తిరువాయ్‌ మొగీలోని “మాలుక్కు” (6-6) అనే దశకంలోని 11 పాశురాలు 
శ్రీవేంకటేశ్వరుని పరంగా పూర్వాచార్యులచే చూపబడినా, ఈడు వ్యాఖ్యలో చివరి 
పాశురం మాత్రమే వేంకటేశ్వరుని పరంగా వివరింపబడడం గమనార్హం. 

ఇక, తిరుప్పల్టాణ్డులోని “పల్హాణ్లు పల్గ్లాణ్డు” అనే మొదటి పాశురం 
శ్రీవేంకటేశ్వరుని పరంగా అన్వయించవచ్చునని ఈ(గ్రంథంలో వివరింపబడింది. 
పెరియతిరుమడల్‌లోని “నున్నుమ్‌ వడమలైయై” అనే సూక్తిని కొన్ని గ్రంథాలు 


13 


తిరుమలపరంగా చూపడం (ప్రామాదికం. ఈ ప్రయోగం క్షీరాబ్టిమధనంలో కవ్వంగా 
ఉపయోగపడిన మందరాన్ని నిర్దేశిస్తుందని పూర్వాచార్య వ్యాఖ్య. పూర్వాచార్య 
వ్యాఖ్యలనుబట్టి చూస్తే ఒక విషయం మాత్రం సుస్పష్టం. దివ్యసూరి సూక్తులలో 
ఎక్కడైనా స్వామి నిలచిన ఉన్న సన్నివేశంగాని, నిర్విశేషంగా కొండపై ఉండే 
సన్నివేశంగాని చెప్పబడితే, అది తిరుమలలోని స్వామి పరంగానే పూర్వా చార్యులు 
వ్యాఖ్యానించారు. పైన చూపించిన వివరాలనుబట్టి నాలాయిరంలోని పాశురాల 
సంఖ్యను ఈ విధంగా లెక్కించవచ్చునని తోస్తుంది. 


పొయ్‌కై ఆథ్యూర్జు - 10 
పూదత్తాగ్యార్లు - 1 
పేయా(గ్రార్డు - 19 
తిరుమభ్ర్షికై ఆగ్యార్డు - 16 
నమ్మా్యార్యార్టు - 48 
కులశేఖరా గార్లు అ 1 
పెరియ్యాగ్యార్డు - 08 (7+1 తిరుప్పల్లాణ్లు ) 
ఆణ్ఞాళ్‌ - 16 
తిరుప్పాణ్‌ ఆ[గ్వార్లు - 02 
తిరునుడ్డ్‌ అట్రార్లు. = _66_ 
మొత్తం - 207 


తిరువరజ్ఞత్రముదనార్‌ అనుగ్రహించిన ఇరామానుశనూశ్రీగున్లాదిలో రెండు 
పాశురాలలో వేంకటేశ్వరుడు స్తుతింపబడ్డాడు. 


కాలాన్నిబట్టి నాలాయిరదివ్యప్రబంధంలో మొట్టమొదటి ప్రబంధాలుగా 
చెప్పదగిన ముదల్యాగ్యార్ల తిరువన్దాదిప్రబంధాల్లో కన్పించే దివ్యక్షేత్రాల ప్రశంసలో 
ప్రముఖంగా కన్పించేది వేంకటాచలమే. ఇందువల్ల, చారి.త్రకదృష్టిలో పరిశీలించి 
నపుడు, ప్రాచీనకాలంలో (ద్రావిడదేశంలో వేంకటాచలానికి ఉన్న ప్రసిద్ది ద్యోతక 
మవుతుంది. “శెన్లమికగ్‌ పాడువార్‌ నణజ్లుమ్‌ దేవర్‌” అనే సూక్తికూడా ఈ 
విషయాన్ని బలపయుస్తున్నది. కాబట్టే, భగవ(ద్రామానుజాలవారు ఇయజ్చ్బూ 
ప్రబంధానికి ప్రధానప్రతిపాద్యుడు వేంకటేశ్వరుడేనని నిర్ణయించి, తిరుమలకొండపై 
జరిగే అధ్యయనోత్సవాలలో ముందుగా ఇయజ్బాప్రబంధాన్ని అనుసంధించాలనే 
కట్టడిని ఏర్పాటుచేశారు. 


14 


తిరుప్పావై ప్రబంధ(ప్రతిపాద్యుడుకూడా వేంకటేశ్వరుడేనని, “శెల్వ 
త్రిరుమాలాల్‌, వజ్గక్కడల్‌ కడైన్స మాదవనై” ఇత్యాదిగా ఈ ప్రబంధంలో కన్పించే 
పదప్రయోగాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని పెద్దల అభిప్రాయం. తిరువాయ్‌ 
మొభ్రగీప్రబంధంలోని “ఆకలీ యెట్రల” (7-4) అనే దశకంలో పూర్తిగా శ్రీవేంకటేశ్వరుని 
మంగళాశాసనం చేయబడిందనికూడా అభిజ్ఞుల అభిప్రాయం. అందువల్లనే 
ప్రతిదినం ఈ దశకం తిరుమలలో అనుసంధింపబడుతున్నది. నమ్మాజ్ర్యార్లు 
తిరువాయ్‌మొ భ్రలిలోని “ఒ్ట్రీరీవిల్‌ కాలమ్‌” అనే (3-3) దశకంలో “అను కాల 
మళన్దపిరాన్‌ సరన్‌ శెన్టు శేర్‌ తిరువేజ్ణడమామలై” అని వేంకటేశ్వరుని (త్రివిక్రమ 
రూపిగా అనుసంధించారు. “ఆకగీ యెర్ర” దశకంలోని మొదటి పాశురంలో కూడా 
నమ్మాథగ్రార్డు “అప్పన్‌ ఊళ్రలీ యెళ్రీరిడలకమ్‌ కొణ్బ వాటే”అని అన్నందున ఈ 
దశకం వేంకటేశ్వరునిపరంగా అన్వయింపబడిందని చెప్పవచ్చు. ఈ దశకంలోని 
పలు పాశురాలలో “అప్పన్‌” అని ప్రయోగింపబడింది. “తిరుమలై అప్పన్‌” అనే 
పేరు వేంకటేశ్వరునకు ప్రసిద్ధం అయిన నామం కదా! తిరుప్పావై ప్రబంధంలోకూడా 
గోదాదేవి 3వపాశురంలో “ఓజ్లి ఉలకళన్ల ఉత్తమన్‌ సేర్‌పాడి”అని త్రివిక్రమ 
స్వరూపుడైన వేంకటేశ్వరస్వామిని ఆశ్రయించాలని సంకల్పించి, 17వ పాశురంలో 
“అమ్బర మూడబుత్తి ఓజ్లి ఉలకళన్ల ఉమ్బర్‌కోమానే! ఉణజ్లాదు ఎశ్రిున్లిరాయ్‌” 
అని ఆ (త్రివిక్రమమూర్తి అయిన వేంకటేశ్య్వరునకు సుప్రభాతాన్ని పాడడమే 
కాకుండా, 24వ పాశురంలో “అన్టివ్వులకమ్‌ అళన్లాయ్‌ అడి పోథ్‌[గీ” అని 
(త్రివిక్రమరూపుడైన వేంకటేశ్య్వరునకు మంగళంపాడిందికదా! తిరుప్పావై తనియన్‌ 
పాశురంలోని “వేజ్ణడ వెత్కెన్నై విది ఎన్న ఇమ్మాగ్‌[౧మ్‌” - అనే సూక్తికూడా 
ప్రకృతంలో అనుసంధేయం. 


ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తిరువాయ్‌మొగీ ప్రబంధ (ప్రతిపాద్యుడు 
వేంకటేశ్యరుడే కావడం ఇంకొక ఎత్తు. తిరువాయ్‌మొఃగీ ద్వయార్థం (ప్రతిపాదకం 
అనే అంశం అందణు అంగీకరించే విషయం. దయమత్రంలోని ఉత్తరవాక్యంలో 
ప్రతిపాదింపబడ్డ కైంకర్య(ప్రార్థన తిరువాయ్‌మొగీలోని “ఒకలీవిల్‌ కాలమెల్లామ్‌” 
(3-3) అనే దశకంలోను, పూర్వవాక్య (ప్రతిపాదితం అయిన శరణాగతి “ఉలక 
ముణ్ణ పెరు వాయా” (6-10) అనే దశకంలోను ప్రతిపాదింపబడ్డాయి. ఈ రెండు 
వేంకటేశ్వరస్వామిని కీర్తించేవే. కనుక తిరువాయ్‌మొకలీ ప్రబంధం సాకల్యంగా 
వేంకటేశ్వరుని పరం - అని చెప్పవచ్చు. కాబట్టే భగవద్విషయ తనియన్‌ శ్లోక 
వ్యాఖ్యను అనుగ్రహించిన పిళ్ళైలోకమ్‌ జీయర్‌ ఆ వ్యాఖ్య చివరలో - “తిలదములకు 


15 


క్కాన తిరువేజ్ఞడత్తానై యలకిల్‌ పుకక్రింిన్లాది ఆయిరముములకురైత్తాన్‌ శడకోపన్‌ 
ఉత్తమర్‌కళ్‌ నెజ్జిల్‌ విరిత్తాన్‌ పెరుమ్చూదూర్‌ వేను.” (లోకానికి తిలకంవలె 
ఆభరణంవంటివాడైన శ్రీవేంకటేశ్వరుని సాటి లేని కీర్తిని కల వేయి పాశురాలతో 
కలసిన అన్దాది ప్రబంధంతో శఠకోపులు కీర్తించారు. దానిని శ్రీపెరుమూదూర్‌లోని 
స్వామి వివరించారు.) అనే పాశురాన్ని అనుగ్రహించారు. తిరువాయ్‌మొభలి పాశురా 
లను దృష్టిలో ఉంచుకొని బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యాన్ని అనుగ్రహించిన 
భగవద్రామానుజుల వారుకూడా శ్రీ భాష్య ప్రారంభంలో “శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి 
శ్రీనివాసే భవతు మమ పరస్మిన్‌ శేముషీ భక్తిరూపా” అని అంటూ సముచితేష్ట 
దేవతా ప్రార్థన చేసినందువల్ల శ్రీభాష్యప్రతిపాద్యుడుకూడా వేంకటేశ్వరుడేనని 
చెప్పవచ్చు. ఇక్కడ “శ్రుతిశిరసి” అంటే సంస్కృత వేదాంతమే కాదు, (ద్రావిడ 
వేదాంతంకూడా. ఈ విధంగా ఉభయవేదాంత ప్రతిపాద్యుడు తిరుమల 
వేంకటేశ్వరుడు అని కొందణు అభిజ్ఞుల చమత్కారోక్తి 


శ్రీవేంకటేశ్వరుని వాత్సల్యగుణం 


అర్బామూర్తిలో అన్ని కల్యాణగుణాలు సంపూర్ణంగా ఉంటాయని అనడంలో 
ఏ సందేహం లేదు. కాని, ఆకగ్యార్సు తమ దివ్యప్రబంధాలలో ఒక్కొక్క 
దివ్యదేశంలోని అర్బామూర్తిలో ఒక్కొక్క కల్యాణగుణం విశేషంగా ప్రకాశిస్తున్నదని 
అన్నారు. ఆ క్రమాన్నిబట్టి చూస్తే - “మణ్లోర్‌ విణ్లోర్‌ వైప్పిల్‌- పోకిన్ధ ఏశ్రబ్రలకుక్కు 
ఉయిర్‌పాశమ్‌ వైత్త నికరిల్‌ వాత్సల్య ముజ్జ్వలమ్‌” అనే ఆచార్యహృదయకారుల 
సూక్తి ప్రకారం తిరుమలలోని వేంకటేశ్వరునిలో వాత్సల్యమనే మహాగుణం స్ఫుటంగా 
ప్రకాశిస్తున్నదని చెప్పవలసిఉన్నది. భగవానునకు ఉండే కల్యాణగుణాలలో 
వాత్సల్యమనే గుణం చాలా దొడ్డది. కరుణ, క్షమ, మార్హవాది ఆత్మగుణాల కిది 
మూలం. కాబట్టే శ్రీరామానుజుల వారు శరణాగతిగద్యలో భగవత్కల్యాణగుణాలలో 
ఒకటిగా వాత్సల్యాన్ని ఒకసారి అనుసంధించడంతో తృప్తిపడకుండా, తిరిగి 
“ఆశ్రితవాత్సల్యై కజలధే” అని అంటూ ఈ గుణాన్ని పలుమార్లు (ప్రత్యేకంగా 
అనుసంధించారు. పై ఆచార్యహృదయ అసకృత్‌ (గ్రంథ సూత్రాన్ని శ్రీమద్వరవర 
మునులు - “కణ్ణ్లావా నెన్నుమ్‌ మణ్లోర్‌ విణ్లోర్‌క్కు” (భూలోక వాసులకు, 
పరమపదవాసులకు నేత్రస్థానీయుడు) అని, “తణ్జరువి వేజ్జడమే వానోర్‌క్కుమ్‌ 
మణ్గోర్‌క్కుమ్‌ వైప్పు” (చల్లని కొండ సెలయేళ్ళను కల వేంకటాచలమే పరమపద 
వాసులకు, భూలోకవాసులకు దాచి ఉంచిన నిధి) అని అనే రీతిలో ఉభయ 


16 


విభూతుల లోనివారికి చేర్చిపెట్టిన నిధివలె (ప్రాప్యంగా ఉండే తిరుమలలో “పోక్షిన్ట 
కాలజ్లల్‌ పోయ కాలజ్లల్‌ పోకు కాలజ్ఞల్‌ తాయ్‌ తన్దై యుయిరాకిన్హాయ్‌” (వర్తమాన 
భూత భవిష్యత్కాలాలో అన్నిటిలో తల్లి, తండ్రి, ప్రాణంగా అయినవాడవై ఉన్నావు) 
అన్నట్టు, “కళణ్లాయ్‌ ఏ్మయులకుక్కుమ్‌ ఉయిరాయ వెమ్‌ కార్‌నబ్లనై” (ఏడు 
లోకాలలోని వారికి నేత్రభూతుడై, ప్రాణమైన మా మేఘవర్గుని) అని చెప్పబడే 
రీతిలో అన్నికాలాల లోను ఆత్మలందరికి సర్వవిధబంధువై, అందటికి ఆత్మయె, 
అంతర్యామియొక్క గుణం అయిన, “ఎన్‌ కణ్‌ పాశమ్‌ వైత్తి” (నీచుణ్ణి అయిన 
నాపట్ల వ్యామోహాన్ని కల్గిన) “నికరిల్‌ పుకక్కర్వాయ్‌” (సాటిలేని కల్యాణగుణాన్ని 
కలవాడా) అని అన్నట్టు చాలా తక్కువవాడను అయిన నాపట్ట పాశాన్ని కల్లి 
ఉన్నాడనే సాటిలేని గుణాన్ని కలవాడా! అని చెప్పబడే వాత్సల్యం “పరమ్‌ శుడర్‌ 
శోది” (గొప్పగా ప్రకాశించే జ్యోతిస్స్వరూపుడు) అని పలికే రీతిలో సేవించేటట్టుగా 
ఉజ్జ్వలంగా ఉంటుంది” - అని వివరించారు. పై తిరువాయ్‌మొ[లిసూక్తిని, ఆచార్య 
హృదయసూక్తిని, శ్రీవరవర మునుల వ్యాఖ్యను దృష్టిలో ఉంచుకొనే 19వ శతాబ్దం 
ఉత్తరార్థంలో - 20వశతాబ్దం ప్రారంభంలో తిరుపతిలో వేంచేసి ఉన్న ఉద్దండ 
పండితులు, మహావిద్వాన్‌, తిరువులై అనన్లాణ్‌పిల్ళె పురిశై శ్రీరంగాచార్య 
స్వామివారు - ఉజ్జ్వలవేంకటనాథస్తోత్రమనే స్తుతిలో ఈవాత్సల్య గుణాన్ని కీర్తిస్తూ, 
ఆనన్హాకాన్‌ గడ్డపారదెబ్బవల్ల తనకు చుబుకంపై ఏర్పడిన దెబ్బ గుర్తును 
ఈనాటికీ వేంకటేశ్వరుడు తన రూపంలో ధరించి ఉండడం స్వామి వాత్సల్యానికి 
గుర్తు- అని అన్నారు. ఇటువంటి వాత్సల్యం అనే మహాగుణాన్ని కలవాడు 
వేంకటేశ్వరుడు. 
పూర్వాచార్యవ్యాఖ్యానసూక్తుల్లో వేంకటేశ్వరుని వైభనం 

పూర్వాచార్యులు తాము అను[గ్రహించిన దివ్యప్రబంధవ్యాఖ్యానాలలో వేంకటా 
చల వైభవాన్ని, వైశిష్ట్యాన్ని ఆ యా సందర్భాల్లో సముచితంగా వ్యక్తంచేశారు. 
ఉదాహరణగా ఒకటి, రెండు సూక్తులు మాత్రం విన్నపింపబడుతున్నాయి. పరమ 
పదంలో ఉండే పరరూపం కంటే, క్షీరాబ్టిలో ఉండే వ్యూహరూపంకంటే వేంకటా 
చలంపై వేంచేసి ఉండే స్వామి శీలాదిగుణావిష్కరణద్యారా ఎక్కువగా ప్రకాళిస్తున్నా 
డనే విషయాన్ని నమ్చిళ్ళె- “వేజ్లడత్తు ఎ్మగీల్‌ కొళ్‌ శోది”అనే తిరువాయ్‌మొగీ 
(3-3-1) సూక్తిని “వానార్‌ శోదియైయుమ్‌, నీలాకలీచ్చోది మైయుమ్‌ వ్యావర్తి 
క్కిణదు. వానార్‌ శోది పకళ్‌నిళక్కుప్పట్టిరుక్కుమ్‌. నీలాఖ్రీచ్చోది కడల్‌ కొణ్లు 


17 


కిడక్కుమ్‌. వేజ్లడత్తెరీల్‌ కొళ్‌ శోది కునత్తిట్ట విళక్కాయిరుక్కుమ్‌. వేజ్ఞడమ్‌ 
మేయ విళక్కిటే”అని వ్యాఖ్యానించడం ఇందుకొక నిదర్శనం. ఈ సూక్తిని కొంచెం 
వివరంగా అనుభవిద్దాం. నమ్మాకగ్రార్లు తిరువాయ్‌ మొగీలో పరమపదంలో ఉండే 
పరరూపాన్ని “వానార్‌ శోది”(2-5-5) అని, క్షీరాబ్దిలోని వ్యూహరూపాన్ని 
పెరియతిరువన్లాదిలో “నీలాకలీచ్చో దియాయ్‌”(34) అని సాధారణంగా నిర్దేశించి, 
ఇక్కడ వేంకటాచలంలో అధివసించి ఉండే అర్బామూర్తిని మాత్రం “వేజ్లడత్తు 
ఎ్రలీల్‌ కొళ్‌ శోది” అని విశిష్టమైన జ్యోతిస్సుగా నిర్దేశించారు. అత్కర్కానలదీప్తం 
అయిన పరమపదంలో ఉండే రూపం ఎంత గొప్పది అయినా, అక్కడ సౌశీల్య 
సౌలభ్యాదిగుణాలు వ్యక్తం కావు, కనుక “సకృద్దివాహైవాభవతి”, “అథ యదతః 
పరో దివో జ్యోతి ర్లీప్యతే” అనే ఛాందోగ్య సూక్తుల చొప్పున పగటి దీపంలా 
ఉంటుంది. వ్యూహంలోని రూపంకూడా జ్యోతిస్సు అయినా, (బ్రహ్మాదులు 
కొంతమందికి తప్ప అందణికీ అందుబాటులో ఉండేది కాదు. కనుక అదికూడా 
మినుకు మినుకుమని ఉంటుంది. ఇక, ఎత్తెన వేంకటాచలంపైన వెలిగే అందమైన 
జ్యోతిస్సు “కానముమ్‌ వానరముమ్‌ వేడుముడై వేజ్జడమ్‌” అని చెప్పే రీతిలో 
వ్యాధులను, తిర్యక్కులను సైతం అనుగ్రహించడంవల్ల సౌశీల్యాదిగుణాలతో 
మిక్కిలిగా ప్రకాశిస్తుంది - అని ఈ సూక్తిలోని భావం. దీనివల్ల పర, వ్యూహాలకంటే 
అర్పామూర్తి అయిన వేంకటేశ్వరుని కుండే వైశిష్ట్యం తెలుపబడింది. ఇపుడు ఇంకో 
ఉదాహరణాన్ని గమనిద్దాం. 


శ్రీవైప్లవదివ్యదేశాలలో తిరుమాలిరుమ్‌శోలై అనబడే వనగిరికి, తిరుమల 
అనబడే వేంకటా ద్రికిమధ్య పరస్పరసామ్యాన్ని తెలుపుతూ తిరుమజ్లైమన్నన్‌ పెరియ 
తిరుమడల్‌ అనే ప్రబంధంలో “తెన్ష్ననుయర్‌ ప్పారుప్పుమ్‌ దెయ్‌న వడమలైయుమ్‌” 
అని అనుగ్రహించారు. దక్షిణ దిక్కులో ఉండే వనగిరి, ఉత్తరదిశలో ఉండే వేంకటగిరి 
అనే-ఈ రెండు భూదేవికి రెండు అందమైన స్తనాలవంటివి అని ఈ సూక్తి భావం. 
ఈ రెండింటిలోకూడా వేంకటాద్రికి ఉండే వైశిష్ట్యాన్ని నంబిళ్ళై తిరువాయ్‌మొభ్రీ 
ఈడు వ్యాఖ్యలో “మున్నీర్‌ కాలమ్‌” (3-2) అనే దశకానికి ప్రవేశాన్ని అనుగ్రహిస్తూ, 
“ఆర్యర్‌కళ్‌ ఇళ్రీరిన్ల మ్లేచ్చభూమియిలుళ్ళార్‌క్కు ముకమ్‌ కొడుత్తుక్కొణ్ణిరుక్కిఆ 
నీర్మైయిటే అజ్లు; కానముమ్‌ వానరముమ్‌ వేడుమానవగ్‌[౧క్కు ముకమ్‌ 
కొడుత్త నీర్మై యుణ్ణిటే యిజ్లు” అని అను గ్రహించడంవల్ల, ఈసూక్తిని అరుంబద 


18 


కారులు “వనశైలస్థితే రపి వేంకటాచలస్థితా శీలాధికతాం ప్రదర్భ్య సమాధత్త ఇతి 
పరిహారాంతర మాహ” అని వివరించడంవల్ల వనగిరికంటె వేంకటగిరికి ఉండే 
వైశిష్ట్యం ఈసూక్తి తెలుపుతున్నది అనే అంశం స్పష్టం. ఇటువంటి వ్యాఖ్యాన 
స్వారస్యాలను సహృదయులు “న హి నిందాన్యాయం” తో (గ్రహించాలి. 
తిరువాయ్‌మొ రీ (ప్రబంధంలోని “ముడిచ్చోది” అనే దశకంలో 
“తెణ్కుత్తిరుమలై” అనబడే తిరుమాలిరుమ్‌ శోలైలో వేంచేసి ఉండే అ్మpకర్‌ 
(సుందరబాహుస్వామి) సౌందర్యాన్ని, ఆ స్వామిదివ్యావయవాలకు, వాటికి 
అలంకరింపబడ్డ పలు దివ్యాభరణాలకు గల సుఘటితత్వాన్ని, వేదవైదికపురుషులు 
కూడా పరిచ్చేదించడానికి సాధ్యం కాని స్వామి గొప్పతనాన్ని, దానినికూడా కబళీక 
రించే రీతిలోని ఆ(శ్రితవాత్సల్యాన్ని దర్శించి అనుభవించి విస్మితులయ్యారు. ఈ 
విధంగా సుందరబాహుస్వామి అనుభవాన్ని పొందిన ఆగ్టీగ్యార్లకు ఇంకా ఇంకా ఆ 
అనుభవాన్ని పూర్మంగా పొందాలనే ఆశ కల్లింది. కాని, సుందబాహుస్వామి 
సౌందర్యం అపరిచ్చిన్నం అయినందున, ఆకగ్యార్లు దానిని పరిచ్చేదించి అనుభవించ 
లేకపోయారు. ఈ విధంగా తాము అనుభవించలేకపోవడానికి గల కారణం తమ 
కరణసంకోచమేనని తలచి శోకించే వీరిని చూచి భగవానుడు “ఆగ్ర్యార్టూ! మీరు 
నన్ను పూర్తిగా అనుభవించలేకపోవడం మీ కరణసంకోచంవల్ల కాదు సుమా! 
కరణసంకోచం లేని నిత్యసూరులు కూడా నన్ను అనుభవించేటపుడు ఈ 
విధంగానేసుమా పూర్తిగా అనుభవించలేక ఆర్తిని పొందుతారు. దీనికి కారణం 
పరవ్యూహ విభవాలతోపాటు, అర్భావతారంతోపాటు తేడా లేకుండా అన్నిటిలోను 
విషయం (నావైభవం) అపరిచ్చిన్నం కావడమే. మీరు తలచిన రీతిలో అనుభవాన్ని 
పొందేటట్టుగా నేను వేంకటాద్రిపై వేంచేసి ఉన్నాను. అక్కడకు వచ్చి నన్ను దర్శించి 
ఆనందించండి” అని అన్నాడు. అపుడు ఆభ్ర్యార్జు “కబ్లనై క్కణ్లు కొణ్లు నిలై 
స్పెథ్‌ు ఎన్నెజ్జమ్‌ సెథ్‌గతు నీడుయిరే!” అనే రీతిలో మనస్సులో సమాశ్యాసాన్ని 
పొంది, భగవదనుభవాన్ని పొందారు. ఈ విషయాన్ని నమ్బిళ్ళై తమ ఈడులో 
“అశ్రీరకరుడైయ సౌందర్యాదికలై అనుభనిక్కప్పుక్కవిడత్తిల్‌ విళాక్కొలైక్కొణ్లు 
అనుభవిక్కలాయిరున్లతిల్లె ..... అపరిచ్చిన్నవిషయమాకైయాలే పరిచ్చేదిత్తు 
అనుభవిక్కవొణ్లాతొక్రలియ,... తమ్ముడైయ కరణసంకోచనిబంధనమాక వనదెన్టు 
అనుసంధిత్తు... నిర్మర్యాదవ్యసనసాగరాంతర్నిమగ్నరాయ్‌, “ముడిన్దేనే యన్గో !” 
ఎన్ను ఇవర్‌ శోకిక్క, “నీర్‌, కరణసంకోచత్తాలే వన్దదు ఎన్టు శోకిక్కవేణ్డా. 


19 


కరణసంకోచమిల్లాతారుమ్‌ నమ అనుభవిక్కుమిడత్తిల్‌ ఇప్పడియే కాణుమ్‌ 
పడువతు” ఎన్టు ఇవరిళ్టీలివై స్పరిహరిక్కక్కోలి, “నీర్‌ నినైత్త నకైకలెల్లామ్‌ 
పరిమాలుకైక్కీడాక వడక్కిల్‌ తిరుమలైయిలే నిన్గోమ్‌; అజ్లే కిట్టి అనుభవియుమ్‌” 
ఎన్టు తాన్‌ అబ్లు నిజ్కిణ నిలైయె క్కాట్టి సమాధానమ్‌ పణ్గ సమాహితరాయ్‌ 
త్తలైక్కట్టుకిణారొ అని స్పష్టం చేశారు. ఇందువల్ల ఈ దశకం చివరలో ఆక్టగ్యార్లు 
“నిలైప్పె ల్‌ ఎన్నెళ్టమ్‌ పెభ్‌గ్రుతు నీడుయిరే” అని తమ మనస్సు సమాశ్వాసాన్ని 
పొందింది; ఆత్మవస్తువు నిత్యత్వాన్ని పొందింది” అని అనడానికి కారణం 
వేంకటా (ద్రిలో వేంచేసి ఉండే తన అనుభవాన్ని వారికి భగవానుడు కల్గించడమేనని 
ఏర్పడుతున్నది. కనుక ఈ దశకం వేంకటేశ్వరుని అనుభవానికి సంబంధించినదని 
తెలుస్తున్నది. పై నమ్బిళ్లైసూక్తిని వివరించే అడైయవలైన్హాన్‌ అరుంబదం- “అజ్ఞు 
నిజ్కేజు నిలైయై ఇతి) - అనుభవిత్తు కైంకర్యమ్‌ ప్రార్థిక్కవేణ్డుకైయాలే, 
ఇత్తిరువాయ్‌మొక్రలీయుమ్‌ తిరునేజ్జడముడైయాన్‌ విషయమెన్టు కరుత్తు” అని 
పల్కింది. దీనివల్లకూడా ఈ దశకం శ్రీవేంకటేశ్వరుని అనుభవానికి సంబంధించిన 
దని తెలుస్తున్నది. ఈ సందర్భంలో ఒన్బదినాయిరప్పడివ్యాఖ్యను అను(గ్రహించిన 
నంజీయర్‌ “తిరునులైయిలే నినరుళినపడియైె క్కాట్టి యరుళొ అని, ఇరుపత్తు 
నాలాయిరప్పడి వ్యాఖ్యలో పెరియవాచ్చాన్‌పిళ్సై -ోవడక్కుత్తిరుమలైయిలే నిజ్కిు 
నిలైయె క్కాట్టి సమాధానమ్‌ పణ్జ” అని అను[గ్రహించడం, ఆజాయిరప్పడి వ్యాఖ్యలో 
తిరుక్కురుకైప్పిరాన్‌ పిళ్ళాన్‌ 10వ పాశురంలోని “కణ్లనై క్కణ్డుకొణ్లు” అనే సూక్తిని 
“ఎమ్బెైరుమానై తిరునులైయిలే కణ్లాలే కాణప్పెఖ్‌శేన్‌” అని అనడం, ఈ 
దశకసారాన్ని వివరించే తిరువాయ్‌మొొట్టలీ నూగీన్దాదిపాశురంలో “కణ్ణన్‌ ఒరుమై 
ప్పడుత్తాన్‌” అనే సూక్తిని వ్యాఖ్యానిస్తూ శ్రీపిళ్ళైలోకమ్‌జీయర్‌ “కరణసంకోచ 
ముడైయ తిర్యక్కుకళుమ్‌ పరిచర్యై పణ్గుమ్సడియాన పెరియతిరునులైయిల్‌ 
నిలైయె క్కాట్టి సమాధానమ్‌ పణ్ణినాన్‌” అని అనడం, “పన్నీరాయిరప్పడి వ్యాఖ్యాత 
అయిన అశ్రీవకియమణవాళ చ్చీయర్‌” “ఒ ట్రీవిల్‌ కాలమ్‌” (2-3) దశకప్రవేశంలో 
“నివృత్తనిరోధికరై క్కొళ్ళుమ్‌ శేషవృత్తియై క్కొళ్ళుకైక్కాకవన్గో! నామ్‌ సన్నిహిత 
రాయి థ్‌[్ఫు” - ఎన్టు సెరియతిరుమలైయిల్‌ నామ్‌ నిజ్కిణ నిలైయె ప్రకాశిప్పిత్త 
ఈశ్వరనుక్కు” అని పల్కడం ఈ విషయాన్ని మటింత ద్రఢీకరిస్తున్నది. 


అయినా, ఈ దశకంలోని పాశురాలు శ్రీవేంకటేశుని స్తుతించే పాశురాల 
సంఖ్యలో పరిగణింపబడకపోవడానికి కారణం శబ్దతః శ్రీవేంకటేశ్వరుని తిరునామం 


20 


ప్రయోగింపబడకపోవడం కావచ్చు. అయితే, అభిజ్ఞులైన పెద్దల సూక్తి ఈ విషయం 
లో ప్రమాణం. 

ఇప్పుడు సుప్రసిద్ద ఉభయవేదాంతవిద్వాంసులు, తిరుపతి వాస్తవ్యులు 
కీర్తిమూర్తులు, న్యాయవేదాన్త విద్వాన్‌, శ్రీవైప్లవసింహ బిరుదాంకితులు, ఉ.వే. 
శ్రీమాన్‌ టి.ఏ. కృష్ణమాచార్యస్వామినారు “తిరునులైయస్సన్‌ తిరునరుళ్‌ొ అనే 
వ్యాససంకలనాత్మకమైన (గ్రంథంలో తెలిపిన కొన్ని మధురమైన అంశాలు (ప్రస్తావింప 
బడుతున్నాయి. 


నమ్మాకగ్యార్టు అనుగ్రహించిన తిరువాయ్‌మొ|గి ప్రబంధంలో 
“వీ ఢీ గీరున్దేక్రయి లకుమ్‌” (4-5) అనే దశకంలో “పోలీ” అని అంటూ భగవానునకు 
మంగళాశాసనం చేశారు. ఈ దశకంలో వేంకటేశ్వరునిగూర్చి ఆశ్ర్యార్జు కీర్తించి 
నట్టుగా పల్కిన ఆచార్యుల వివరణానికి తగినట్టుగా మంగళాశాసనంకూడా ఆ 
స్వామిని గూర్చినదే అని అనడం యుక్తం. “మాజీ మాజాత తబ్గమ్మలై వేజ్జడత్తణ్ణలై” 
అనే శ్రీవేంకటేశ్వరుని ప్రస్తావన తప్ప వేణు ఏ అర్చావతార ప్రసక్తి ఈ దశకంలో 
లేదనే విషయంకూడా ఇక్కడ గమనార్హం. అంతేకాక, “వేజ్ఞడత్తజ్ఞలై కారిమాబున్‌ 
శడకోపన్‌శొల్‌ ఇప్పత్తాల్‌' అని అనడంవల్ల ఈ దశకం పూర్తిగా శ్రీవేంకటేశ్వరుని 
గూర్చినదే- అని చెప్పవచ్చు. పైగా, ఈ దశకంలో నమ్మాశగ్ర్యార్డు చేసిన కొన్ని 
ప్రయోగాలు శ్రీవేంకటేశ్య్వరునకు చక్కగా పొసగడం కూడా గమనించదగినది. 
“మైయకణ్ణాళ్‌ మలర్‌మేల్‌ ఉతై వార్‌ ఉతై మార్చినన్‌” (4-5-2) అనే ప్రయోగం 
అలర్‌మేల్‌ముజ్లై నిత్యవాసం చేసే వక్షస్సును కల వేంకటేశ్వరునకు తగినది. 
“కూనల్‌శజ్ఞత్తడక్రై యననై” (4-5-9) అనే ఇంకొక ప్రయోగంకూడా “కూనేణు 
శజ్ఞమిడత్తాన్‌తన్‌” అనే కులశేఖరులచే (4-1-) కీర్తింపబడ్డ వేంకటేశ్వరునకే 
చెందుతుంది. “నమక్కుమ్‌ పూనిన్‌ మిశై నజ్జెక్కుమ్‌ ఇన్ఫనై” (లక్ష్మీదేవి ఆనందాన్ని 
కల్షించడానికి ముందే మనకు ఆనందాన్ని కల్గించేవాడు) అని అనడంద్యారా 
తెలుపబడ్డ, మనతో ఏ భేదం లేకుండా కలసి వర్తించడమనే శీలగుణం 
శ్రీవేంకటేశ్వరునకు చెందినదే అనే విషయాన్ని “మాటి మాజూత” అనే (4-5-11) 
పాశురవ్యాఖ్యలో “నమక్కువ్‌ పూవిన్‌ మిశై నజ్జై క్కుమ్‌ ఇన్సనై” ఎన్ను 
నిత్యానపాయినియాన పెరియపిరాట్టియార్‌క్కు మున్చే నిత్యసంసారికళుక్కుమ్‌ 
శీలవత్తైటై చ్చొల్లి గ్‌గాకైయాలే, శీలత్తుక్కెల్లైయాన తిరువేబ్లడముడైయానై 


21 


యాయి థ్‌ు కవిపాడి[్రగ్రు” అని అంటూ వ్యాఖ్యాత నమ్చిళ్ళై స్పష్టం చేశారు. 
కాబట్టి ఈ “వీథ్‌[గీరున్దేక్రగిలకుమ్‌” అనే దశకం పూర్ణంగా శ్రీవేంకటేశ్వరునకు 
చెందినది. దీనినిబట్టి ఈ దశకంలో “పోశ్ర్‌ఖ” అని ఆకగ్రార్డు పల్కిన మంగళా 
శాసనం శ్రీవేంకటేశ్వరుని ఉద్దేశించి చేసినదేనని దృఢపడుతున్నది. ఇంతేకాక, 
నమ్మాగ్ర్య్వార్లు శ్రీవేంకటేశ్వరుని “ఎన్సై తన్హై తన్దై తని తన్గెక్కుమ్‌ మునైై... తిరువేబ్లడత్తు 
అజ్జల్‌ొ” (3-3-2) అని అంటూ తమ కులదైవంగాను, “కులతొల్లడియేన్‌” (6- 
10-1) అని అంటూ తమను పరంపరగా అతని దాసులకు దాసునిగాను సుస్పష్టంగా 
పల్కినందువల్ల “వీ థ్‌ఖీరున్దే క్రగిలకుమ్‌” దశకంలో ఆకగ్యార్లు తమ కులదైవం 
అయిన శ్రీవేంకటేశ్వరునకే మంగళాశాసనం చేయడం యుక్తం. 


ఇక, పొంగి పొర్లే భక్తితో భగవానునకు మంగళాశాసనాన్ని “పల్లాణ్డు పల్లాణ్లు” 
అని అంటూ చేసిన పెరియ్యాగ్యార్డు అనే తిరునామాన్ని పొందిన భట్టనాథుల 
విషయంలో గమనిద్దాం. ఈ ఆగ్ర్యార్లకుకూడా కులదైవం శ్రీవేంకటేశ్వ రుడే. 
“శెన్న్షియోజ్లు తణ్‌ తిరువేజ్ణడముడైయాయ్‌!” (పెరియా-తిరు-5-4-1) అని 
సంబోధించి, “ఎమ్మనా! ఎన్‌ కులదెయ్‌వమే” (5-4-3) అని పల్కడం గమనించ 
దగినది. “పణవై యేజు పరమ్‌పురుడా !” (5-4-2) అనే పాశుర వ్యాఖ్యలో వ్యాఖ్యాన 
చక్రవర్తి పెరియవాచ్చాన్‌పిళ్సై, తిరువేజడముడైయాన్‌ గరుడవాహనాన్ని అధిరోహించి 
వచ్చి, పెరియా్యగ్యార్లను పరమపదానికి తీసికొనిపోడంకోసం త్వరపడుతున్నాడు- 
అని పల్కడం కూడా గమనార్హం. ఇంతేకాక “పెరుమ్‌ పదమాకినదాల్‌” (5-4- 
2) అనే సందర్భంలో “పెరుమ్‌ పదమ్‌” అనేదానికి “పెరియతరమ్‌” అనే అర్థాన్ని 
అనుగ్రహించి, దానిని “మేల్‌ శాత్తుమ్‌ పెరియట్టముమ్‌ పెథ్‌[గు, తిరుష్పాలిన్ష 
శేవడి తన్‌ శెన్నియిన్‌ మేల్‌ పొటిక్కప్పె/గ్‌[గు త్తిరుప్పల్లాణ్లు పాడినపడి” అని 
వ్యాఖ్యాత వివరించారు. ఇందువల్ల పెరియా[్రర్యార్టు పాండ్యరాజ్యంలో పరతత్త్య 
నిర్ణయం చేసి, వాదశుల్కధనాన్ని పొందిన వెంటనే భద్రగజాన్ని అధిరోహించి, 
ఊరేగింపుగా వీథులలో వేంచేయడాన్ని చూచి సంతోషించి, మధురానగరంలో 
ఆకాశంలో ప్రత్యక్షమైన గరుడవాహనారూఢుడు స్వామి శ్రీవేంకటేశ్వరుడేనని 
పూర్యోదాహృత (ప్రమాణాలవల్ల, వివరణంవల్ల స్పష్టం. ఆ శ్రీవేంకటేశ్వరునకే 
పెరియ్యాగ్యార్ల్డు మొట్టమొదటగా “పల్లాణ్డు పల్హాణ్దు” ఇత్యాదిగా మంగళాశాసనం 
చేసినట్టుగా పెరియవాచ్చాన్‌పిళ్సై స్పష్టీకరించారని అనడం యుక్తం. ఇంతేకాక, 
పల్హాణ్ణు ప్రబంధంలోని మొదటి పాశురంలో గల “మల్లాణ్ణ తిణ్లోళ్‌ మణివణ్లా !” 


22 


అనేది శ్రీవేంకటేశ్వరుని ఉద్దేశించి చేసిన సంబోధనే - అనే అంశాన్ని నిరూపించ 
డానికి పలు ప్రమాణాలున్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రం గమనిద్దాం. 


పాశురంలో “మణివణ్ణన్‌” అని నిర్దేశింపబడినవాడు శ్రీవేంకటేశ్వరుడే. 
పెరియా[్రర్యార్ల పుత్రిక గోదాదేవి నాచ్చియార్‌ తిరుమొగీ మొదటి దశకంలోని 
మొదటి పాశురంలో వేటెవ్వరినీ ప్రస్తావించకుండా “వేజ్ణడవట్కెన్నై విదిక్కి థ్‌గీయే” 
(1-1) అని, “వేజ్ల్ణడవాణనెన్నుమ్‌ విళక్కినిల్‌ పుక వెన్నై విదిక్కిగ్‌[గీయే” (1-3) 
అని శ్రీవేంకటేశ్వరుని రెండుమార్లు ప్రస్తావించి ఆ దశకంలోని చివరి పాశురంలో 
“మణివబ్ఞత్కెన్నై వకుత్తిడు” అని ఆ స్వామియే మణివర్షుడని పల్కి ముగించడాన్ని 
గమనించవచ్చు. పెరియాగ్రార్లు “శెన్నియోబ్లు తణ్‌ తిరువేబ్ల్ణడముడైయాయ్‌!” 
(పెరియా-తిరు- 5-4-1) అని సంబోధించి, అతనినే “మరుస్సాశిత్త మల్లడర్‌త్తాయ్‌” 
(5-4-7) అని సంబోధించి, అతడే మల్టులను సంహరించాడని అనడంకూడా 
గమనించాలి. 


నమ్మాథగ్రార్డు, వేణు ఏ మూర్తినిగూర్చిన ప్రస్తావన లేని “శార్వే తవనెటి” 
(తిరువాయ్‌-10-4) అనే దశకంలో “మలైమేల్‌ తాన్‌ నిను ఎన్‌ మనత్తుళ్‌ ఇరున్లానై” 
అని అంటూ తిరువేజ్ణడముడైయాన్‌నుగూర్చి పల్కి, అతనినే చివరలో 
“వుల్‌తిణ్జోళ్‌మూలై” అని, “మాలుక్కు” (6-6) అనే దశకంలో “మట్సొరు 
తోళుడైయాయ సిరాన్‌” అని పల్కి, చివరలో “కట్టెకరీల్‌ శోలై నల్‌ వేజ్లడవాణనై” 
అని అంటూ అతడు శ్రీవేంకటేశ్వరుడేనని తెలుపడంకూడా గుర్తించదగినది. 


తిరుమంగై మన్నన్‌ కూడా “మల్లార్‌ తోక్రగ్‌ వడవేజ్ణడవనై వరచ్చొాల్లాయ్‌ 
సైజ్కిళియే!” (పెరియ.తిరు-10-10-5) అని, “విల్లార్‌ మలి వేజ్ణడమామలై మేయ 
మల్లార్‌ తిరడోళ్‌ మణివజ్ఞనమ్మానై” అని అంటూ పల్లాణ్దులోని “మల్లాణ్ణ తిణ్లోళ్‌ 
మణివబ్లన్‌” శ్రీవేంకటేశ్వరుడేనని తెలుపడం దీనిని బలపరుస్తుది. ఇంతేకాదు, 
ఆ ఆ[్రార్డు పెరియతిరుమొభలి ప్రబంధంలోని “మానమరు మెన్నోక్కి” (11-5) 
అనే దశకంలో “వెళ్ళత్తాన్‌ వేజ్లడత్తానేలుమ్‌ కలికన్ది యుళ్ళత్తినుల్ఫే యుళన్‌” అని 
శ్రీవేంకటేశ్వరుని ప్రస్తావించి, “ఇరున్లమికగీనూల్‌ పులవరొ అయిన ఆ ఆ్మగ్రార్లకు 
“ఉలకముణ్ణ పెరువాయన్‌” శ్రీవేంకటేశ్వరుడేనని మనస్సులో తోచడంవల్ల, ప్రళయ 
కాలంలో లోకాలను (గ్రసించి తన బొజ్జలో పెట్టుకొన్న వృత్తాంతాన్ని విసృతంగా 
కీర్తించి, “మైన్నిన కరుజ్కడల్‌వాయ్‌” (11-6) అనే దశకంలో “మల్లాల్ణ తడక్కైయాల్‌ 


23 


పకిరణ్ణ మకప్పడుత్త కాలత్తు” అని శ్రీవేంకటేశ్య్వరునియొక్క మల్టులను నిరసించిన 
బలిష్టబాహువులనుగూర్చి (ప్రస్తావించారు. అయితే, ఇక్కడ ఒక సందేహం 
కలుగవచ్చు. ఈ దశకంలో- “కణ్ఞాళన్‌ కణ్ణమజ్లె నకరాళన్‌” (7) అని తిరుక్కణ్బ 
మజ్జిలోని స్వామినిగూర్చి ప్రస్తావించడంవల్ల మల్దులను నిరసించిన దృఢమైన 
బాహువులను కలవానినిగా ఆ స్వామిని కీర్తించినట్లు చెప్పవచ్చుకదా!- అన్నది 
ఆ సందేహం. దీనికి సమాధానం ఏమంటే- శ్రీవేంకటేశ్సరునితో తిరుక్కణ్ఞ 
మజ్జిలోని స్వామికి గల ఏదో, ఆక్ర్యార్డు మాత్రం తెలిసిన, ఒక సామ్యాన్ని 
పురస్కరించుకొని “మైన్నిన్ల” దశకంలో తిరుక్కజ్ఞమబ్లె స్వామిని ప్రస్తావించారు- 
అని భావించాలి. ఈ విధంగా సామ్యం లేకపోతే, “ఒరునల్‌ శుగ్‌౧మ్‌” (10-1) 
అనే దశకంలో “కరునెల్‌శూక్రగ్‌ కణ్గమజ్జెయుల్‌ కాణ్టుమే” (10-1-1) అని పల్కిన 
వెంటనే, “పొన్నై మామణియై అణియార్‌స్ట తోర్‌ మిన్నై వేజ్జడత్తుచ్చియిల్‌ కణ్లు 
పోయ్‌” (10-1-2) అని శ్రీవేంకటేశ్వరుని ఆకగ్రార్డు ప్రస్తావించి ఉండరుకదా ! 

దీనినిబట్టి పల్హాణు ప్రబంధంలో పెరియాగ్రగ్యార్డు “మల్లాణ్డ తిణ్లోల్‌ మణివణ్ఞా! 
ఉన్‌ శేవడి శెవ్వి తిరుక్కాప్పు” అని మంగళాశాసనం చేయడం- శ్రీవేంకటేశ్వరుని 
గూర్చే- అనే విషయం చక్కగా [ద్రఢీకరింపబడింది కదా! 
ప్రకృతము ద్రణనుగూర్చి 

ఆశ్ర్యార్ల నాలాయిరదివ్యప్రబంధంలో శ్రీవేంకటేశ్వరుని కీర్తించే పాశురాలను 
అన్నిటినీ ఏర్చి కూర్చి, వాటికి తెనుగులో, తమిళంలో ్రతిపదార్థతాత్పర్యాలతోపాటు 
విశేషాలను గడచిన శతాబ్దిలో ప్రసిద్ధిచెందిన ఉభయవేదాంత విద్వాంసులు దర్శన 
సార్వభౌమ, ఉవే. శ్రీమాన్‌. టి.కె. వి.ఎన్‌. సుదర్శనాచార్యస్వామివారు సిద్దం చేయగా 
ఆ (గ్రంథాలను తి.తి.దేవస్థానంవారు ప్రచురించారు. ఆ ప్రతులు చాలాకాలంగా 
దుర్లభాలు. ఈ లోటును గుర్తించిన ఆత్మీయులు, ఆస్తికులు, విజయనగరం 
వాస్తవ్యులు - భాగవతాగ్రేసరులు అయిన శ్రీమాన్‌ దాసరి సన్యాసి రాజుగారు, 
శ్రీమతి నరసయ్యమ్మగారు దంపతులు, తమ కుమారుడు, కీర్తిమూర్తి. శ్రీమాన్‌ 
దాసరి వేంకటరాయలుగారు పెద్దల పేరుతో - అంటే - తమ తాత, ముత్తాతల 
పేర్లతో చేయాలని ఆశపడ్డ ఈ కైంకర్యాన్ని అటు తమ జననీజనకుల, పితామహీ 
పితామహుల విషయంలో కైంకర్యరూపంగా జూన్‌ 2008లో ముద్రించారు. అయితే 
ఆ ప్రతులు కూడా చెల్లిపోయినందున హైదరాబాద్‌ వాస్తవ్యులు, మిత్రమణి, 
భాగవతాగ్రేసరులు శ్రీమాన్‌ పి.గోపాలకృష్ణమూర్తిగారు ఈ (గ్రంథాన్ని ద్వితీయ 


24 


ముద్రణ చేయడానికి ముందుకు రావడం వారికి సంప్రదాయ (ప్రచారంలోగల 
అభినివేశాన్ని తెలుపు తున్నది. వారిని నేను మనసారా అభినందిస్తూ, నా 
కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాను. ఈ (గ్రంథము[ద్రణను శ్రీమాన్‌ గోపాలకృష్ణ 
మూర్తిగారు తాము తిరుపతి దివ్యక్షేత్రంలో నిర్వహింపదలచిన (చతుర్ధ) 
ఉభయవేదాంత సభల స్మృతిగా చేయడం కూడా చాలా సముచితం. శ్రీమాన్‌ 
గోపాలకృష్ణమూర్తిగారు బహుముఖంగా చేస్తున్న శ్రీవైప్లవ సంప్రదాయ ప్రచారం 
శ్రీశ్రీశ్రీ చిన్నజీయరుస్వామివారు, శ్రీమాన్‌ రఘునాథాచార్య స్వామివారివంటి 
మహనీయుల ప్రశంసలకు, మంగళాశాసనాలకు పాత్రమౌతున్నది. ఈవిధంగానే 
వీరి సేవాకార్యక్రమాలు నిర్విఘ్నంగా, నిరంతరంగా, బహుముఖంగా, బహుగుణీ 
కృతంగా వర్దిల్హతూ కొనసాగాలని, ఆవిధంగా శ్రీనివాస (ప్రభువు, పెద్దలు వారిని 
కటాక్షించాలని కోరుకుంటున్నాను. పూర్వంవలెనే ఈ (గ్రంథం ఆస్తికులైన 
సహృదయపాఠకులకు ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతూ, స్వస్తి, 


దివ్యసూరినిర్మితా వేంకటేశసాహితీ 
శ్రావ్యశబ్దగుంఫితా హృద్యభానబంధురా I 
భావుకాళిహృత్సుధా భక్తకోటిసన్నిధౌ 
గోపకృష్ణమూర్తినా నమ్రచేతసాం_ర్వ్యతే ॥ 


ఇట్టు, విన్నవించే 
తిరుపతి. భాగవతవిధేయుడు 
16-7-2011. ఈ. ఏ. శింగరాచార్యులు 


25 


శ్రీమతే వేంకటేశాయ నమః 
శ్రీమతే రామానుజాయ నమః 


వా 


శ్రీనేంకటేశదివ్యసాహితి 
తంల. 


తులాయాం శ్రవణే జాతం కాంచ్యాం కాంచనవారిజాత్‌ । 
ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగిన మాశ్రయే I 


తులాధనిష్టాసంభూతం భూతం కల్గోలమాలినః । 
తీరే ఫుల్లోత్సలే మల్లపుర్యా మీడే గదాంశజమ్‌ ॥ 


తులాశతభిషక్‌ జాతం మయూరపురి కైరవాత్‌ । 
మహాంతం మహదాఖ్యాతం నందే శ్రీనందకాంశజమ్‌ ॥ 


(శ్రియఃపతి, సకలకల్యాణగుణాకరుడు అయిన భగవానుడు చేతనులను 
అందటిని ఉజ్జీవిపచేయడంకోసం ఈ లోకంలో “యదా యదా హి ధర్మస్య 
గాని ర్భవతి భారత, అభ్యుత్త్హాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌” అని 
గీతలో తాను వచించిన రీతిలో స్వయంగా రామకృష్ణాద్యవతారాలను పెక్కింటిని 
ధరించి చేతనరక్షణాన్ని చేయడమే కాకుండా, “జ్ఞానీత్వాత్మైన మే మతమ్‌” అనే 
రీతిలో తనకు ఆత్మస్థానీయులైన జ్ఞానులనుకూడా ఈలోకంలో అవతరింపజేసి, 
వారిద్యారా చేతనరక్షణకర్తవ్యాన్ని నిర్వహిస్తాడు.“ఆత్మానమ్‌ సృజామ్యహమ్‌” అనే 
గీతాసూక్తిలోని పరమార్థం ఇదే అని పెద్దల హృదయం. ఈ విధంగా భగవదాజ్ఞచేత 
అవతరించినవారే ఆ్ర్యార్హు అనబడే దివ్యసూరులు. వీరు దక్షిణభారతదేశంలో 
అవతరించడంచేత వీరి ప్రబంధాలు అన్నీ (ద్రావిడభాషలో అను[గ్రహింపబడ్డాయి. 
ఈ ఆగ్రార్లలో పొయ్‌గై ఆగ్ర్యార్డు, పూదత్తాగ్యార్డు, పేయాగ్ర్య్యార్డు- అనబడే 
మొదటి ముగ్గురు సంప్రదాయంలో ముదలా[గార్డు అనే పేరుతో వ్యవహరింప 
బడుతున్నారు. 


గమనిక : ద్రావిడ వర్షమాలలోని “0 అనే అక్షరాన్ని తెలుగులోని 'ళ అక్షరంతో సమానంగా, 'గ్రD' 
అనే సంయుక్తాక్షరాన్ని “ట్ర” అనే సంయుక్తాక్షరంతో సమానంగా, '/)' అనే అక్షరాన్ని 'అ” అనే అక్షరంతో 
సమానంగా ఉచ్చరించవచ్చును. 


26 శ్రవేంకటేశదివ్యసాహితి 


ద్యాపరయుగాంతంలో సిద్దార్థినామసంవత్సరంలో తులామాసంలో వీరు 
ముగ్గురు వరుస నక్షత్రాలలో అవతరించారు. పాంచజన్యాంశంతో శ్రవణానక్షత్రంలో 
పొయ్‌కై ఆకగ్యార్డు, కామోదకీ అనే గద అంశతో ధనిష్టానక్షత్రంలో పూదత్తాగ్యార్లు, 
నంద కాంశతో శతభిషక్‌ నక్షత్రంలో పేయాకగ్యార్లు అవతరించారు. పొయ్‌కై ఆగ్రార్లు 
“ముదల్‌ తిరువన్దాది” అనే ప్రబంధాన్ని, పూదత్తా[్రార్డు “ఇరణ్ఞామ్‌ తిరువన్దాది” 
అనే ప్రబంధాన్ని, పేయాకగ్రార్డు “మూన్థామ్‌ తిరువన్దాది” అనే ప్రబంధాన్ని రచించారు. 
ఈ ప్రబంధాలలో ఒక్కొక్క ప్రబంధంలో వెణ్ళావృత్తనిబద్దాలైన 100 పాశురా 

వేర్వేరు ప్రదేశాలలో అవతరించిన వీరు ముగ్గురూ ఒకరికొకరు తెలియకుండా 
చాలాకాలం భగవద్గుణానుభవంతో కాలం గడుపుతూ, “ఓడిత్తిరియుమ్‌ యోకికల్‌' 
అన్నట్లు గ్రామైకరాత్రంగా తిరుగుతూ ఉన్న సమయంలో, వీరిని ముగ్గురిని ఒకచోట 
చేర్చి, అనుగ్రహించాలని భగవానుడు సంకల్పించాడు. ఒకనాడు పొయ్‌కై ఆ్యగ్యార్లు 
తిరుక్కోవలూర్‌ అనే దివ్యదేశాన్ని చేరి, అక్కడి అర్భామూర్తిని సేవించి, అప్పటికి 
రాత్రి అయినందువల్ల ఆ ఊరిలో ఉండే మృకండుముని ఇంటి వీథి సావడిలో 
పరుండి విశ్రాంతి తీసికొంటున్నారు. అపుడు అక్కడికి పూదత్తాార్యార్డు వచ్చారు. 
ఆ ఇద్దణూ కలిసి ఆ చిన్న అరుగుపై కూర్చుని భగవద్గుణానుభవం చేస్తుండగా, 
అపుడే, పేయాథగ్రార్లుకూడా అక్కడికి వచ్చారు. ముగ్గురు నిల్చుని ఉండడానికి 
మాత్రం చాలే ఆచోట వారు ముగ్గురు నిల్చుని సత్కాలక్షేపం చేసే ఆ చీకటి సమ 
యంలో, గొప్ప వర్షం (ప్రారంభమయింది. అపుడు వారి ముగ్గురి మధ్య భగవానుడు 
సలక్ష్మీకుడై (ప్రవేశించాడు. తమమధ్యలో వేటెవరో ప్రవేశించినట్లు గుర్తించిన ఆ 
ముగ్గురు ఆఖగార్డు, ఆవ్యక్తి ఎవరో చూడాలని తలచి, యోగదృష్టితో దర్శించారు. 
అపుడు వారికి భగవదను[గ్రహంవల్ల భక్తిరూపాపన్న జ్ఞానం కల్గింది. అపుడు వారు 
అనుగ్రహించినవే మూడు అన్హాదిప్రబంధాలు. ఈ అన్హాది ప్రబంధాలలోని 
శ్రీవేంకటేశ్వరుని స్తుతించే పాశురాలు క్రమంగా నివేదింపబడు తున్నాయి. 


పాయ్‌గై ఆగారు - ముదల్‌ తిరువన్దాది 


1. అవ : త్రివిధకరణాలతో భగవత్కైంకర్యాన్ని చేయడం పరమపదంలోనే కదా 
సాధ్యం! ఈ లోకంలో వీలుకాదు కదా! అని అంటే, పరమపదంలోని నిత్యసూరులు 
సైతం భగవానుని సౌలభ్య-సౌశీల్యాది గుణానుభవంకోసం తిరుమలకు వచ్చి, 
సేవిస్తున్నారు. అందువల్ల తిరుమలలోనే మోక్షం కరతలామలకం అవుతుందని 
అంటున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 27 


ఎ్మథివార్‌ విడై కొళ్వార్‌ ఈన్‌తుకగాయానై, 

వ్మయవా వగై నినైన్దు వైగల్‌- తొక్రియివార్‌, 

వినైచ్చుడరై నన్గువిక్కుమ్‌ వేజ్ఞడమే, వానోర్‌ 

మనచ్చుడరై త్తూణ్డుమ్‌ మలై 26వ పా. 

ప్రయోజనాంతరపరులు - అంటే - భగవత్కైంకర్యాన్ని కాదని, ఇహలోకంలోని 
ఐశ్వర్యానందాలను కోరే ఐశ్వర్యార్థులు, ఆత్మానుభవాన్ని మాత్రం ఆశపడే 
కైవల్యార్డులు, సదా భగవానుని అనుభవించే పరమైకాంతులు - అనే భేదం లేకుండా 
వీరి అందటి పాపాలను నశింపజేసి, నిత్యసూరుల మనస్సు అనే (ప్రదీపాన్ని 
ప్రజ్వలింపజేసే కొండ (ఏది అంటే) పరమభోగ్యం అయిన తిరుమలేసుమా! 

విశే : ముదల్‌ తిరువన్హాదిలోని పాశురాలు శహనారాగం - త్రిపుట తాళంలో 
కూర్చబడ్డాయి. 
2. అన: మనం శ్రీరామ శ్రీకృష్ణాది భగవదవతారాలకు పిమ్మట పుట్టాముకదా!ఆ 
అవతరాలను ఈనాడు దర్శించలేముకదా! అనిఅంటే, అతడే ఈ సంసారంలో 
తిరుమలకు అత్యంతాభినివేశంతో వచ్చి, సర్వసమాశ్రయణీయుడై ఉండగా, ఇక 
మనకేమి లోటు? అని ఆకగ్యార్డు అంటున్నారు. 


వగై యలు నుణ్‌కేళ్వి వాయ్‌వార్‌గళ్‌, నాళుమ్‌, 

పుగై విళక్కుమ్‌ పూమ్చునలుమ్‌ ఏన్టి, తిశైతిశైయిన్‌, 

వేదియర్‌గళ్‌ శెన్టిజైబ్టుమ్‌ చేజ్లడమే, వెణ్‌ శజ్ఞమ్‌ 

ఊదియవాయ్‌ మాలుగన్ద్ల ఊర్‌ 37న పా. 


'ప్రయోజనాంతరాలను, దేవతాంతరాలను తెలియజేసే శాస్త్రాలను నిరసించ 
గల్లినది, అల్పఫలం ఏదో, అనల్పఫలం ఏదో వివేకించి తెలిసికోవడానికి అవసరం 
అయినది అయిన బహుశ్రవణాన్ని కల్గిన వైదికులు పలు పలు దిక్కులనుండి 
ప్రతిదినం వచ్చి, ధూప-దీప-పుష-తీర్ణ- నైవేద్యాలను సిద్దం చేసికొని ఆరాధనను 
చేసే తిరుమల, భారతయుద్దంలో శత్రువులందజూ భయపడేటట్టు పాంచజన్యమనే 
శంఖాన్ని నోటిలో పెట్టుకొని ఊదిన శ్రీకృష్ణుడు అభిమానించే దివ్యదేశం. 


3. అన : పరమపదంలో ఉండే వారందణూ మనకు సేవ్యులు. అదే రితిలో, తిరు 
మలలో ఉండే చరాచరాలు సైతం మనకు ఉద్దేశ్యభూతులని ఇందులో అంటున్నారు. 


28 శ్రవేంకటేశదివ్యసాహితి 


నిత్యసూరి నాథుడైన భగవానుడు మనఃసూర్వకంగా తిరుమలకు వచ్చి నిత్యవాసం 
చేస్తున్నాడు- అని కూడా అంటున్నారు. 


ఊరుమ్‌ వరి యరవమ్‌ ఒణ్‌ కుజవర్‌ మాల్‌యానై, 

పేర వెటిన్ద పెరు మణియై, - కారుడైయ, 

మిన్నెన్టు పుథ్‌గుిడైయుమ్‌ వేజ్ఞడమే, మేలశురర్‌ 

ఎమ్మెన్ను మాల దిడమ్‌ 38న పా. 


తమ పొలాలోని పంటలను ఏనుగులు మేయాలని వచ్చినపుడు, ఆ ఏనుగు 
లను పొలాలనుండి బయటకు తరిమివేయడంకోసం అక్కడ కావలి కాసే కోయలు 
తాము మంచెలపైనుండి తమ చేతుల్లో ఉండే పెద్ద పెద్ద రత్నాలను ఏనుగుల పైకి 
విసరుతారు. అపుడు అక్కడ సంచరించే కొండచిలువలు ఏనుగుల పైకి విసరిన 
రత్నాలను చూచి, ఏనుగులను మేఘాలని, మెజిసే రత్నాలు మెజపులని భ్రమించి, 
మెజపు మెజసిన తరువాత పిడుగు పడుతుంది కనుక, అవి పిడుగుకు భయపడే 
స్వభావాన్ని కల్గినవి కనుక అవి పుట్టలలోకి దూరుతాయి. ఈవిధంగా అత్యాశ్చర్యకరం 
అయిన సన్నివేశా లతో మిక్కిలి దర్శనీయమై వెలిగేది, పరమభోగ్యం అయినది, 
నిత్యసూరులు ఎంతో ఆదరంతో సేవించేది అయిన తిరుమలే శ్రియఃపతి ఆదరంతో 
వేంచేసి ఉండే దివ్యదేశం. 


తిరుమలలోని చరాచరాలు అన్నీ ఉపాదేయాలు - అని పాశురసారం. 


శ్రీకులశేఖరుల (ప్రబంధంలోని “ఊనేజు శెల్వమ్‌” అనే దశకప్రమేయం అను 
సంధేయం. 


4. అన : భక్తులకు ఆపదలు కల్గినపుడు వాటిని తీర్చడంకోసం మాత్రమే భగవానుడు 
అవతారాలను ఎత్తుతాడు. పరమాదరంతో వేంచేసి ఉండేది మాత్రం శ్రీవేంకటాచలం 
లోనే - అని అంటూ పలు భగవల్లీలలను ఆగగ్రార్డు అనుసంధిస్తున్నారు. 


ఇడన్లదు పూమి ఎడుత్తదు కున్దమ్‌, 

కడన్దదు కళ్జనై మున్నజ్ఞ్య, - క్కిడన్దదువుమ్‌ 

నీరోద మాకడలే నినదువుమ్‌ వేజ్గడమే, 

పేరోదవణ్ఞర్‌ పెరిదు 39వ పా. 


పూర్వం మహాప్రళయకాలంలో అండభిత్తికి అంటుకొని ఉండే భూమిని 
మహావరాహ రూపాన్ని ధరించి భగవానుడు ఉద్దరించాడు. ఇంద్రుడు రేపల్లెలో 


శ్రీవేంకటేశదివ్యసాహితి 29 


శిలా వర్షాన్ని (వడగళ్ళ వానను) కురిపించినపుడు గోకులాన్ని కాపాడడంకోసం 
గోవర్హన పర్వతాన్ని గొడుగుగా ఎత్తాడు. సాధువులను హింసించే కంసుబ్లి భయపడే 
టట్టు చేసి, వధించాడు. ఈ అవతారాలను ఎత్తడానికి అనుకూలంగా పాల 
సముద్రంలో శయనించాడు. నిత్యసూరులకు, భూలోకవాసులకు దాచిన నిధిగా 
తన గొప్పతనం అంతా ప్రదర్శిస్తూ, పరమసులభుడై, పరమభోగ్యుడై తిరుమలలో 
వేంచేసి ఉన్నాడు. 


5. అవ : అసురులకు (ప్రభువైన హిరణ్యకశిపుని సంహరించి, లోకరక్షణను చేసిన 
నృసింహస్వామి స్థిరంగా వేంచేసి ఉండేది తిరుమలలోనే - అని ఆగ్ర్యార్డు 
అంటున్నారు. 

సెరునిల్‌ పగకలీ క్కుణవర్‌ కై చ్చెన్టీ, 

వెరువి ప్పునమ్‌ తుణున్ల నేక్రంమ్‌,- ఇరు విశుమ్సిల్‌ 

మీన్‌ వీర క్కణ్డు అఖ్టుమ్‌ వేజ్జడమే, మేలశురర్‌ 

కోన్‌ వీరం క్కణ్లుగన్లాన్‌ కున్జు 40వ పా. 

తిరుమల కొండపై ఉండే ఏనుగులు రాత్రి సమయంలో పంటపొలాలలోని 
పంటను మేస్తూ ఉండగా, వాటిని తరుమడంకోసం బాణాన్ని సంధించిన వింటిని 
ఒక చేతిలో, వెలిగించిన దివ్విటీని వేశాక చేతిలో పట్టుకొని కోయలు వాటిని 
వెంబడించి పోయినపుడు, ఆ దివ్విటీని, బాణాన్ని సంధించిన వింటిని చూచి 
భయపడి ఏనుగులు పారిపోవాలని చూచాయి. అపుడు ఆకాశంనుండి అకస్మాత్తుగా 
ఒక నక్షత్రం ఆ ఏనుగులు పారి పోయే దారిలో గొప్ప తేజస్సుతో రాలిపడింది. 
దానిని చూచి ఏనుగులు ఇది నక్షత్రం అని తెలియలేక, “కోయలు దివ్విటీని 
విసరివేశారు” అని భ్రమించి, “ఈ దారిలో ఇక ఏ విధంగా పోగలం?” అని భయంతో 
నిలబడిపోయే అత్యాశ్చర్యకర సన్నివేశాన్ని కల్గినది వేంకటాద్రి - తనను ఆశ్రయించిన 
ప్రహ్హాదునకు విరోధి అయిన హిరణ్యకశిపుని వధించి, పరమభాగవతాగ్రేసరుడైన 
అతని రక్షించిన స్వామి, ఆ ఆశ్రితపక్షపాతం అనే గొప్ప గుణాన్ని వ్యక్తం చేస్తూ 
భక్తులకు ఈనాటికీ సేవను అను[గ్రహించే చోటు ఈ తిరుమల. అందువల్ల- ఆ 
తిరుమలను ఆ(శ్రయించు- అని అంటూ తమ మనస్సును ఉద్దేశించి ఉపదేశిస్తూ 
ఆగ్ర్యార్లు సంతోషిస్తున్నారు. 
6. అన : భగవానుని స్వరూప రూపదివ్యకల్యాణ గుణాదులను తెలిసికోవడం ఎవరికీ 
సాధ్యం అయే పని కాదు- అని ఇందులో అంటున్నారు. 


30 శ్రీవేంకటేశదివ్యసాహితి 


ఉణర్‌వార్‌ ఆర్‌? ఉన్‌పెరుమై ఊగీదోజూ గీ, 

ఉణర్‌వార్‌ ఆర్‌? ఉన్నురువన్లన్నై, - ఉణర్‌వారార్‌? 

విజ్ఞగత్తాయ్‌! మణ్జగత్తాయ్‌! వేజ్ణడత్తాయ్‌!, నాల్వేద 

ప్పజ్ఞగత్తాయ్‌! నీ కిడన్హ పాల్‌ 68వ పా. 


పరమపదనాథా! భూలోకనాయకా! ఉభయవిభూతి నిర్వాహకుడవై, పరమ 
భోగ్యం అయిన శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే స్వామీ! కాలతత్తం ఉన్నంతవరకు 
ప్రయత్నించినా నీ గొప్పతనాన్ని తెలియగల్లినవారెవరు? నీ దివ్యాత్మస్వరూపాన్ని 
తెలియ గలవారు ఎవరు? ఆర్తరక్షణకోసం నీవు శయనించి ఉండే పాలసముద్రాన్ని 
తెలియ గలవారు ఎవరు? ఎవరూ లేరుసుమా! 

కాలతత్త్యం ఉన్నంతవరకూ ప్రయత్నించినా భగవానుని స్వరూప-రూప- 
గుణ-విభూతుల మహిమ దురవగాహం - అని పాశురసారం. “నాల్‌ వేద 
ప్పణ్ణకత్తాయ్‌” - అని అనడంద్యారా స్వరప్రధానాలు, పరతత్త్యనిర్దాయకాలు అయిన 
వేదశ్శాస్తాల ప్రవర్తకుడు భగవానుడే అని సూచింపబడింది. 
7. అన : భగవానుని సేవించేవారు సద్గతిని పొందుతారని వేటే చెప్పాలా?; అతనితో 
సంబంధాన్ని కల తిరుమలకొండే తనను ఆశ్రయించినవారికి సద్గతిని కల్షిస్తూ 
ఉండగా- అని అంటూ కైముతికన్యాయంలో ఆకగ్యార్లు ఈ పాశురాన్ని 
అను([గ్రహిస్తున్నారు. 


వళ్రీలీ నిన్దు నిన్నై త్తొల్రటువార్‌, వశ్రీమువా 

మొకలీనిన మూర్‌త్తియరే యావర్‌, - పశ్రీరుదొన్టుమ్‌ 

వారాద వజ్ఞమే విణ్‌ కొడుక్కుమ్‌, మళ్జళస్హ 

శీరాన్‌ తిరువేజ్లడమ్‌ 76న పా. 


పరమోదారుడు, పరమకారుణికుడు కావడంవల్ల లోకాలను అన్నిటినీ తన 
శ్రీపాదస్పర్శతో సద్గతిని పొందేటట్టు చేసిన మహానుభావుడు, -ఈలోకంలోనివారికి 
(భూలోకవాసులకు), పరమపదవాసులకు పరమభోగ్యుడు అయిన స్వామి వేంచేసి 
ఉండే వేంకటాచలమే ఏ కొణత లేకుండా మోక్షసా(మ్రాజ్యాన్ని అను[గ్రహించగల్లినదిగా 
ఉండగా, భక్తిమార్గంలో స్థిరంగా ఉండి, ఆ స్వామిని ఆశ్రయించేవారు నిత్యం, నిర్దుష్టం 
అయిన వేదాంతాలలో (ప్రతిపాదింపబడ్డ రీతిలో జ్ఞానానందస్వరూపావిర్భావాన్ని 
పొందుతారు అనడంలో ఏమి సందేహం ఉన్నది? అతని సంబంధాన్ని గల తిరు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 31 


మలను సేవించేవారే సద్గతిని పొందుతారు అని అంటే, ఆ భగవానుని సేవించేవారికి 
సద్గతి ప్రాప్తి కల్గుతుంది అనే విషయం కైముతికన్యాయసిద్దంకదా! 

“వ్మరువా మొకలినిన మూర్‌త్తియరే యావర్‌” - “పరంజ్యోతి రుపసంపద్య 
స్వేన రూపేణాభినిప్పద్యతే”, అనే సంస్కతవేదసూక్తి, “తమ్మెయే నాళుమ్‌ వణజ్లీ 
తొక వార్‌కు తమ్మెయేయొక్క అరుళ్‌శెయ్‌వర్‌” అని (ద్రావిడవేదసూక్తి స్మర 
జీయాలు. తిరువాయ్‌మొశీరిలోని “ప్మగ్రుదొన్టుమ్‌ వారాద వణ్ణమే విణ్‌ కొడు 
క్కుమ్‌.... తిరువేజ్ఞడమ్‌” అనే సూక్తి, “తిరువేజ్ల్ణడమామలై మేయ... నమ్‌ వినై 
ఓయుమే” (3-3-) అనే సూక్తి దీనికి సంవాదంగా స్మరణీయాలు. 

8. అన : అభిమానక్షేత్రాలలో భగవానుడు వేంచేసి ఉండే రీతులను మనం స్మరించి 
నట్లయితే మన పాపాలన్నీ అగ్నిలో పడిన దూదివలె రూపుమాసిపోతాయి - అని 
ఇందులో అంటున్నారు. 

వేజ్జడముమ్‌ విజ్ఞగరుమ్‌ నెఃకావుమ్‌, అఃకాద 

పూజ్లిడజ్లిన్‌ నీళ్‌కోవల్‌ పొన్నకరుమ్‌, - నాన్గిడత్తుమ్‌ 

నిన్హాన్‌ ఇరున్లాన్‌ కిడన్లాన్‌ నడన్లానే, 

ఎన్టాల్‌ కెడునూమ్‌ ఇడర్‌ 77వ పా, 


భగవానుడు దివ్యదేశాలలో నిలచి, వేంచేసి ఉండే, కూర్చుని ఉండే పరుండి 
ఉండే, నడిచే సన్నివేశాలతో నెలకొని ఉన్నాడు. ఆ రీతులను అన్నిటినీ మనం 
అనుసంధిస్తే మనం నిల్చుని, కూర్చుని, పరుండి, నడుస్తూ చేసిన పాపాలన్నీ తామే 
నశిస్తాయి. దానివల్ల మన దుఃఖం తీరుతుంది. 
9. అవ : ఒక (స్తీ (సీతాదేవి) కోసం మాయామృగం అయిన మారీచుని వెంటబడి, 
బాణాన్ని సంధించి, అతణ్ణి సంహరించిన శ్రీరాముడు నిత్యవాసం చేసే పర్వతం 
కాబట్టి తిరుమలకు స్రీలు సైతం వచ్చి ఆశ్రయించవచ్చు- అని ఇందులో 
అను గ్రహిస్తున్నారు. 

పడైయారుమ్‌ వాట్కణ్డార్‌ పారశినాళ్‌ పైమ్ఫూమ్‌ 

తొడైయలోడు ఏన్లియ తూసమ్‌, - ఇడై యిడైయిల్‌ 

మీన్‌ మాయ మాశూణుమ్‌ వేజ్లడమే, మేలొరునాళ్‌ 

మాన్‌ మాయ వెయ్‌దాన్‌ వరై 82వ పా. 

ఏ విధమైన తత్త్యజ్ఞానం లేని (స్తీలుసైతం సత్త్వోత్తరకాలం అయన 
ద్యాదశీతిథిలో వాడని పూవులతో కూర్చిన పూమాలికలను శ్రీవేంకటేశ్సరునకు 


32 శ్రవేంకటేశదివ్యసాహితి 


అర్పించగా, ఆ తరువాత వారు సమర్పించిన ధూపంవల్ల ఆకాశంలో అక్కడక్కడ 
ప్రకాశించే నక్షత్రాలు మజగుపడేటట్టున్న పరమభోగ్యం అయిన తిరుమలే- పూర్వం 
మారీచుడనే మాయావి నశించేటట్లు బాణాన్ని సంధించి, విడచిన శ్రీరాముడు 
అభిమానించి, సంతోషంతో నిత్యవాసం చేస్తున్నది దివ్యదేశం. 


10. అన : ఓ నా మనసా! సర్వదేశ - సర్వకాలాలలో ఉండేవాడు, యోగుల 
హృదయాల్లో ఉన్నవాడు, పాలకడలిలో శయనించి ఉన్నవాడు, తిరుమలలో నిలుచున్న 
సన్నివేశంలో వేంచేసి ఉన్నవాడే ఇపుడు మన వద్దకు వచ్చి హృదయంలో ప్రవేశించాడు. 
ఏమి మన భాగ్యం! అని తమ మనస్సును ఉద్దేశిస్తూ ఆకగ్వార్డు ఇందులో 
పల్కుతున్నారు. 

ఉళన్‌ కణ్హాయ్‌ నన్నెజ్జే! ఉత్తమ నెన్టుమ్‌ 

యి అవి అ 

ఉళన్‌ కణ్హాయ్‌, ఉళ్ళువారుళ్ళత్తు- ఉళన్‌ కణ్హాయ్‌, 

వెళ్ళత్తినుళ్ళానుమ్‌ వేజ్ణడత్తు మేయానుమ్‌, 

ఉళ్ళత్తి నుళ్ళానెన్టు ఓర్‌ 99న పా. 

ఓ నామంచి మనసా! సర్వరక్షకుడైన పురుషోత్తముడు పాలసముద్రం, 
తిరుమల - మొదలైన చోట్లకు వచ్చి, నివసిస్తున్నది ఎందుకోసం? అంటే, తనను 
అడ్డు పెట్టనివారి హృదయాల్లో ప్రవేశించి, అధివసించడంకోసమే సుమా! అందువల్ల 
అతడిపుడు మన మనస్సులో ఎంతో ఆదరంతో వచ్చి (ప్రవేశించాడు. నీవు ఈ 
విషయాన్ని తెలిసికొని ఆనందించు. 

మనస్సును ఒక (ప్రత్యేకవ్యక్తిగా, దాని కొక హృదయం ఉన్నట్టుగా చెప్పడం 
ఒక కవితా చమత్కారవిశేషం. 

పూదత్తాల్రర్యార్లు- ఇరణ్ఞామ్‌ తిరువన్దాది 

11. అవ : సంకల్పమాత్రంతోనే అన్నిటినీ నిర్వహించగల్లిన సర్వశక్తి అయిన 
సర్వేశ్వరుడు, తనను మార్చుకొని, తక్కువ జేసికొని మనుష్యజాతీయుడై 
అవతరించడం- సాధుపరిత్రాణంకోసమే. భగవానుని అవతారానికి ముఖ్యకారణం 
ఇదే. దుష్టని[గ్రహం, ధర్మసంస్థాపనం అనేది సంకల్పమా(త్రంచేతనే సిద్దిస్తాయి. 
భాగవతుల నేత్రాలకు లక్ష్యభూతుడై, వారుచేసే కైంకర్యాలను స్వీకరించడంకోసం, 
వారిని సంతోషపెట్టడం కోసమే ఈ లోకంలో స్వామి ఈ విధంగా విభవావ 
తారాలను ఎత్తి, అర్భారూపిగా సేవను అనుగ్రహిస్తూ ఉన్నాడు- అని అంటున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 33 


శెన్టదు ఇలజ్ఞమేల్‌ శెవ్వేతన్‌ శీశ్రగ్రుత్తాల్‌, 

కీర్ణదు ఇరావణనై క్కూలుజ్లాల్‌, - నిన్దదువుమ్‌ 

వేయోజ్ను తణ్‌ శారల్‌ వేజ్గడమే, విజ్ఞవర్‌దమ్‌ 

వాయోజ్ను తొల్‌పుగక్రరాన్‌ వన్లు 25న పా. 

దేవతలను బాధించే అసురులను సంహరించి, వారిని రక్షించడంకోసం ఆ 
దేవతలచే కీర్తింపబడే సహజమైన కీర్తిని కల భగవానుడు నేరుగా కోపంతో దండెత్తినది 
లంకపై. కోపంతో సంహరించినది హిరణ్యకశిపుని. సాధుజనపరిత్రాణార్థంగా 
దివ్యమంగళవి[గ్రహంతో పరమసులభుడై వేంచేసి ఉండేది వెదుళ్ళు ఎత్తుగా పెరిగే, 
మిక్కిలి చల్లని తోటలను కల్గిన తిరువేజ్లడమే. 

విశే: ఇరణ్ఞామ్‌ తిరువన్హాదిలోని పాశురాలు భైరవిరాగం - త్రిపుట తాళంలో 
కూర్చబడ్డాయి. 
12. అన : తాము అతడు విళ్లేషించకుండా వేంచేసి ఉండే చోటుకు చేరాలని 
ఆశించడం (ప్రారంభించగానే, స్వామి తమ మనస్సులోనికి వచ్చి స్థిరనివాసం 
ఏర్పాటుచేసికొన్నాడు- అని అంటున్నారు. 

మనత్తుళ్ళాన్‌ చేజ్జడత్తాన్‌ మాకడలాన్‌, మ్‌[ుమ్‌ 

నినైప్పరియ నీళరజ్ఞత్తుళ్ళాన్‌, - ఎనై ప్పలరుమ్‌ 

తేవాదిదేన నెనప్పుడువాన్‌, మున్నారునాళ్‌ 

మావాయ్‌ పిళన్ల మగన్‌ 28న పా. 

నిత్యసూరులకు నిర్యాహకుడై, పరమపదనాథుడైన భగవానుడు జగ(ద్రక్షణార్హం 
మొదట క్షీరాబ్దిలోకి వచ్చి, ఉండి తరువాత శ్రీకృష్ణావతారరూపుడై అవతరించి, 
దానివల్లకూడా తృప్తిని పొందలేక, ఇంకా పరమసులభుడుగా ఉండాలని ఆశించి, 
శ్రీరంగం- తిరుమల మొదలైన దివ్యదేశాలలో నిత్యవాసం చేస్తూ ఇపుడు నా మనస్సులోకి 
వచ్చి ప్రవేశించాడు. అతని మహౌదార్యం ఎంతటిది? వాత్సల్యం ఎంత గొప్పది? ఏమి 
నా భాగ్యం! 
13. అవ : ఇందులో తమకు లభించిన మహాభాగ్యానికి సంతోషించి, ఆగారు 
పల్కుతున్నారు. మనోవాక్కాయాలనే (త్రికరణాలు భగవద్విషయంలో ఆసక్తాలైన 
రీతిని ఇందులో తెలుపుతున్నారు. 


34 శ్రీవేంకటేశదివ్యసాహితి 


తుణిన్లదు శిన్దై తుక్రగాయలజ్ఞల్‌, అబ్బమ్‌ 

అణిన్షనన్‌ పేర్‌ ఉళ్ళత్తుప్పల్‌ కాల్‌, - పణినదువుమ్‌ 

వేయ్‌ పిఖుజ్లు శారల్‌ విజిల్‌ చేజ్లడననైయే, 

వాయ్‌ తిబుజ్లల్‌ శొల్టుమ్‌ వగ 33వ పా. 

నా మనస్సు తులసీమాలలను అలంకరించుకొన్ని స్వామి తిరునామాలనే 
పలు మార్గు అనుసంధించడంలో దృఢంగా అసక్తమై ఉన్నది. నా శరీరం ఆస్వామి 
శ్రీపాదాలను సేవిస్తున్నది. వెదుళ్ళు నిండుగా ఉండే సానువులను (కొండ 
చరియలను) కల శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే, గొప్ప బలాన్ని కల స్వామి 
స్వభావాలనే నా వాక్కు ఎపుడూ కీర్తిస్తున్నది. ఆహా ! నా భాగ్యం ఎంత గొప్పది! 
14. అవ : నిత్యసూరులు ఆశించి, అభిలషించే భగవానుని శ్రీపాదాలను సేవించేవారు 
లౌకికమైన అర్థంయొక్క లాభాలాభాలనుగూర్చి చింతించరు - అని ఇందులో 
అంటున్నారు. 

ఉళదెన్టిటునూవార్‌ ఉణ్ణిల్లై యెన్టు, 

తళర్‌దల్‌ అదనరుగుళ్లారార్‌, - అళవరియ 

వేదత్తాన్‌ వేజ్జడత్తాన్‌ విళ్లోర్‌ ముడి తోయుమ్‌, 

పాదత్తాన్‌ సాదమ్‌ సయిన్టు 45న పా. 

అసంఖ్యాకాలు అయిన (అపరిమితం అయిన) వేదాలలో పరతత్త్యంగా 
ప్రతిపాదింపబడ్డవాడు, ఆ గొప్పతనం (ప్రకాశించేటట్టు శ్రీవేంకటాచలంలో నిత్య 
వాసం చేసేవాడు, అక్కడికి నిత్యసూరులుకూడా వచ్చి పాదసేవ చేయగా వేంచేసి 
ఉండేవాడు అయిన స్వామి శ్రీపాదాలను ఎల్లప్పుడూ అనుసంధించే భాగవతులు, 
తమకు సంపద ఉన్నదని గర్వించరు. ఉన్న సంపద పోయినా, కొంచెం కూడా 
బాధపడరు. లాభనష్టాలను గూర్చి ఏ విధమైన చింతను వారు పొందరు. 
15. అన : తనను ఆశ్రయించినవారిని ఈ రీతిలో లాభాలాభాలనుగూర్చి బాధపడ 
కుండా ఉండేటట్టు చేయడంకోసం వారు (భక్తులు) పడిన పాట్టవంటివి కావు, 
స్వామి పడిన పాట్లు. ఇందుకోసం తిరుమల మొదలైన దివ్యదేశాలలో పలుదినాలుగా 
ఆశ్రయించి ఉన్నాడు- అని ఆకగార్డు అంటున్నారు. 

పయిన్హదు అరజ్ల్ఞమ్‌ తిరుక్కోట్టి, పన్నాళ్‌ 

పయిన్హదువుమ్‌ వేజ్లడమే, పన్నాళ్‌ - పయిన్హదు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 35 


అణితిగకయుమ్‌ శోలై అణి నీర్‌మలైయే, 
మణి తిగ్యఖమ్‌ వణ్‌ తడక్కై మాల్‌ 46న పా. 


నీలమణివలె వెలిగేవాడు, గొప్ప జొదార్యాన్ని కల శ్రీహస్తాలను కలవాడు 
అయిన స్వామి, తనను ఆ(శ్రయించినవారు తమ లాభనష్ట్రాలనుగూర్చి బాధపడ 
కుండా ఉండేటట్టు చేయడంకోసం పలు దివ్యదేశాలలో నిత్యవాసం చేస్తూ 
అనుగగ్రహిస్తున్నాడు. వాటిలో ప్రధానమైనవి- శ్రీరంగం, తిరుక్కోట్టియూర్‌, 
తిరువేజ్లడం, తిరునీర్‌మలై. వీటిలో స్వామి నిత్యవాసం చేస్తూ, భక్తులను స్థిత ప్రజ్ఞ 
లనుగా చేసి ఆనందిస్తున్నాడు. 
16. అన: అందరు నిన్ను తెలిసికొనే రీతిలో అన్నిటినీ సృష్టించావు - అని 
అంటున్నారు. 


ఉణర్‌న్హాయ్‌ మత నాన్లుమ్‌ ఓదినాయ్‌ నీతి, 

మణన్లాయ్‌ మలర్‌మకళ్‌ తోళ్‌మాలే!, - మణన్హాయ్‌ పోయ్‌ 

వేయిరుమ్‌ శారల్‌ వియలిరుమ్‌ కాలమ్‌ శూఃగ్‌, 

మాయిరుమ్‌ శోలై మలై -48వ పా 

నాల్గు వేదాలను సృష్టికాలంలో వ్యక్తం చేశావు. వాటి అర్థాన్ని నిర్ణయించే 
వేదోపబృంహణాలైన ఇతిహాసాదులను అధ్యయనం చేయించావు. (నిర్మించావు) 
పద్మనివాసిని అయిన లక్షి ,యొక్క భుజాలను సంక్లేషించావు. ఆశ్రితవ్యామోహాన్ని 
కల స్వామీ! వెదుళ్ళతో నిండిన కొండ చరియలను కల్గినది, ఆశ్చర్యకరమైన 
వైశాల్యాన్ని కల భూమిచేత పరివేష్టితం అయిన ఉన్నతమైన తోటలను కల్లినది, 
అందణు ఆ(శ్రయించేటట్టున్నది. అయిన వేంకటాద్రి చేరావు. 
17. అవ : వేంకటాచలాన్ని అద్భుతమైన రీతిలో ఇందులో ఆకగ్రార్డు కీర్తిస్తున్నారు. 
లతలతో, వృక్షాలతో, తీర్దాలతో అందంగా ఉండే వేంకటాచలమే నేను ఎప్పుడూ 
ఆశపడే పర్వతం - అని అంటున్నారు. 

నెజీయార్‌ కుభ్రంజ్క గ్రశ్రై మున్నిన్టు పిన్‌ తాశ్రీల్‌న్దు, 

అతియాదు ఇళజ్లిరి యెన్టెణ్డి, - పితియాదు 

పూజ్గొడిక్కళ్‌ వైగుమ్‌ పొరుపునల్‌ కున్దైన్దుమ్‌, 

వేజ్జడమే యామ్‌ విరుమ్బుమ్‌ వెజ్పు 53న పా. 


36 శ్రీవేంకటేశదివ్యసాహితి 


కొందణు మహానుభావులు తిరుమలకు పోయే దారిలో ఎంతో ఆదరంతో, 
“వేంకటాచల మార్గంలో ఉండడమే మంచిది” అని భావించి, ఆ దారిలోనే ఉండి, 
శ్వాసను బిగపట్టి భగవానుని ధ్యానిస్తూ చిరకాలంగా యోగసమాధిలో చిరకాలం 
ఉన్నారు. అపుడు జటలు కట్టిన వారి కేశపాశం ముందుభాగంనుండి వెనుకకు 
వేలాడుతున్నది. దానిని చూచి పూతీగలు “ఇవి చిన్న చిన్న కొండలు” అని భ్రమించి 
వాటిపై పాకుతున్నవి. 

పూర్వం వాల్మీకి మహర్షిపై పుట్ట పెరిగినట్టే ఈ భాగవతులపైన కూడా 
పూలతీగలు పాకడం చాలా ఆశ్చర్యాన్ని కల్గించే సన్నివేశంగా ఉన్నది. ఇటువంటి 
అత్యాశ్చర్యకరం, పరమభోగ్యం అయినది, అలలతో కూడిన జలసమృద్దిని కల్గినది 
అయిన వేంకటాచలమే మనం ఆశపడతగిన కొండ. 
18. అన : తిరుమాలిరుమ్‌శోలై, వేంకటాచలం- అనే పర్వతాలలో భగవానుడు గొప్ప 
ఆదరాన్ని కల్గి ఉన్నట్లే, తమ హృదయాలలోకూడా ఆదరాన్ని కల్గి ఉన్నాడనే గాఢమైన 
నమ్మికతో “నీకు బాలాలయం అయిన పాలకడలిని విడచిపెట్టవద్దు సుమా!” అని 
ఆగ్రార్లు స్వామిని |ప్రార్థిస్తున్నారు. 

వెట్సెన్టిరుళ్లోలై వేజ్లడ మెన్దివ్విరణ్లుమ్‌, 

నిణ్సెన్టు నీ మదిక్కుమ్‌ నీర్మైపోల్‌, - నిణ్సెన్టు 

ఉళజ్లోయిల్‌ ఉళ్ళమ్‌ వైత్తుళ్ళినేన్‌, వెళ్ళత్తు 

ఇళజ్లోయిల్‌ కైవిడే లెను 5కన పా. 

(భూదేవికి రెండు స్తనాలవంటివి అయిన) తిరుమాలిరుమ్‌శోలై, తిరువేజ్లడమ్‌ 
అనే రెండు కొండలపై నీవు ఎంత ఆదరాన్ని చూపిస్తున్నావో అంత ఆదరాన్ని నా 
హృదయం అనే కోవెలలోకూడా చూపిస్తున్నావు. ఆహా! ఏమి నీ జౌదార్యం! ఆశ్రిత 
వాత్సల్యం! నా హృదయంలో నీవు అభిమానించి ఉండడంకోసంగా సాధుజన 
రక్షణమే ప్రయోజనంగా కల్గిన అవతారాలకు మూలకందం అయిన క్షీరాబ్ది అనే 
బాలాలయాన్ని మాత్రం విడువవద్దు స్వామీ! 
19. అవ : తన భక్తుల కోసం భగవానుడు సాన్నిధ్యాన్ని పొందిన దేశాలను ఆగారు 
ఇందులో ప్రస్తావిస్తున్నారు. 


తమరుళ్ళమ్‌ తౌ తలైయరజ్గమ్‌ తణ్‌కాల్‌, 
తమరుళ్ళుమ్‌ తణ్‌ పొరుప్పు వేలై, - తమరుళ్ళుమ్‌ 


శ్రీవేంకటేశదివ్యసాహితి 37 


మామల్లై కోవల్‌ మదిళ్‌ కుడన్లై యెన్సరే, 

ఏవల్ల ఎన్టెక్మిడమ్‌ 70 వ.పా. 

భక్తుల హృదయాలు, తషామామణిక్కోయిల్‌, దివ్యదేశాలలో ప్రధానం అయిన 
శ్రీరంగం, తిరుత్తణ్‌కాల్‌, భక్తులు సదా ధ్యానించే, వారికి సర్వస్వం అయిన శీతల 
నగం వేంకటాద్రి, క్షీరాబ్ది, భక్తులు అనుసంధించే (ఒక భక్తుని కోసం భూమిపై 
పరుండిన) తిరుక్కడల్‌మళల్లై, తిరుక్కోవలూర్‌, ప్రాకారాలను కల తిరుక్కుడన్దై అనేవి 
శత్రునిరసన సమర్ధుడైన స్వామికి నివాసస్థానాలు. 
20. అన : తిరుమలలోని తిర్యక్కులుసైతం భగవానునకు కైంకర్యం చేసే తీరును 
ప్రస్తావిస్తూ వివేకం ఏ మాత్రం లేని ఆ జంతువులుకూడా సేవ చేస్తూ ఉండగా, 
వివేకాన్ని కల్గిన నీవు ఉదాసీనంగా ఉండవచ్చునా? నీవుకూడా ఆ విధంగానే కైంకర్యం 
చేయాలి - అని ఆకగ్యార్లు తమ మనస్సును ప్రబోధిస్తున్నారు. 

పోదణిన్లు వానరజ్ఞళ్‌ పూళ్టునైపుక్కు, ఆజ్జలర్‌న్ల 

పోదటిన్లు కొబ్టేత్తుమ్‌, పోదు ఉళ్ళమ్‌!- పోదు 

మణి వేజ్ఞడవన్‌ మలరడిక్కే శెల్ల, 

అణి వేజ్జడవన్‌ పేరాయ్‌న్లు 72వ పా. 


ఓ మనసా! తిరుమలకొండపై ఉండే వానరాలుకూడా (బ్రాహ్మాముహూర్తాన్ని 
గుర్తించి పూలతో శోభిల్లే కొండవాగులలోకి పోయి, అక్కడ పుప్పించిన పూలను 
కోసి తీసికొని వచ్చి భగవానుని పూజిస్తున్నవి. నీవుకూడా ఆ స్వామిని స్తుతించడానికై 
వెళ్ళు. వేంకటేశ్వరుని తిరునామాన్ని అనుసంధించి, నీలమణివంటి తిరుమేనిని 
కల ఆ వేంకటేశ్వర స్వామియొక్క పూలవంటి శ్రీచరణాలను పూలతో అలంకరించు. 


వేర్వేరు అర్థాలలో “పోదు” అనే పదాన్ని ఇందులో నాల్లు సార్లు ప్రయోగించిన 
వైలక్షణ్యం గమనించదగినది. 


21. అన: ముందు పాశురంలో ఆగ్యార్డు “పెరున్లమి శ్రీలిన్‌ నల్లేన్‌ పెరిదు” అని 
అంటూ తమను గొప్ప తమిళకవిగా నిర్దేశించుకున్నారు. అపుడు వారిని చూచి 
భగవానుడు- “మీరు గొప్ప ద్రావిడకవులు” అనే విషయం లోకం అంతటా ప్రసిద్ధం 
అయేటట్టుగా ఒక పాశురాన్ని పాడండి చూస్తాను” అని అనగా, ఆగ్రార్డు అత్యాశ్చర్య 
కరంగా శృంగారరసభరితం అయిన ఈ పాశురాన్ని అను[గ్రహిస్తున్నారు. 


38 శ్రీవేంకటేశదివ్యసాహితి 


పెరుగు మదవేశ్రలమ్‌ మాప్పిడిక్కు మున్నిన్టు, 

ఇరుకణిళ మూజ్లిల్‌ వాళ్లి, - అరుగిరున్ద 

తేన్‌ కలన్లు నీట్టుమ్‌ తిరువేజ్లడమ్‌ కణ్డీర్‌, 

వాన్‌ కలన్ల వణ్జన్‌ వరై 75వ పా. 


గొప్పవైన ఆడ ఏనుగులముందు నిలబడి రెండు కణుపులను కల ఒక లేత 
వెదురును పెకలించి తీసి, సమీపంలో ఉండే తేనెలో దానిని ముంచి, వాటిని ఇచ్చి 
తృప్తిపజుచే, స్రవిస్తున్న మదజలాన్ని కల్గినవి అయిన మగ ఏనుగులు సంచరించే 
వేంకటాచలమేసుమా మేఘాలతో కలసిన (పోలిన) వర్ణాన్నికల తిరుమేనును కల్గిన 
స్వామి వేంచేసి ఉండే కొండ. 


ఈ పాశురంలోని మత్తగజవృత్తాంతంద్వారా భగవానుడు లక్షీ దేవి 
ఇంగితాలకు పరాధీనుడై సృష్ట్యాది కార్యాలను చేస్తాడనే విషయం వ్యంగ్యం. “వరైశెయ్‌ 
మాక్కళిర్‌” (పెరియతిరు-1-2-5) అనే తిరుమంజ్లెమన్నన్‌ పాశురార్థం అను 
సంధేయం. భగవద్రామానుజులు ద్వయార్థాన్ని తమ శిష్యులకు తిరుమలపై 
అనుగ్రహించిన వృత్తాంతాన్ని ఈ పాశురార్థంతో సమన్వయించి పెద్దలు వివరించడం 
ఒక సాంప్రదాయికరహస్యం. 

పేయాశ్ర్యార్లు- మూన్గామ్‌ తిరువన్దాది 
22. అన : ఇం[ద్రియజయాన్ని పొంది భగవానుని తెలిసికోవడం చాలా అరుదు. ఇక 
ఆ శక్తి లేనివారు నశించిపోవలసినదేనా? వారికి ముక్తి కలిగే ఉపాయమే లేదా! అని 
అంటే, సర్వసులభోపాయాన్ని ఆకగ్యార్లు ఇందులో ఉపదేశిస్తున్నారు. 

మాట్సాల్‌ మనుక్రగీప్ప మజ్జెయర్‌తోల్‌ కైవిట్టు, 

నూజ్సాల్‌ మనమ్‌ వైక్క నొయ్‌నిదామ్‌, - నాజ్సాల 

వేదత్తాన్‌ వేజ్లడత్తాన్‌ విణ్లోర్‌ ముడి తోయుమ్‌, 

పాదత్తాన్‌ పాదమ్‌ పణిన్లు 14వ పా. 


చతుర్వేదాలతో ప్రతిపాదింపబడేవాడు, వేంకటాద్రిలో నివసించేవాడు, నిత్య 
సూరుల కిరీటాలచే స్పృశింపబడే శ్రీపాదాలను కలవాడు అయిన భగవానుని 
శ్రీచరణాలను ఆశ్రయించి, ఆ సర్వేశ్వరుని విషయంలోనే చిత్తాన్ని పొందికగా నిలిపి 
ఉంచినట్టయితే (స్త్రీల బాహువులను కౌగలించుకోవాలనే ఆశను విడచి, 
వేదాంతశా(స్రంలో మనస్సును నిలుపడం సాధ్యం అవుతుంది. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 39 


విశే :- మూన్థామ్‌ తిరువన్దాదిలోని పాశురాలు మోహనరాగం, త్రిపుట తాళంలో 
కూర్చబడ్డాయి. 
23. అన : చల్లని తులసీమాలను అలంకరించుకొన్న భగవానుడు దివ్యదేశాలతో, 
నా చిత్తంతో తేడా లేకుండా అత్యాదరంతో వేంచేసి ఉన్నాడు - అని అంటున్నారు. 


శిణన్ల ఎన్‌ శిన్దయుమ్‌ శెబ్ణణరవుమ్‌, 

నిజ్రెన్స శీర్‌ నీళ్‌ కచ్చియుళ్ళుమ్‌, - ఉభైెన్దదువుమ్‌ 

వేజ్జడముమ్‌ వెఃకావుమ్‌ వేళుక్కై స్పాడియుమే, 

తామ్‌ కడవార్‌ తణ్‌తుశ్రగ్రాయార్‌ 26వ పా. 


శీతలతులసీదామభూషితుడైన శ్రీమన్నారాయణుడు తిరుమలలోను, 
తిరువెఃకా అనే దివ్యదేశంలోను, తిరువేళుక్కైప్పాడి అనే దివ్యదేశంలోను 
నిర్వాహకుడు మాత్రమే. అంటే- ఆ దివ్యదేశాలను పరిపాలించడం కోసం మాత్రమే 
అక్కడ వేంచేసి ఉన్నాడు, గొప్పదైన నా హృదయంలోను, ఎజ్జని నేత్రాలను కల 
ఆదిశేషునిపైన, పరిపూర్ణసంపత్తును కల కాంచీనగరంలోను సాదరంగా నిత్యవాసం 
చేస్తున్నాడు. 

“శిఅన్ద” - అని తమ మనస్సును విశేషించి పల్కడం ఎందుకు? అని అంటే, 
దానిని భగవానుడు ఆశపడినందువల్ల. “వేళుక్కై, ప్పాడి” అని విడదీసి, 
యథోక్తకారిసన్నిధి, రేపల్లె - అని అర్థం చెప్పేవారూ ఉన్నారు. 

24. అన : యశోదాదేవి, శ్రీకృష్ణస్వామి తనకు సన్నిహితుడుగా ఉన్నందువల్ల స్నేహాన్ని 
కల్లి ఉన్నది. ఇపుడు ఆ భగవానుడు మనకు సన్నిహితుడుగా లేడే! అని అంటే, 
అతని సాన్నిధ్యాన్ని కల దివ్యదేశాలను ఆగ్రగ్యార్టు ప్రస్తావిస్తున్నారు. 

శేర్‌న్స తిరుమాల్‌ కడల్‌ కుడన్దై వేబ్లడమ్‌, 

నేర్‌న్ల ఎన్‌ శిన్దై నిభ్రైవిశుమ్చు, - వాయ్‌న్ల 

మటైెపాడగమ్‌ అనన్షన్‌ వణ్‌తుకగాయ్‌ క్కణ్ణి, 

ఇటెపాడి యాయ ఇవై 30వ పా. 

క్షీరాబ్ది, తిరుక్కుడనై, తిరువేబ్లడమ్‌, పరమపదం, తిరుప్పాడకమ్‌ - మొదలైన 
దివ్యదేశాలతో, నిత్యనిర్దుష్ట్రాలైన వేదశా(స్రాలతో, మిక్కిలి అంతరంగభక్తుడైన 
ఆదిశేషునితో, నాచిత్తంతో తేడా లేకుండా దివ్యపరిమళాలను, వెదజల్లే తులసీ 


40 శ్రీవేంకటేశదివ్యసాహితి 


మాలను ధరించిన భగవానుడు ప్రీతితో నిత్యవాసం చేస్తున్నాడు. అతని సౌశీల్యం, 
సౌలభ్యం ఎంత గొప్పవి! (అని విద్దులవుతున్నారు.) 


25. అన : ఈ పాశురంలోకూడా భగవానుడు నిత్యవాసం చేసే కొన్ని దివ్యదేశాలను 
ప్రస్తావిస్తున్నారు. 


పాజ్కడలుమ్‌ వేజ్జడముమ్‌ పామ్సుమ్‌ పని నిశుమ్చుమ్‌, 

నూజ్కుడలుమ్‌ నుణ్లూల తామరైమేల్‌, - పాబ్ప 

ట్టిరున్లార్‌ మనముమ్‌ ఇడమాగ క్కొణ్డాన్‌, 

కురున్లాశిత్త గోపాలకన్‌ 32వ పా. 

పాలసముద్రం, తిరువేజ్లడమ్‌, ఆదిశేషుడు, శ్రీవైకుంఠం, సముద్రంవంటి 
అగాధాలైన వేదవేదాంగాలు, ఉపనిష(త్రతిపాద్యం అయిన పరమయోగుల 
హృదయకమలకోశం - అనే వీటిలో సాధుజనసంరక్షణార్థంగా రేపల్లెలో అవతరించి 
ఆ(్రితవిరోధులను నిరసించిన శ్రీకృష్ణుడు అత్యంతాదరంతో వేంచేసి ఉన్నాడు. 


“పని నిశుమ్బు” - సంసారతాపాన్ని తీరుస్తుంది కనుక పరమపదానికి “పని” 
అనే విశేషణం ప్రయోగింపబడింది. “నూల్‌కడల్‌” - సముద్రంవలె వేదాలు, శాస్త్రాలు, 
అనంతాలు. కనుక వాటికి సము(ద్రసామ్యం. “అనంతా వై వేదాః” కదా! 


26. అన : చేతనాచేతనాలు అనే సమస్తపదార్థాలు తానే అయినవాడు, వేదశాస్త్ర 
ప్రతిపాద్యుడైన స్వామి పూర్వం సుభగశీతలమై, పరమభోగ్యం అయిన తిరుమలకు 
వచ్చి, నివాసం ఏర్పరచుకొని, ఇపుడు నా హృదయంలో (ప్రవేశించి, దానిని విడచి 
పోలేక పోతున్నాడు- అని ఆనందంగా ఆభ్రర్యార్డు పల్కుతున్నారు. 

ఇటైయాయ్‌ నిలనాగి ఎణ్‌తిశాయున్‌ తానాయ్‌, 

మటతైెయాయ్‌ మతై స్పారుళాయ్‌ వానాయ్‌, - ప్పిజైవాయ్‌న్ల 

వెళ్ళత్తరువి విళజ్లొలి నీర్‌ వే్లడత్తాన్‌, 

ఉళ్ళత్తినుల్ళే ఉళన్‌ 39వ పా. 


“పిజై వాయ్‌న్ల” - ఇది తిరువేజ్లడానికి కాని, “వెళ్ళత్తరువి” అనే ప్రయోగానికి 


గాని విశేషణంగా అన్వయించవచ్చు. “మలైమేల్‌ తాన్‌ నిన్గు ఎన్‌ మనత్తుళ్‌ ఇరున్దానై”- 
అనే తిరువాయ్‌మొకగీ సూక్తి సంవాదంగా స్మరణీయం. 


సర్వస్వామియై, పృథివి మొదలైన పంచభూతాలకు అంతర్యామియై, ఎనిమిది 
దిక్కులు తానే అయి, వేదప్రతిపాద్యుడై, పరమపదస్వరూపుడై, చంద్రుని ఒరసుకొనే 


శ్రీవేంకటేశదివ్యసాహితి 41 


టట్టు ఎత్తుగా ప్రవహించే కొండసెలయేళ్ళలో శబ్దం చేస్తున్న నీటిని గల వేంకటా 
చలంలో వేంచేసి ఉన్న స్వామి నా మనస్సులో నిత్యవాసం చేస్తున్నాడు. 
27. అన : “సర్వాధికుడైన భగవానుడు ఆశగా మన వద్దకు వచ్చి ప్రవేశించిన 
తరువాత మనకు ఏ కొఖిత లేదుసుమా!” అని అంటూ ఆశ్రీగ్యార్లు తమ మనస్సును 
ఉద్దేశించి పల్కుతున్నారు. 

ఉళన్‌ కణ్హాయ్‌ నల్‌నెళ్లే !ఉత్తమ నెన్టుమ్‌ 

ఉళన్‌ కణ్హాయ్‌, ఉళ్ళువారుళ్ళత్తు- ఉళన్‌ కణ్హాయ్‌, 

విణ్గాడుజ క్కోడుయరుమ్‌ వీజ్ఞరువి వేజ్గడత్తాన్‌, 

మణ్ళొడుజ్ఞ త్తా నళన్ద మణ్‌ 40న పా. 


ఓ మంచి మనసా! పురుషోత్తముడు అయిన స్వామి ఒకడు ఉన్నాడని 

గుర్తించావు కదా! ఎల్లప్పుడు అతడుంటాడని తెలిసికొన్నావుకదా! ధ్యానించే యోగుల 
హృదయ కమలాలలో అతడు ఉన్నాడని తెలిసికొన్నావుకదా! ఆకాశాన్ని తాకే రీతిలో 
(పొంగి పొర్లే) వృద్ది చెందే సెలయేళ్ళను కల వేంకటాద్రిలోని స్వామియే, 
భూలోకమంతా వ్యాపించేటట్లుగా (త్రివిక్రమావతారంలో తన శ్రీపాదాలతో కొలిచిన 
స్వామి. 
28. అన : పరమభోగ్యం అయిన పరమపదంలో వేంచేసి ఉండే స్వామి మనకు 
సులభుడుగా ఉంటాడా? అని అంటే, మనవంటివారుకూడా ఆ(శ్రయించడానికి 
వీలుగా తిరుమలకు వచ్చి అతడు నిత్యసాన్నిధ్యాన్ని కల్గి ఉన్నాడు- అని ఇందులో 
బదులిస్తున్నారు. 

పురిన్దు మదనేకంమ్‌ మాప్పిడియోడు ఊడి, 

త్తిరిన్దు శినత్తాల్‌ పారుదు,- విరిన్ల శీర్‌ 

వెణ్‌కోట్టు ముత్తుదిర్‌క్కుమ్‌ వేజ్ణడమే, మేలొరునాళ్‌ 

మణ్‌కోట్టు క్కొణ్లాన్‌ మలై 45వ పా. 


వేంకటాద్రిలోని మదపుటేనుగులు తమకు తగిన గొప్ప ఆడ ఏనుగులతో 
కలిసి సంచరించి, తరువాత వాటితో సంభవించిన ప్రణయకలహంవల్ల అటు ఇటు 
తిరుగుతూ, అచటి స్వచ్చమైన శిలాఫలకాలపై (ప్రతిఫలించిన తమ రూపాలను 
చూచి, అవి వేజే ఏనుగులు అని భ్రమపడి వాటితో పోరాడుతున్నపుడు, ఘర్షణవల్ల 
ఆ ఏనుగుల దంతాలనుండి ముత్యాలు రాలుతున్నవి. అటువంటి వేంకటాచలమే, 


42 శ్రీవేంకటేశదివ్యసాహితి 


పూర్వం తన కొమ్ముతో 'ప్రళయాబ్దినుండి భూమిని ఉద్దరించిన వరాహస్వామి 
వేంచేసి ఉండే పర్వతం. 


29. అన : చిత్రకూటపర్వతంలో సీతారాములు లీలావిహారాలను చేసినట్టుగా 
తిర్యక్కులుసైతం క్రీడారసాన్ని అనుభవించే తిరుమలయే శ్రీత్రివిక్రమస్వామి వేంచేసి 
ఉండే దివ్యదేశం- అని అంటున్నారు. 

తెళిన్స శిలాతలత్తిన్‌ మేలిరున్ద మని, 

అలిన్ల కడువనైయే నోక్కి,- విళజ్లియ 

వెణ్‌ మదియమ్‌ తా వెన్నుమ్‌ వేజ్ఞడమే, మేలొరునాళ్‌ 

మణ్‌ మదియిల్‌ కొణ్టుగన్లాన్‌ వాఃగ్‌వు 58వ పా. 

అతినిర్మలంగా ఉన్న సృటికశిలాతలాల పైన విహరిస్తూ లీలారసాన్ని అనుభ 
వించే ఒక ఆడవానరం తన నాథుడు అయిన మగవానరం ముఖం చూచి, ఆకాశంలో 
ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి తెచ్చి ఇమ్మనే వేంకటాచలమే, పూర్వం యుక్తిగా మహాబలిదగ్గర 
నుండి భూమిని స్వాధీనం చేసికొని, ఆశ్రితజనసంరక్షణం చేసి, ఆనందించిన 
శ్రీ త్రివిక్రమమూర్తి అయిన స్వామి సుఖంగా నివసించే చోటు. 


“మని” - ఆడుకోతి, “మని పాయ్‌ వడవేజ్ఞడమామలై” అని అమలనాదిపిరాన్‌ 
సూక్తి “కడునన్‌”- మగవానరం. దానశీలుడైన బలిని వశీకరించుకోవడానికి తగిన 
ఉపాయం యాచనయే అని నిశ్చయించుకోవడమే ఇచటి స్వామి బుద్దికౌశలం. 


30. అన : భగవానుడు ఆశ్రితుల (ప్రతిబంధకాలను పోగొట్టడమే కాకుండా, 
వారికోసం ఈ భూమిపై ఉండే దివ్యదేశాల్లో వేంచేసి ఉన్నాడు- అని అంటున్నారు. 
లేక, భగవానుడు దివ్యదేశాలలో వేంచేసి ఉండేది నా మనస్సులో నివసించడానికి 
ముందు మాత్రమే. నా మనస్సులో నెలకొని ఉన్న తరువాత ఇపుడు వాటిని విడచిపెట్టి 
మళ్ళీ వాటిని కన్నెత్తికూడా చూడడం లేదు- అని అంటున్నారనికూడా చెప్పవచ్చు. 

పళ్టెల్లామ్‌ వేజ్ణడమ్‌ పాణ్కడల్‌ వైగున్దమ్‌, 

కొణ్బజ్లుణెవార్‌క్కు క్కోయిల్‌పోల్‌, - పణు 

[ఈ కరమ యి 

వళజ్షిళరుమ్‌ నీళ్‌శోలై వణ్‌పూజ్లడిగై, 

ఇళబ్లుమరన్‌త విణ్ఞగర్‌ 61వ పా. 

-ఈ పాశురానికి మూడు విధాలుగా భావాన్ని చెప్పవచ్చు, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 43 


1. వేంకటాచలం, పాలకడలి, తుమ్మెదలు గుంపులు గుంపులుగా చేరిన 
దివ్యోద్యానాలతో నిండి ఉండే ఘటికాద్రి, సర్వేశ్వరుడు నిత్యయౌవనంతో నిండిన 
రూపంతో వేంచేసి ఉండే తిరువిజ్ఞగర్‌- అనే ఇవి అన్నీ పూర్వం పరమపదంలో 
నిత్యవాసం చేసే నిత్యసూరులకు ఇపుడు నివాసస్థానాలు అయినవి. 


2. పూర్వం వైకుంఠంలో, క్షీరసముద్రంలో, వేంకటాచలంలో నిత్యవాసం చేసే 
స్వామికి ఇపుడు తుమ్మెదలు గుంపులు గుంపులుగా సంచరించే పూల తోటలతో 
అందంగా ఉన్న ఘటికాద్రి, లేలేత వయస్సులో కౌమారదశలో స్వామి వేంచేసి 
ఉండే తిరువిజ్ఞగర్‌ వాసస్థానాలై ఉన్నవి. 


3. వైకుంఠం, క్షీరాబ్ది, వేంకటాచలాలలో నిత్యవాసం చేసే స్వామి పరిశుద్దమై, 
పరమభోగ్యమైన నామనస్సు వాసస్థానంగా పొందిన తర్వాత వాటిని విడచిపెట్టి నా 
మనస్సులో నిత్యవాసం చేస్తున్నాడు. 

31. అన : భగవానుడు సంసారంలో ఉండడం మాత్రమేకాదు, పరమపదం కంటే 
అధికమైన ఆదరాన్ని దివ్యదేశాలలో కల్లినవాడై, వాటిలో నిత్యవాసం చేస్తున్నాడని 
అంటున్నారు. 


విజ్ఞగరమ్‌ వెఃకా విరితిరైనీర్‌ వేజ్ణడమ్‌, 

మణ్జగరమ్‌ మామాడ వేళుక్కై,- మణ్జగత్త 

తెన్‌కుడన్దై తేనార్‌ తిరువరబ్గమ్‌ తెన్‌కోట్టి, 

తన్‌ కుడజ్జె నీరే బ్రగ్రాన్‌ తాకగ్‌వు 62వ పా. 


తనను ఆశ్రయించిన దేవతల రక్షించడంకోసం వామనుడై, మహాబలివద్ద 
మూడడుగుల నేలను యాచించి, ముల్లోకాలను తన శ్రీపాదాలతో కొలిచిన 
శ్రీ త్రివిక్రమ స్వామి వేంచేసి ఉండే దివ్యదేశాలు- తిరువిజ్ఞగర్‌, యథోక్తకారిసన్నిధి (తిరువెః 
కా), దివ్యతీర్జాలతో నిండి ఉండే వేంకటాచలం, భూలోక వైకుంఠం అయిన, గొప్ప 
మేడలను కల తిరువేళుక్కై, భూలోకంలో కీర్తించదగిన తిరుక్కుడ్డై తేనెతో నిండిన 
పుష్పాలను కల ఉద్యానవనాలతో సమృద్దం అయిన శ్రీరంగం, దక్షిణదేశంలోని 
తిరుకోట్టియూర్‌- అనేవి. 


32. అన: భగవానుడు తన దివ్యమంగళవి గ్రహంలో ఇతరదేవతాచిహ్నాలను కూడ 
ధరించి ఆకగ్వార్లకు దర్శనం ఇవ్వగా, ఆహా! ఇది ప్‌ై సౌశీల్యం! సౌలభ్యం! - అని 
ఆశ్చర్యపడుతున్నారు. 


44 శ్రీవేంకటేశదివ్యసాహితి 


తాశ్రీల్‌ శడైయుమ్‌ నీళ్‌ముడియుమ్‌ ఒణ్‌ మ[్రీువుమ్‌ శక్కరముమ్‌, 

శూకిరవుమ్‌ పొన్నాణుమ్‌ తోన్టుమాల్‌, - శూశ్రీగుమ్‌ 

తిరణ్జరుని పాయుమ్‌ తిరుమలై మేల్‌ ఎన్టైక్కు, 

ఇరణ్టురువు మొన్హాయ్‌ ఇశైన్డు 63న పా. 

చుట్టూ ప్రవహిస్తూ నీటిలో సమృద్దం అయిన సెలయేళ్ళు నిత్యం పారే 
వేంకటాచలంలో వేంచేసి ఉండే మా స్వామి వేలాడే జడలు, దీర్షమైన కిరీటం, 
అందమైన గొడ్డలి, సుదర్శన చక్రం, నడుమును చుట్టుకొని ఉండే సర్పం, బంగారు 
మొలనూలు కల్లి ఉండడంచేత స్వామిలో హరిహరరూపాలు రెండు చేరి ఒకటిగా 
కలసి స్ఫురిస్తున్నవి. ఆశ్చర్యం! 

హరిహరచిహ్నాలను ధరించడంద్వారా స్వామి తన సౌశీల్యప్రకటనను చేసిన 
తీరును చూచి ఆగ్ర్యార్హు ఇందులో విద్దులైనారు. 


33. అన : తిరుమలలోని అత్యాశ్చర్యకరమైన ఒక సంఘటనను ఆగ్రార్డు ఇందులో 
ప్రస్తావిస్తున్నారు. 
పార్‌త్త కడువన్‌ శునైనీర్‌ నిక్రంల్‌ కణ్లు, 
పేర్‌త్తోర్‌ కడువనెన స్పేర్‌న్డు, - కార్‌త్త 
కళజ్ఞనిక్కు క్కైనీట్టుమ్‌ వేజ్జడమే, మేల్‌ నాళ్‌ 
శన © Us 
విళజ్ఞనిక్కు క్కన్టు ఎణిన్లాన్‌ వెణ్సు 68వ పా. 
కన! అ ౧ 
అసురుడు ఆవేశించిన కపిత్తాన్ని (వెలగచెట్టును) వత్సంలో ఆవేశించిన వేజొక 
అసురునిపై (వత్సారునిపై) విసరికొట్టి నశింపజేసిన శ్రీకృష్ణుడు వేంచేసి ఉండే 
వేంకటాద్రిపై ప్రవహించే స్వచ్చమైన కొండకాలువల నీటిలో కోతులు తొంగి 
చూచినపుడు, ఆ నీటిలో కన్పించే తమ నీడను అవి ఇంకొక వానరంగా (భ్రమపడి, 
దూరంగా పోయి, కటేపళ్ళను తింటూ చూచేవారికి వినోదాన్ని కల్గిస్తున్నాయి. 
తిరుమలలోని సకలచరాచరాలు ఉపాదేయాలు. కనుక, అచటి వానరచేప్టితాలు 
కూడా అనుభావ్యాలే. 
34. అన: మానసికం అయిన భగవద్గుణానుభవరసం ఉన్నస్తకం కాగానే ఆకగ్యార్డు 
నాయకీభావాన్ని పొంది, భగవదనుభవాన్ని సాక్షాత్తు పొందాలని ఆశించారు. కాని, 
అది ప్రకృతిసంబంధంచేత సాధ్యం కాకపోవడంవల్ల విశ్లేషాన్ని పొంది విరహావస్థను 
అనుభవించారు. ఆ స్థితిని నాయికతల్లి తెలియజేసే రీతిలో ప్రస్తుతం పాశురం 


శ్రీవేంకటేశదివ్యసాహితి 45 


అనుగ్రహింపబడింది- అని చెప్పవచ్చు. లేక, లోకంలోని జనులను చూచి -“మీరు 
దేనిని చేసినా భగవత్సంబంధం ఉండేటట్లుగా చేయండి. అపుడు సత్కాలక్షేపాన్ని 
చేయవచ్చు” అని ఆకగ్వార్లు ఉపదేశిస్తున్నారని కూడా చెప్పవచ్చు. 

వెట్సెన్టు వేజ్ణడమ్‌ పాడుమ్‌, వియన్‌ తుశ్రరాయ్‌ 

కట్సెన్టు శూడుమ్‌ కరుజ్లుక్ర౦ల్‌ మేల్‌, - మల్‌పోన్ద 

నీళ్ణతోళ్‌ మాల్‌కిడన్ల నీళ్‌కడల్‌ నీరాడువాన్‌, 

పూణ్ణనాళెల్లామ్‌ పుగుమ్‌ 69న పా. 

శ్రీవేంకటేశ్వరుని విషయంలో గల విరహబాధవల్ల, నా కుమార్తె ఎవరైనా 
ప్రసంగ వశంచేత పర్వతమనే పదాన్ని ఉచ్చరిస్తే వెంటనే వేంకటాచలాన్ని కీర్తిస్తున్నది. 
నల్లని తన కేశపాశానికి శ్లాఘ్యమైన తులసీమాలికలు తగినవి అని వానిని అలంక 
రించు-కుంటున్నది. చాణూరముష్టికులనే మల్లవీరులను వధించిన పొదుగైన 
బాహువులను కల సర్వేశ్వరుడు పరుండి ఉండే విశాలమైన క్షీరాబ్దిలో జలకమాడడం 
కోసం (ప్రతి ఉదయం కుతూహలపడుతున్నది. 

ఓ లోకులారా! మీరు దేనినైనా ఒక పర్వతాన్ని కీర్తించాలంటే, వేంకటాచలాన్ని 
కీర్తించండి. ఏదైన ఒక మాలికను అలంకరించుకోవాలంటే స్వామి ధరించిన తులసీ 
మాలికను శిరస్సులో ధరించండి. స్నానం చేయాలంటే క్షీరాబ్దిలో స్నానమాడండి. 
(అనే భావాన్ని కూడా చెప్పవచ్చు) 

“పాడుమ్‌”, “శూడుమ్‌”, “పుగుమ్‌” - అనే ఈ (క్రియలను విధ్యర్థకాలుగా గ్రహించి 
“సాడండి ముడుచుకోండి, అవగాహించండి” -అనే అర్థాలను చెప్పవచ్చు. అపుడు 
పాశురం నాయకీపాశురంకాదు. 

35. అవ : తిరుమలలోని ఏనుగులుసైతం వేంకటేశ్వరుణ్ణి ఆరాధించే (క్రమాన్ని 
చమత్కారపూర్వకంగా ఆకగ్రార్డు ఇందులో వర్షిస్తున్నారు. 

పుగు మదత్తాల్‌ వాయ్‌ పూశి క్కీకగై తాశ్టల్‌న్లు, అరువి 

ఉగు మదత్తాల్‌ కాల్‌ కకయుని క్కైయాల్‌, - మిగు మదత్తేన్‌ 

విణ్ఞమలర్‌ కొణ్డు విణల్‌ చేజ్జడననైయే, 

కల్లు వణజ్నుమ్‌ కళిణు 70వ పా. 

శిరస్సునుండి, గండస్థలాలనుండి తన నోటిలో పడుతున్న మదజలంతో 
నోటిని శుద్ది చేసికొని (ఆచమించి), పైనుండి కిందకు ప్రవహించే కొండవాగులవలె 
కారుతున్న మదజలంతో కాళ్ళను కడుగుకొని, మిక్కిలి మత్తును కల్గించే తేనెతో 


46 శ్రీవేంకటేశదివ్యసాహితి 


నిండి ఉండే పూవును తన తొండంతో తీసికొని వచ్చి ఏనుగు మహాబలశాలి అయిన 
శ్రీనివాసుని సేవించి నమస్కరిస్తున్నది. తిర్యక్కులుసైతం తిరుమలయొక్క 
పవిత్రతా(ప్రభావంవల్ల భగవానునిపై భక్తిని కల్గి ఆ స్వామిని ఆరాధించి ధన్య 
జీవులవుతున్నవని పాశురపరమార్థం. 

తిరుమలలోని తిర్యక్కులుసైతం భగవత్కైం కర్యాన్ని చేస్తున్నాయని అనడంవల్ల 
-ఈ కొండమహిమ సూచింపబడింది. ఏనుగులకు గండస్టలాదులనుండి మదజలం 
కారడం సహజం. ఆగ్రార్డు తమ అధ్యవసాయానుగుణంగా దీనిని ఇక్కడ అన్వ 
యించడం విశేషం. 


36. అన : తిరుమలలోని ఆశ్చర్యకరమైన ఒక సంఘటనను ఆ[గ్యార్డ్లు ఈ 
పాశురంలో అను[గ్రహిస్తున్నారు. 

కళిటు ముగిల్‌ కుత్త క్రైయెడుత్తోడి, 

ఒళిటు మరుస్సాశిగై యాలి, - పిభితి 

విక్రం క్కొన్టు నిన్హదిరుమ్‌ వేజ్ఞడమే, మేనాళ్‌ 

కుకిక్కన్టు కొబ్జెజీన్హాన్‌ కును 71న పా. 

తిరుమలలోని మదపుటేనుగు మేఘాన్ని చూచి దానిని ఇంకొక ఏనుగు అని 
భ్రమించి, కోపంతో తన తొండాన్ని ఎత్తి పరుగెత్తి ఆ మేఘాన్ని మోదగా, అపుడు 
ఆ ఏనుగుకూడా భయపడేటట్టుగా గర్జిస్తూ అచట ఉండే శరభం తన తెల్లని 
దంతాలు, తొండం ప్రకాశిస్తుండగా ఆ ఏనుగును వధిస్తున్నది. ఇటువంటి ఆశ్చర్యకర 
సన్ని వేశాలకు నిలయం అయిన వేంకటాచలమే, పూర్వం ఒకానొక సమయంలో 
వత్సారుని ఎత్తి విసరివేసిన శ్రీకృష్ణుడు వేంచేసి ఉండే పర్వతం. 
37. అన : శ్రీవేంకటాచలం సర్యోత్యప్టులైన నిత్యసూరులకుకూడా స్వామి అయిన 
శ్రీమన్నారాయణుని నివాసస్థలం- అని అంటున్నారు. 

కున్గొన్టినాయ కుణునుగళిర్‌ కోల్‌వళ్రెక్కై, 

శెన్టు విఖైయాడుమ్‌ తీజ్గల్టరి పోయ్‌,- చెను 

విళజ్లు మది కోళ్‌విడుక్కుమ్‌ వేజ్లడమే, మేలై 

ఇళబ్లునురర్‌కోమా నిడమ్‌ 72న సా 


భగవదనుభవం అనే అమృతాన్ని పానం చేయడంవల్ల నిత్యం కౌమారదశను 
కల నిత్యసూరులకు స్వామి అయిన భగవానుడు నివసించే వేంకటాచలం ఎన్నో 


శ్రీవేంకటేశదివ్యసాహితి 47 


ఆశ్చర్యకరమైన విషయాలకు నిలయం. జ్ఞానం లేనివారిలో మొదటివారైన కిరాత 
కాంతలు సైతం వేంకటాచలమే తమకు పరమ(ప్రాప్యం అనే దృఢమైన నమ్మికతో 
ఉన్నారు. వారు తమ అందమైన చేతులతో వంచిన అందమైన వెదుళ్ళు తరువాత 
పట్టు విడువడంవల్ల మళ్ళీ పైకి వేగంగా వెళ్ళి చంద్రుని బాధించే రాహువును 
సంహరించి, చంద్రుని (ప్రకాశింపజేస్తున్నవి. చూచే వారికి ఈ సన్నివేశం చాలా 
ఆశ్చర్యాన్ని కల్లిస్తున్నది. 
38. అన : ఆదిత్యమండలాంతర్చర్తియై, అతని రథాన్ని నడపించేవాడు, గోపికలతో 
కలసి ఆదరంతో కుంభనృత్యాన్ని చేసేవాడు, వేంకటాచలంలో వేంచేసి ఉండేవాడు 
అయిన భగవానుని శ్రీపాదాలను స్తుతించడమే జిహ్వ ఉన్నందులకు గల 
ప్రయోజనం- అని ఆగారు ఉపదేశిస్తున్నారు. 

ఇడమ్‌ నలమేశీల్‌ పూణ్ణ ఇరవిత్తేరోట్టి, 

వడముగ వేజ్లడత్తుమన్నుమ్‌, - కుడ నయస్ట 

కూత్తనాయ్‌ నిన్హాన్‌ కురైకక్ళంలే కూణువదే, 

నాత్తన్నాలుళ్ళ నలమ్‌ 73వ పా. 

గాయత్రి, బృహతి, ఉష్ల్ణిక్‌, జగతి, త్రిష్టుప్‌, అనుష్టుప్‌, పంక్తి - అనే ఏడు 
ఛందస్సులనబడే ఏడు గుజ్ఞాలను పూన్చిన సూర్యుని రథాన్ని మేరువునకు ఎడమ 
పక్కగా కుడి పక్కగాను, సూర్యునకు, అతని సారథికి, వాహనాలైన అశ్వాలకు 
అంతర్యామిగా ఉండి నడిపించేవాడు, పూర్వం గోకులంలో అత్యంతాదరంతో 
గోపికలతో పాటు కలిసి కుంభనృత్యాన్ని చేసినవాడు, ఇపుడు అందటికీ సులభుడై 
అందటినీ కాపాడడం కోసం ఉత్తరదేశానికి, దక్షిణదేశానికి మధ్యమణిగా ఉండే 
వేంకటాద్రిలో పరమకృపా మూర్తియె వేంచేసి ఉండేవాడు, శ్రియఃపతి అయిన 
భగవానుని శ్రీపాదాలను స్తుతించడమే జిహ్వకు తగిన ప్రయోజనం. 

“ధ్యేయ స్సదా సవిత్సమండలమధ్యవర్తీ” - ఇత్యాది నిత్యాను సంధేయ 
పౌరాణిక సూక్తి స్మరణీయం. 
39. అన: తిరుమల శిఖరాల జొన్నత్యాన్ని అత్యంతచమత్కారం అయిన 
అతిశయోక్యలంకారంతో అను[గ్రహిస్తున్నారు. 

శార్‌న కడు తేయ్‌ప్ప త్తడావియ కోట్టుచ్చివాయ్‌, 

ఊర్‌న్లి యజ్నుమ్‌ వెణ్‌నుదియి నొణ్‌ ముయలై, - శేర్‌న్లు 


48 శ్రీవేంకటేశదివ్యసాహితి 


శినవేజ్లె సార్‌క్కుమ్‌ తిరుమలైయే, ఆయన్‌ 

పునవేజ్లె నాణుమ్‌ పొరుప్పు 75వ పా. 

ఆకాశంలో సంచరించే చంద్రుడు మిక్కిలి విశాలాలైన తిరుమలశిఖరా[గ్రాలు 
తన (క్రింది భాగాన్ని రాసుకొనే రీతిలో వాటికి దగ్గరగా మెల్లగా సంచరిస్తాడు. అపుడు 
అతని మధ్యభాగంలో ఉండే కుండేలును వేంకటాచలంలో సంచరించే పులి చూచి, 
దాన్ని ఆహారంగా చేసికోవాలనే ఉద్దేశ్యంతో పట్టుకోవాలని చూచింది. కాని, అది 
సాధ్యం కాకపోవడంతో కోపంతో అది గాండ్రిస్తున్నది. ఇటువంటి అద్భుత 
సన్నివేశాలతో నిండిన వేంకటాచలమే- వేంగైపూల దివ్యసుగంధంచేత వ్యాప్తమైన, 
శ్రీకృష్ణునకు నివాసస్థానం అయిన పర్వతం. 
40. అవ : శ్రీవేంకటేశ్వరునివలెనే, అక్కడ ఆదరంతో నివసించే బోయలుకూడా 
మనకు పరమోద్దేశ్యభూతులని ఆగారు అంటున్నారు. లేక, తిరుమలలోని 
భూసారాన్ని, సమృద్దిని చమత్కారంగా వర్షిస్తున్నారని కూడా చెప్పవచ్చు. 

ముడిన్ల ప్య్యాగైదిల్‌ కుజవాణర్‌, ఏనమ్‌ 

పడినుక్రయిశాల్‌ పైన్దినైగల్‌ విత్త, - త్రడివైెకయిన్ల 

వేయ్‌జ్లక్లి పోయ్‌ విణ్‌ తిణక్కుమ్‌ వేబ్లడమే, మేలొరునాళ్‌ 

తీజ్లుక్రంల్‌ వాయ్‌ వైత్తాన్‌ శిలను 89వ పా. 


యౌవనదశ దాటి వార్హక్యంలో ప్రవేశించిన తిరుమలలోని బోయలు తమవ్మత్తి 
అయిన తేనెను సేకరించడం, వేటాడడం మొదలైన పనులను చేయడానికి శక్తి 
లేనందువల్ల అక్కడ ఉండే వెదురు పొదలను నటికి, ఆ స్థలాలను పందులతో 
దున్ని, ధాన్యాలను చల్లి, పైరు చేస్తున్నారు. ఈ విధంగా బోయలు నటికిన వెదుళ్ళు 
తిరుమల లోని భూసారం చాలా గొప్పది కనుక, మళ్ళీ పెరిగి ఆకాశం అంత 
ఎత్తును ఎదుగుతున్నవి.అటువంటి వేంకటాచలమే పూర్వం అందమైన వేణువును 
అధరంలో పెట్టుకొని ఊదిన శ్రీకృష్ణుడు నివసించే పర్వతం. 


తిరునుక్రగ్లీశె ఆక్రగ్యార్డు 
మభఖాయాం మకరే మాసే చక్రాంశం భార్గవోద్భనమ్‌ ॥ 
మహీసారపురాధీశం భక్తిసార మహం భజే ॥ 
తిరుమఃగకై ఆ కగ్రార్డు “తిరుమక్రక్లీజై” అనే దివ్యక్షేత్రంలో ద్యాపరయుగాంతంలో 
అవతరించారు. విభవనామసంవత్సరంలో మకరమాసం కృష్ణదశమి శుక్రవారం నాడు- 


శ్రీవేంకటేశదివ్యసాహితి 49 


మఘానక్షత్రంలో సుదర్శనాంశతో భార్గవమహర్షివల్ల కనకాంగి అనే అప్పరసకు 
కుమారునిగా పుట్టిన ఈ ఆ్యగ్రార్డు చిరకాలం వేర్వేరు సిద్దాంతాలను, సంప్రదాయా 
లను అధ్యయనం చేసి, అవి నిస్సారాలని గుర్తించి, చివరికి సేయా్యగ్రార్ల 
అనుగ్రహంతో శ్రీవైప్లవసిద్దాంతలో (ప్రవేశించారు. వీరి ప్రభావం అపారం. 
శ్రీమన్నారాయణుడే పరతత్త్యం అనే నిర్ణయాన్ని సుస్పష్టంగా, నిర్ష్యంద్వంగా చేసిన 
మహనీయులు వీరు. “ఉటైయిల్‌ ఇడాదవర్‌” అనే పేరును పొందినవారు. వీరు 96 
పాశురాలను కల నాన్ముకన్‌ తిరువన్హాదిని, 120 పాశురాలను కల, అత్యంతం 
శ్రవణసుభగం అయిన తిరుచ్చన్హ విరుత్తం అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు. 


నాన్ముకన్‌ తిరువన్దాది 

41. అవ : వేంకటాచలం మొదలైన దివ్యక్షేత్రాలలో సర్వసులభుడై వేంచేసి ఉండే 
పరమభోగ్యుడైన స్వామి శ్రీపాదాలను విస్మరించడానికి వీలు అవుతుందా! అని 
అత్యంతాభినివేశంతో ఆక్రిభ్యార్లు పల్కుతున్నారు. 

కుణిప్పు ఎనక్కు క్కోట్టియూర్‌ మేయానై యేత్త, 

క్కుటీప్పు ఎనక్కు నన్మై పయక్క,- వెణుప్పనో? 

వేజ్జడత్తు మేయానై మెయ్‌ నినైనోయ్‌ ఎయ్‌దామల్‌, 

తాన్‌కడత్తుమ్‌ తన్మైయాన్‌ తాల్‌ 34న పా. 


తిరుక్కోట్టియూర్‌లో, తిరుమలలో మనలను కాపాడడంకోసం నిత్యవాసం 
చేసే స్వామిని స్తుతించి, మంగళాశాసనం చేయాలని, అతనిని ఒక్కక్షణం కూడా 
విశ్లేషించ కుండా దర్శించి, ఆనందించి ఆత్మోజ్జీవనాన్ని పొందాలని చాలా ఆశపడు 
తున్నాను. శరీరసంబంధానికి మూలం అయిన కర్మలు, దుఃఖాలు సమీపించకుండా 
ఉండేటట్లు చేసి నన్ను రక్షించే ఆ స్వామి శ్రీపాదాలను నేను ఏవిధంగా ఉపేక్షించ 
గలను? ఎల్లప్పుడూ వాటిని స్తుతించడమే నాకు పరమోద్దేశ్యం. 

విశే : నాన్ముకన్‌ తిరువన్హాది పాశురాలు అఠాణారాగంలో, ఆటతాళంలో 
కూర్చబడ్డాయి. 
42. అవ : వేంకటేశ్చరుణ్ణి నిత్యం సేవించాలని, వేంకటాచలంలో నిత్యవాసం 
చేయాలని ఆశపడుతూ నా కాలాన్ని మంచిగా గడుపుతున్నాను- అని ఇందులో 
అంటున్నారు. 


అక్ణైప్పన్‌ తిరువేజ్లడత్తానై క్కాణ, 
ఇకరైప్పన్‌ తిరుక్కూడల్‌ కూడ, - మళ్ఞిప్పేర్‌ 


50 శ్రీవేంకటేశదివ్యసాహితి 


అరువి మణివరన్ధి వన్టిక్ర రియ, యానై 
వెరుని యర వొడుజ్లుమ్‌ వెజ్పు 39వ సా. 


వేంకటేశృరుణ్ణి కళ్ళార దర్శించి ఆనందించాలని ఆశపడి, నాకు ఆ సేవను 
అనుగ్రహించమని నోరు తెజుచి ప్రార్థిస్తున్నాను. తిరుమలలో సమృద్ధిగా కురిసిన 
వర్షాలవల్ల అక్కడ నీటితో నిండుగా ఉండే కొండవాగులు రత్నాలను చేర్చుకొని 
(ప్రవహిస్తూ క్రిందకు పడేటపుడు వాటిని చూచి ఏనుగులు భయపడి పరుగెత్తిపోయి, 
చివరకు కొండచిలువ నోటిలో పడుతున్నాయి. ఇట్టి ఎన్నో ఆశ్చర్యకరసన్నివేశాలకు 
నెలవు అయిన వేంకటాద్రిని వేగంగా చేరాలనే ఆశతో ఇసుకలో చక్రాన్ని గీచి శకునం 
చూచినా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. 


“తిరుక్కూడల్‌ కూడ” - (స్త్రీలు తమ అభిమతం సిద్ధిస్తుందా లేదా? అని 
శకునాన్ని చూచే ద్రావిడదేశీయ ప్రక్రియ ఇది. గోదాదేవి “తెళ్ళియార్‌ పలర' అనే 
దశకంలో ఈ (ప్రక్రియను అనుసరించారు. ఈ “కూడల్‌” స్త్రీలకే చెందినది కనుక 
ఆపారు ఈ పాశురాన్ని నాయకీభావంతో అను[గ్రహించారని కొందణు భావించారు. 


43. అన : వినోదంకోసం నేను పలు పర్వతాల పేర్లను చెప్పే సమయంలో 
యాదృచ్చికంగా వేంకటాచలం పేరును చెప్పాను అంతమాత్రంతోనే దానిని నేను 
మనఃపూర్వకంగా చెప్పానని తలచినస్వామి తన అంతరంగభక్తునిగా అభిమా 
నిస్తున్నాడు. ఏమి స్వామి బౌదార్యం ! కారుణికత్వం! అని ఆగ్యార్డు విస్మయపడు 
తున్నారు. లేక, భగవానుడు ఒక వలలో చిక్కుకొన్నాడు. నేనొక వలలో చిక్కు 
కొన్నాను- అని చమత్కరంగా పల్కుతున్నారనికూడా చెప్పవచ్చు. 

వెట్సెన్టు వేజ్ఞడమ్‌ పాడినేన్‌, వీడాక్కి 

నిణ్కిన్టేన్‌ నిన్దు నినైక్కిన్టేన్‌, - కణ్కిన్ట 

నూల్‌వలైయిల్‌ పట్టిరుస్ద నూలాట్టి కేళ్వనార్‌, 

కాల్‌వలైయిల్‌ పట్టిరున్దేన్‌ కాణ్‌ 40వ పా. 

ఎపుడో ఒకసారి ఎక్కడైనా పర్వతాల పేర్ల ప్రసక్తి వచ్చినపుడు నేను ఎపుడో 
ఒకసారి వేంకటాచలం పేరును చెప్పాను. అంతమాత్రానికే భగవానుడు నన్ను 
తన అంతరంగ భక్తునిగా ఆదరించి- “ఎన్‌ ఊరై చ్పాన్నాయ్‌, ఎన్‌ పేరై చాన్నాయ్‌, 
ఎన్నై నోక్కినాయ్‌” అని అంటూ మోక్షసా(మ్రాజ్యాన్ని నాకు, నాకు సంబంధించిన 
వారికి హస్తగతం చేశాడు. ఈ మహాగుణాన్ని భావించి భావించి, నా మనస్సు 
ద్రవిస్తున్నది. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 51 


వేదశాస్రాలలో ప్రతిపాదింపబడ్డ భక్తి అనే వలలో భగవానుడు చిక్కుకొన్నాడు. 
నేను ఆ శ్రియఃపతి పాదాలు అనే వలలో చిక్కుకొన్నాను. నేను అహృదయంగా 
చెప్పిన మాటను సహృదయోక్తిగా భావించి, నన్ను కటాక్షించిన పరమోదారుడైన 
స్వామి శ్రీపాదాలను నేను ఒక క్షణంకూడా విడువను -అని పరమార్థం. 

“నిన్హు నినైక్కినేన” - అహృదయోక్తులను సైతం సహృదయోక్తులుగా గ్రహించి 
అనుగ్రహించే భగవానుని మహౌదార్యాన్ని సదా ధ్యానిస్తున్నాను - అని భావం. 
“కట్కిన్హ నూల్‌ వలైయిల్‌ పట్టిరున్లి” అనే విశేషణాన్ని “నూలాట్టి”కి గాని, “నూలాట్టి 
కేళ్వనారొ'కు గాని అన్నయించవచ్చు. 

44. అన : “ఓ కరుణానిధీ ! నీవు వేంకటాచలాన్ని వదలి నా హృదయంలో నివాసం 
ఉంటున్నావు. అయినా, నేను ఆ వేంకటాచలాన్ని సేవించాలని ఆశపడుతున్నాను”- 
అని అంటూ ఆకగ్యార్డు తమ కుతూహలాన్ని ఇందులో వ్యక్తీకరిస్తున్నారు. 


కాణలుటుగిన్టేన్‌ కల్లరుని మత్త్తుదిర, 

ఓణ నిక్రినిల్‌ ఒలి యదిర,- ప్పేణి 

వరు వేజ్లడవా! ఎన్నుళ్ళమ్‌ పుగున్హాయ్‌, 

తిరువేజ్ఞడమదనై చ్చెన్టు 41న పా. 

వేంకటాచలంలో పెద్దగా శబ్దిస్తూ ప్రవహించే సెలయేళ్ళలో ముత్యాలు 
కొట్టుకొని వస్తున్నవి. స్వామి అవతార నక్షత్రం శ్రవణంతో కూడిన ఉత్సవదినంలో 
శ్రీవైష్ణవులు చేసే మంగళాశాసనధ్వని అంతటా వ్యాపిస్తున్నది. పలు దిక్కుల నుండి 
పలువురు భక్తులు వేంకటాచలానికి వచ్చి సేవిస్తున్నారు. వీటిని అన్నిటినీ అనాదరించి 
ఓ వేంకటేశ్వరా! నీవు నా హృదయాన్ని నిత్యవాసం చేసికొన్నావు. నేనేమో ఆ 
తిరుమలను చేరి, సేవించాలని ఆశపడుతున్నాను. 

“నేను తిరుమలకు వచ్చి నిన్ను సేవించాలని భావించగా, నీవు నా హృదయం 
లోనికి ఆశపడి వచ్చి నివసిస్తున్నావు. ఇపుడు నేనేమి చేయను?” అనే భావంకూడా 
ఈ పాశురంలో స్ఫురిస్తుంది. 

45. అన : దివ్యాలైన సిరిసంపదలతో నిండిన, భక్తుల పాపాలను హరించే 
వేంకటాచలాన్ని వెంటనే ఆశ్రయించండి - అని అంటూ లోకంలోని జనులను 
ఆశ్ర్యార్లు ఉద్బోధిస్తున్నారు. 

శెన్టు వణజ్ఞుమినో శేణుయర్‌ వేబ్లడత్తై, 

నిన్దు వినై కెడుక్కుమ్‌ నీర్మైయాల్‌, - ఎన్టుమ్‌ 


52 శ్రవేంకటేశదివ్యసాహితి 


కడిక్కనుల నాన్ముగనుమ్‌ కణ్‌మూన్దత్తానుమ్‌, 
అడిక్కనుల మిట్టు ఏత్తుమ్‌ అబు 42న పా. 


మిత్రులారా! ఎల్లప్పుడు పరిమళించే భగవానుని నాభీకమలంనుండి 
ఉద్భవించిన చతుర్ముఖుడు, త్రినేత్రుడైన శివుడు ఏ స్వామి పాదాలలో పూలను 
సమర్పించి, స్తుతిస్తున్నారో, ఆ స్వామి వేంచేసి ఉండే తిరుమలను చేరి, అక్కడ 
నిలచి ఉండి, స్వభావంచేతనే పాపాలను పోగొట్టే, ఉన్నతమైన ఆ వేంకటాచలాన్ని 
ఆశ్రయించండి. 


“శేణ్‌, ఉయర్‌” - అనే జొన్నత్యాన్ని తెలిపే ఈ పదాలు రెండూ కలిపి 
ప్రయోగించడానికి ద్రావిడసంప్రదాయంలో “మీమిశై” అని పేరు. మిక్కిలి ఎత్తెన - 
అని తాత్పర్యం. “నిన్దు వినై కెడుక్కుమ్‌” - అనే ప్రయోగం వేంకటశబ్బార్థం. 

రూ oD 
“వేజ్లడజ్గళ్‌” ఇత్యాది తిరువాయ్‌మొవే సూక్తి దీనికి సంవాదంగా స్మరణీయం. 


46. అవ : “మహామహిమాన్వితులైన బ్రహ్మరుద్రులుకూడా శ్రీస్వామికి ఆరాధన 
సామగ్రితో, నీరాజనాన్ని సమర్పించడంకోసం తిరుమలకు విచ్చేస్తారు. అటువంటి 
వేంకటాద్రిని మీరు ఆశ్రయించండి” అని అంటున్నారు. 

మబ్లుల్‌ తోయ్‌ శెన్ని వడ వేజ్గ్లడత్తానై 

క్కజ్లుల్‌ పుగున్హార్‌గళ్‌ కాప్పణివాన్‌, - తిజ్లల్‌ 

శడై యేజ వైత్తానుమ్‌ తామరైమేలానుమ్‌, 

కుడై యేజ త్తాబ్లువిత్తుక్కొల్లు 43న పా. 

చంద్రుని జటాజూటాలంకారంగా కల శివుడు, స్వామి నాభీకమలంలో వాసం 
ఉండే చతుర్ముఖుడు ఛత్రచామరాది సాధనాలను తీసికొని, మేఘమండలపర్యంతం 
వ్యాపించిన శిఖరాలను కల, ఉత్తరదిక్కున ఉండే వేంకటాచలానికి స్వామి అయిన 
సర్వేశ్వరునకు నీరాజనాన్ని సమర్పించడంకోసం వస్తారు. అటువంటి వైభవాన్ని 
కల వేంకటాచలాన్ని మీరుకూడా ఆశ్రయించండి. 


ఇచటి “కుడై” - చామరాదిసకలభోగోపకరణాలకు ఉపలక్షకం. 
47. అన : “యౌవనం చెడకముందే, ఎటువంటివారినైనా సంరక్షించే స్వామి 


వేంచేసి ఉండే వేంకటాచలాన్ని ఆశ్రయించండి” అని అంటూ లోకులను 
ప్రబోధిస్తున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 53 


కొణ్డు కుడజ్లాల్మేల్‌ వైత్త కుకినియాయ్‌, 

త్తణ్ఞవరక్కన్‌ తలై తాళాల్‌, - పణ్ణెణ్జి 

ఫోమ్‌ కుమరన్‌ నిజ్కుమ్‌ సాకగీల్‌ వేజ్లడమలైక్కే, 

పోమ్‌ కుమరరుళ్ళీర్‌ పురిన్లు 44న పా. 


యౌవనం చెడకుండా, ఇంద్రియాలను స్వాధీనంలో కల జనులారా! నేను 
చెప్పే ఈ మాటను సావధానంగా వినండి. పూర్వం ఒకానొక సమయంలో రావణుడు 
తన పది తలలను మజగుపజఅచుకొని చతుర్ముఖుని దగ్గరకు పోయి అతనిని 
వంచించి వరాలను (గ్రహించే సమయంలో భగవానుడు ఒక చిన్న బాలుని రూపంలో 
(బ్రహ్మ ఒడిలో ప్రత్యక్షమై - “ఇతడు పది తలలను కల రావణుడుసుమా! ఇతడు 
నిన్ను వంచించి వరాలను పొందడంకోసం వచ్చాడు. ఇతనికి వరాలను ఇస్తే 
లోకోపద్రవం కల్గుతుంది” అని తెలుపడంకోసం తన పాదంతో అతని పది తలలను 
లెక్కించి చూపాడు. ఆ విధంగా ఆశ్రితరక్షణతత్పరుడైన, “యువా కుమారః” అని 
వేదం కీర్తించిన రీతిలో నిత్యయౌవనుడైన సర్వేశ్వరుడు సర్వసులభుడై వేంచేసి 
ఉండేది, రమణీయోద్యానా లతో నిండినది అయిన వేంకటాద్రిని మీరు చేరి, 
ఆశ్రయించండి. 


ఈ పాశురంలోని కథ పురాణేతిహాసాదులలో కన్పించలేదు. కల్పాంతరంలో 
జరిగినట్టు సంభావ్యమని, భగవదను[గ్రహంవల్ల ఆకర్వార్లకు స్ఫురించిందని 
పూర్వాచార్య సూక్తి. ఈ వృత్తాంతమే ముదల్‌తిరువన్హాదిలో (40 పా), మూన్జామ్‌ 
తిరువన్హాదిలో (75వ పా) ప్రస్తావింపబడడంవల్ల దేశీయం కావచ్చునని 
సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. “కుమరుళ్ళీరొ అనే సంబోధనవల్ల వార్హక్యం 
రాకముందే తిరుమలకు వెళ్ళాలని ఉద్బోధిస్తున్నారని అభిజ్ఞుల వివరణం. 

48. అన : “వేంకటాచలం ఈ లోకంలోని సంసారులకు మాత్రమేకాదు, 
పరమపదం లోని నిత్యసూరులకుకూడా సంసేవ్యంగా- ఉన్నది” అని అంటూ 
ఆగ్వార్డు విద్దులవు తున్నారు. 

పురిన్దు మలరిట్టు ప్పుణ్ణరీకప్పాదమ్‌, 

పరిన్దు పడుకాడు నిల్వ, - త్తెరిన్లెజ్లుమ్‌ 

తానోజ్లీ నిజ్కిన్హాన్‌ తల్జరువి వేజ్జడమే, 

వానోర్‌క్కుమ్‌ మణ్జోర్‌క్కుమ్‌ వైప్పు 45వ పా. 


54 శ్రీవేంకటేశదివ్యసాహితి 


భక్తులు మిక్కిలి ఆదరంతో సేవించి, స్వామి పాదాలలో పవిత్రకుసుమాలను 
సమర్పించి, పరమట్రీతితో ఎల్లప్పుడూ సేవిస్తూ అక్కడే ఉండడానికి వీలయిన 
రీతిలో ప్రకాశించే సర్వాధికుడైన భగవానుడు వేంచేసి ఉన్నది, చల్లని కొండకాలువలు 
ప్రవహించే చోటు అయిన వేంకటాచలమే, పరమపదవాసులకు, నిత్యసూరులకు 
పెన్నిధి. 

“పరిన్దు” - ఇచట “పరివు” - ఏమంటే అస్టానే భయశంక. “పడుకాడు 
నిజ్బ” - నజుకబడిన చెట్టువలె కాళ్ళు కదలకుండా నిలచి ఉండడం. “వైప్పు” 
నిధి - నిధివలె భోగ్యుడు. 


49. అన : జ్ఞానం కలవారికి, జ్ఞానం లేనివారికి ఇద్దరికీ వేంకటాచలమే శరణ్యం- 
అని అంటున్నారు. లేక, వేంకటాచలంలో కన్పించే ఒక అద్భుతసన్నివేశాన్ని 
ప్రస్తుతిస్తున్నారని కూడా చెప్పవచ్చు. 

వైస్పన్‌ మణినిళక్కా నూ మదియై, మాలుక్కెన్టు 

ఎప్పాకయిదుమ్‌ కై నీట్టుమ్‌ యానైయె, - ఎస్పాడుమ్‌ 

వేడు వళైక్క క్కుజవర్‌ విల్లెడుక్కుమ్‌ చేజ్జడమే, 

నాడువళైత్తాడు మేల్‌ నను 46న పా. 


ఆకాశంలో మంగళదీపంవలె ప్రకాశించే చంద్రుని తిరుమల పైన ఉండే ఒక 
ఏనుగు చూచి -“దీనిని భగవానునకు ఆరని దీపంగా సమర్పిస్తే బాగుండును”, 
అని భావించి, ఆ చంద్రుణ్ణి పట్టుకోవడంకోసం తన తొండాన్ని చాచింది. కాని, 
చంద్రుణ్ణి పట్టుకోలేకపోవడంవల్ల చాచిన తొండాన్ని చాచినట్టుగానే ఉంచి ధ్యానిస్తూ 
నిలచింది. చాలాకాలంగా ఆ ఏనుగును బంధించాలని ప్రయత్నిస్తున్న వేటగాళ్ళు 
ఇదే తగిన సమయం అని ధ్యానపరవశమై ఉన్న ఆ ఏనుగు దగ్గరకు మెల్లగా వచ్చి, 
బంధించారు. అపుడు తిరుమలలో నివసించే బోయలు పరమభక్తశిఖామణి అయిన 
ఆ ఏనుగును బంధాలనుండి విడిపించాలని వేటగాళ్ళపై బాణాలను ఎక్కు పెట్టారు. 
ఇటువంటి అద్భుతసన్నివేశంతకూడిన వేంకటాచలానికి లోకులు అందటు ప్రదక్షిణం 
చేసి, ఆనందపారవశ్యంతో నాట్యం చేయడం తగినది. 

చంద్రమండలపర్యంతం తిరుమల జౌన్నత్యం ఉన్నదని ఇందులో 
స్ఫురిస్తున్నది. “కామీ స్వతాం పశ్యతి” అని అన్నట్టు తిరుమలలోని వానరాలు, 
మృగాలు, సకల (ప్రాణులు తమవలె భగవానుని కైంకర్యాన్ని ముఖ్యకార్యంగా భావించి 
చేస్తున్నవి - అని ఆర్యార్ల భావం. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 55 


50. అవ: శ్రీవేంకటేశ్వరునివలెనే తిరుమల, ఆ తిరుమలపై ఉండే సకలపదార్థాలు 
ఉద్దేశ్యాలు. కాబట్టి వాటిని ఆశ్రయించండి- అని ఇందులో (ప్రబోధిస్తున్నారు. 

నన్‌మణి వజ్ణనూర్‌ ఆళియుమ్‌ కోళరియుమ్‌, 

పొన్మణియుమ్‌ ముత్తముమ్‌ పూమరముమ్‌, - పన్మణినీర్‌ 

ఓడు పొరుదురుళుమ్‌ కానముమ్‌ వానరముమ్‌, 

వేడుముడై వేజ్బడమ్‌ 47వ పా. 

శరభమృగాలను, పరాక్రమాన్ని కల సింహాలను, బంగారాన్ని, మణులను, 
ముత్యాలను, నిండుగా పూచిన వృక్షాలను, పలు రత్నాలను, నీటిప్రవాహాలతో నిండిన 
అరణ్యాలను, వానరాలను, బోయవాళ్ళను కల వేంకటాచలమే ఇంద్రనీలంవంటి 
వర్ణాన్ని కల భగవానుడు నిత్యవాసం చేసే ఊరు. 


51. అన : పరమపదంలో భగవానుని నిరంతరం సేవించే నిత్యసూరులుకూడా ఆ 
పరమపదంలో ప్రకాశించే, పరత్వాన్ని తెలిపే గుణాలను అనుభవించగలరే తప్ప, 
సౌలభ్యసౌశీల్యాదిగుణాలను అనుభవించే వీలు లేదు. అందువల్ల ఆ శీలాది 
గుణాలను అనుభవించడంకోసంగా వారు తిరుమలకు వచ్చి, వేచి ఉంటారు. 
అంతేకాక, ఈ తిరుమలే ఆశ్రితుల సకలపాపాలను పోగొట్టి, రక్షించే స్వామి నివాసం 
ఉండే ఊరు. అని అంటున్నారు. 


వేజ్లడమే విణ్లోర్‌ త్యాగైవదువుమ్‌, మెయ్‌మ్మైయాల్‌ 

వేజ్జడమే మెయ్‌ వినైనోయ్‌ తీర్‌ప్పదువుమ్‌, - వేజ్ఞడమే 

దానవరై వీకం త్రన్నాక్రగీప్పడై తొట్టు, 

వానవరై క్కాస్సాన్‌ మలై 48వ పా. 

నిత్యసూరులు యథార్థమైన భక్తితో ఆ(శ్రయించేది వేంకటాచలం. పాపాలను, 
వాటివల్ల కలిగే శారీరకదుఃఖాలను తీర్చగల్లినది వేంకటాచలం. అసురులు 


నళించేటట్టు తన సుదర్శన చక్రాయుధాన్ని ధరించి, దేవతలను రక్షించిన స్వామి 
నివసించే కొండ వేంకటాచలం. 


“దేజ్ఞడమే మెయ్‌నోయ్‌ తీర్‌ప్పదువుమ్‌” - ఈ (ప్రయోగం వేంకటశబ్ద 
నిర్వచనం. 


52. అవ : శ్రీవేంకటేశ్వరుని శ్రీపాదాలలో సేవను చేసేవారే పరమపదాన్ని ఏలగలరు- 
అని అంటున్నారు. 


56 శ్రీవేంకటేశదివ్యసాహితి 


వీశ్రశ్రిరున్లు విణ్ఞాళ వేణ్లువార్‌, వేజ్ఞడత్తాన్‌ 

పాగ ఖీరున్ద వైత్తారే పల్‌మలర్‌గళ్‌, - మేల్‌తిరున్ల 

వాళ్రీగ్యార్‌ వరుమది పార్‌త్తు అన్సినరాయ్‌, మశ్రీశ్రువర్‌క్కే 
తాశ్రీర్యాయిరుప్పార్‌ తమర్‌ 90వ పా. 


వేంకటాద్రినాథుని శ్రీచరణాలలో పలు విధాలైన పుష్పాలను భక్తిశ్రద్దలతో 
చక్కగా సమర్పించినవారే నిరతిశయమహిమతో పరమపదాన్ని పాలించగలరు. 
వారికంటె, ఆ భగవానునకు భక్తులై, తదీయగంభీరమనోనుసారులైన భాగవతులచేత 
“వీరు మనవారు” అని అభిమానింపబడ్డవారు ఇంకా గొప్పతనాన్ని కలవారై 
ఉజ్జీవిస్తారు. 

భాగవతాభిమానంలో ఒదిగి ఉండేవారు అందరికన్న మిన్న” - అనేది ఈ 
పాశురసారం. “వరుమ్‌ మది సార్‌త్తు” - భగవానుని హృదయాన్ని తెలిసి వర్తించే 
వారని, వీరి అభిప్రాయానుసారం సర్వేశ్వరుడు నడుచుకొంటాడని - రెండు రీతుల్లో 
దీనికి అర్థాన్ని చెప్పవచ్చు. “విధయ శ్చ వైదికాః త్వదీయ గంభీరమనో౭_నుసారిణః” 
అనే స్తోత్రరత్నసూక్తి స్మరణీయం. 


తిరుచ్చన్లవిరుత్తం 


53. అన : గత పాశురంలో ఆశ్ర్యార్లు తాము ఆశ్రయించదగిన ఆశ్రయ ణీయస్థలాన్ని 
గూర్చి అను[గ్రహించవలసినదిగా భగవానుని ప్రార్ధించారు. అపుడు భగవానుడు 
“ఆశ్రయణీయస్థలాలను గమనించినట్లయితే వాటిలో ఏదో ఒక క్షేత్రాన్ని ఆశ్రయించే 
భక్తులకు వారి ఆశ్రయణానికి అనుకూలంగా నేను ఫలప్రదుడనై ఉండడం తప్ప, 
“మీకు ఇదే ఆ(శ్రయణీయస్టలం” - అని అంటూ విశేషించి చెప్పడం నాకు వీలవు 
తుందా!” - అని భావించినట్టుగా తలచిన ఆగ్రార్లు అందుకు ఇందులో బదులు 
పల్కుతున్నారు. 

కున్టిల్‌ నిను వానిరున్లు నీళ్‌కడల్‌ క్కిడన్దు, మణ్‌ 

ఒన్టు శెన్దతొనైయుణ్ణ తొన్దిడన్దు పన్టియాయ్‌, 

నన్గుశెన్ట నాళవశ్రుగ్రుళ్‌ నల్లుయిర్‌ పడైత్తు అవర్‌క్కు 

అను తేవమైత్తళిత్త వాతిదేవ నల్లెయే 48 వ.పా, 


వేంకటాద్రిలో నిలచి ఉండి, పరమపదంలో వేంచేసి ఉండి, విశాలమైన పాల 
కడలిలో పరుండి ఉండి, ఈ భూమిని ఒకసారి త్రివిక్రముడవై వ్యాపించి, వేజొక 


శ్రీవేంకటేశదివ్యసాహితి 57 


సమయంలో ఈ భూమిని (గ్రహించి, ఇంకొక సమయంలో ఈ భూమిని వరాహ 
రూపివై ఉద్దరించి, మంచి సమయంలో జీవులను సృష్టించి, అపుడు ఆ మానవులకు 
వారి గుణాలకు తగినట్టుగా వారు ఆశ్రయించదగిన దేవతలను సృష్టించి, హితాన్ని 
చేసినందువల్ల జగత్కారణభూతుడవైన నిరుపాధికదేవుడవు. కనుక నీవు 
సర్వసమాశ్రయణీయుడవు కదా. 


54. అన : తన భక్తుని విషయంలోగల ఆశ్రితవ్యామోహం అనే గుణంచేత 
భగవానుడు దివ్యదేశాలలో ప్రీతితో వేంచేసి ఉంటాడు- అని అంటున్నారు. 


శెయిజ్కూ కథమ్‌ పెరుమ్చని పొట్రీన్లిడ, ఉయర్‌న్ల వేయ్‌ 

వికయిన్టులర్‌ న్నెక్రయిన్దు విణ్‌ పుడైక్కుమ్‌ వేజ్లడత్తుళ్‌ నిన్జు, 

ఎ్మయిన్టిరున్దు తేన్‌ పారున్దు పూమ్మొకిరిల్‌ తక్లరై, క్కొక్రయిమ్‌ 
శెళ్టరున్దడజ్లుడనైయుళ్‌ కిడన్ద మాలు మల్లెయే 60వ పా, 


తిరుమలలో రాత్రిసమయాలలో ఘనీభవించిన మంచు నిరంతరం వర్షించగా 
ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన వెదుళ్ళు ఆ మంచుగడ్డల బరువువల్ల భూమిపైకి 
వంగిపోతాయి. సూర్యుడు ఉదయించగానే ఆ మంచుగడ్డలు కజగిపోవడంవల్ల 
మళ్ళీ అవి ఉవ్వెత్తున పైకిలేచి ఆకాశంలోకి చొచ్చుకొని పోతాయి. ఇటువంటి 
వేంకటాచలంలో వేంచేసి ఉండేవాడు. తుమ్మెదలు గుంపులు గుంపులుగా చేరి, 
తేనెను పానం చేసే పూలతో నిండిన లతలను కల దివ్యోద్యానాలతో విరాజిల్లు 
తున్నది. అందమైన తటాకాలను కల్లి ఉన్నది అయిన తిరుక్కుడన్లై అనే 
దివ్యక్షేత్రంలో పరుండి ఉండేవాడు- ఆ(శ్రితవ్యామోహాన్ని కల స్వామియే కదా ! 


ఈ పాశురం తోడిరాగం - ఆదితాళంలో రచింపబడింది. 


తిరుమలలోని అన్నీ ఉపాదేయాలే కాబట్టి మంచును “శెళ్రగుమ్‌ కొకియిమ్‌ 
సెరుమ్‌ పని” అని విశేషించారు. “శరైమ్‌ కొళ్రీముమ్‌” అనే విశేషణాన్ని “వేయ్‌” 
(వెదుళ్ళ)కు అన్వయించి, “శెకంమ్‌ కొళ్రణమ్‌ ఉయర్‌న్నవేయ్‌”, “పెరుమ్‌ పని 
పొకధీన్టిడ విశ్రరున్దు” అనికూడా అర్థాన్ని చెప్పవచ్చు. అపుడు శ్రీవేంకటేశ్వరుని 
కటాక్షామృతసేచనంవల్ల అభివృద్ది చెందే వెదుళ్ళు - అనే భావం స్ఫురిస్తుంది. 
55. అన : తమ విషయంలో భగవానుడు చేసిన ఉపకారం తమ మనస్సులో 
స్థిరంగా నిలచి ఉండడంచేత ఆ్రగ్యార్లు ఆ ఉపకారానికి విద్దులై, తిరుమలలో నిలచి 
ఉండడం, పరమపదంలో కూర్చుని ఉండడం, క్షీరాబ్దిలో యోగనిద్రలో ఉండడం 


58 శ్రీవేంకటేశదివ్యసాహితి 


అంతా నాకు తన శ్రీపాదాలలో భక్తి కలగడానికి ముందు మాత్రమే; ఇపుడు 
అతడు ఉండేది నా మనస్సులోనే - అని అంటున్నారు. 


నిజ్బదుమ్‌ ఓర్‌ వెబ్సకత్తు ఇరుప్తుమ్‌ విణ్‌ కిడప్పదుమ్‌, 

నట్సెరుమ్‌ తిరైక్కడలుళ్‌ నానిలాద మున్నెలామ్‌, 

అణ్సుదన్‌ అనన్షశయన్‌ ఆతి పూతన్‌ మాతవన్‌, 

నిజ్బదుమ్‌ ఇరుప్పదుమ్‌ కిడప్పదుమ్‌ ఎన్నెఖ్టుళే 65న పా 

బ్ఞానశక్యాదులచే ఆశ్చర్యభూతుడు, ఆదిశేషునిపై శయనించి ఉన్నవాడు, 
జగత్కారణభూతుడు, (శ్రియణుతి అయిన స్వామి అద్వితీయం అయిన వేంకటాద్రిలో 
నిలచినది, పరమాకాశం అయిన పరమపదంలో వేంచేసి ఉన్నది. చక్కని పెద్ద 
అలలను కల క్షీరాబ్దిలో పరుండి ఉన్నది - నేను సంబంధజ్ఞానం లేనివాడనై, 
అసత్కల్పుణ్ణిగా ఉన్నపుడు మా(త్రమే. ఇపుడు స్వామి నిలచి ఉండడం, కూర్చుని 
ఉండడం, పరుండి ఉండడం అంతా నా హృదయంలోనే. అతినీచుణ్ణి అయిన 
నన్ను అనుగ్రహించగానే తిరుమలలో నిలచి ఉండడం మాని నా మనస్సులో ఉన్నాడు. 
తన శ్రీపాదాలలోని భోగ్యతను నాకు తెలిపిన తర్వాత పరమపదంలో స్థితిమారి నా 
మనస్సు స్వామికి భోగస్టానం అయింది. “తాపార్లో జలశాయినమ్‌” అన్నట్లు క్షీరాబ్దిలో 
శయనించిన రీతిని దర్శింప జేసి నా సాంసారికతాపాన్ని తీర్చిన తర్వాత పాల 
సముద్రంలో స్థితి మారి నా మనస్సులో శయనించి తన తాపాన్ని తీర్చుకున్నాడు. 
ఈ విధంగా నాపట్ల చూపిన స్వామి వ్యామోహం నేను మజువరానిది. 


56. అన : “ఆగ్రితవిరోధులను నిర్మూలించి, ఆశ్రితులను సంరక్షించడమే పరమ 
ధర్మంగా భావించి, విజయశీలియై తిరుమలలో వేంచేసి ఉండే శ్రీవేంకటేశ్వరుని 
దివ్యపాదారవిందాలనే ప్రతిదినం ఆశ్రయించి, ఉజ్జీవించండి- అని పరమకృపతో 
ఆశ్ర్యార్హు సంసారులను ఉద్దేశించి అను[గ్రహిస్తున్నారు. 

కడైన్లు పాణ్కడల్‌ కిడన్లు కాలనేమియె క్కడిన్లు, 

ఉడైన్ట వాలితన్‌తనక్కు ఉదవ వనన్దు ఇరామనాయ్‌, 

మిడైన్హ ఏశ్రల్‌ మరజ్గళుమ్‌ అడజ్ఞ వెయ్‌దు, వేజ్ఞడమ్‌ 

అడైన్ష మాలసాదమే అడైన్దు నాళుమ్‌ ఉయ్‌మ్మినో 81వ పా. 

పూర్వం ఐశ్చర్యగర్వంతో ఇంద్రుడు దూర్వాసమహర్షిని అవమానించినపుడు, 
ఆ బుషి ఇంద్రుని ఐశ్వర్యమంతా నశిస్తుందని, రాక్షసులవల్ల అవమానం 


శ్రీవేంకటేశదివ్యసాహితి 59 


కల్గుతుందని శపించాడు. ఆ శాప ప్రభావంవల్ల ఇంద్రుడు సమస్రైశ్వర్యాన్ని కోల్పోయి, 
శక్తిహీనుడై శ్రీమన్నారాయణుని రక్షించమని ఆశ్రయించాడు. అపుడు స్వామి క్షీరాబ్రిని 
చిలికి, ఇంద్రుడు కోల్పోయిన సంపదను అంతటినీ తిరిగి పొందేటట్టు 
అనుగ్రహించాడు. అంతేకాకుండా, ఇకపై ఎవరికైనా ఆపదలు కల్లితే వానిని 
నివారించడంకోసం యోగనిద్రలో పాలసముద్రంలోనే పవళించి ఉన్నాడు. దేవతలను 
బాధించిన కాలనేమి అనే (క్రూరరాక్షసుణ్ణి సంహరించాడు. వాలి తమ్ముడైన 
సుగ్రీవుడు వికలమైన మనస్సుతో తనను ఆశ్రయించగా, శ్రీరామచం(ద్రమూర్తియె, 
ఒకటిగా చేరి ఉన్న ఏడు మద్ది చెట్లను, గిరిరసాతలాలతోకూడ భేదించి, అతణ్ణి 
రక్షించాడు. ఈ విధంగా ఆశ్రితసులభుడైన స్వామి అన్ని దేశాలో ఉన్నవారు అందణూ 
అన్ని సమయాలలో వచ్చి తనను సేవించి, తరించాలనే ఉద్దేశ్యంతో వేంకటాచలంలో 
వేంచేసి ఉన్నాడు. ఇటువంటి ఆశ్రిత వ్యాముగ్దుని శ్రీపాదాలనే అనన్యప్రయోజనంగా 
ఆ(్రయించి, సదా ఉజ్జీవించండి. 


ఈ పాశురం సురటరాగం, - (త్రిపుటతాళంలో రచింపబడింది. 


——9ిి———— 


లాల 


వృషభే తు విశాఖాయాం కురుకాపురి కారిజమ్‌ । 
పాండ్యదేశే కలే రాదౌ శఠారిం సైన్యపం భజే ॥ 


నమ్మాథగార్డ్లు అందరు ఆశ్ర్యార్లలో ముఖ్యులు కనుక అంగి అని, మిగిలిన 
ఆ$్రర్యార్టు వీరికి అంగభూతులని సంప్రదాయంలో ప్రసిద్ధి. శ్రీవైప్లవసంప్రదాయంలో 
ప్రపన్నజన కూటస్టులుగా కీర్తిపబడే వీరు కలియుగం (ప్రారంభం అయిన 43వ 
దినంలో ప్రమాది నామసంవత్సరం -వైశాఖ శుద్ద చతుర్దశి- శుక్రవారం- విశాఖా 
నక్షత్రంలో విష్వక్సేనుల అంశతో ద్రావిడదేశానికి చెందిన తిరుక్కురుకూర్‌లో చతుర్ధ 
వర్ణానికి చెందిన ఉడైయనబజ్లై, కారిమార్‌ దంపతులకు అవతరించారు. పుట్టిన 
మణుక్షణంనుండి లోకరీతిలో స్తన్యపానాదులను చేయకుండా, భగవద్గుణానుభవాన్నే 
“ఉణ్గుమ్‌ శోలు పరుకు నీర్‌ తిణ్లుమ్‌ వెగ్‌గిలైయుమ్‌ ఎల్లామ్‌ కణ్ణన్‌” (తినే 
అన్నం, తాగే నీరు, అనుభవించే తాంబూలాది బోగ్యపదార్జాలు అన్నీ శ్రీకృష్ణుడు) 
అనే రీతిలో ధారక-పోషక-భోగ్యాలుగా కలవారై యోగంలోనే 16 సంవత్సరాలపాటు 


60 శ్రీవేంకటేశదివ్యసాహితి 


ఉండి పోయారు. ఆదిశేషుడు వీరు జన్మించిన ఊరిలో చింతచెట్టుగా అవతరించగా, 
ఆ చెట్టుకిందనే నమ్మాకగ్రార్లు యోగంలో ఉన్నారు. ఆ సమయంలోనే మధురకవులు 
అనే మహనీయులు ఉత్తరదేశయా(త్ర చేస్తూ అయోధ్యలో ఉన్నపుడు ఒకనాటి రాత్రి 
దక్షిణ దిక్కులో ఒక దివ్యతేజస్సును చూచారు. దానినిగూర్చి తెలిసికోవాలని 
వెదుకుతూ వారు చివరకు తిరుక్కురుకూర్‌ను చేరారు. తాము చూచిన తేజస్సు 
ఆ ఊరిలో చింతచెట్టుకింద ఉండే నమ్మాకగ్యార్లే అని గుర్తించి, వారితో 
మాటలాడాలని చాలా కాలం వేచి చూచారు. ఎప్పటికీ ఆకగ్వార్లు కళ్ళు తెరవనందు 
వల్ల మధురకవులు పెద్ద రాతిని ఎత్తి కింద పడవేయగా, ఆ శబ్దానికి నమ్మాగ్యార్డు 
కళ్ళు తెరిచి చూచారు. అపుడు మధుర కవులు“ప్రకృతిలో జన్మించిన జీవుడు 
దేనిని తిని, దేనిలో ఉంటాడు?” అని ఆగ్యార్లను ప్రశ్నించగా, “దానినే తిని దానిలోనే 
ఉంటాడు” అని ఆధగార్డు బదులిచ్చారు. అపుడు మధురకవులు ఆ్మగార్లప్రభావం 
అసాధారణం అని గుర్తించి, వారికి శిష్యులయ్యారు. నమ్మాగర్యార్డు అనుగ్రహించిన 
“తిరువిరుత్తమ్‌, తిరువాశిరియమ్‌, పెరియతిరువన్లాది, తిరువాయ్‌మొకలి” అనే 
నాల్గు ప్రబంధాలు నాల్గు వేదాల సారాలుగా |ప్రసిద్దిచెందాయి. కొంతకాలానికి 
ధ్రావిడవేదం అంతరించి పోయినపుడు, తమనుగూర్భిన కళ్ల్ళినుణ్‌ శిణుత్తామ్బు 
ప్రబంధాన్ని నాథమునులు 12వేల సార్లు జపించినపుడు వారికి కలలో సాక్షాత్కరించి, 
నాలాయిర (ప్రబంధాన్ని అను(గ్రహించినది నమ్మాక్యార్లే. వీరి మహిమ 
వాచామగోచరం. నమ్మాథార్లకు ఆచార్యులు విష్వక్సేనులు. 


తిరువాయ్‌మొ గీ 

57. అవ : ప్రపన్నజనకూటస్థులైన నమ్మాథగ్యార్డు ఉత్తరతిరుమల అయిన వేంకటా 
చలంలో వేంచేసి ఉండే వేంకటేశ్వరస్వామిని సేవించి, ఆ స్వామియొక్క అంతు 
లేని సౌందర్యంలో, సంపదలో అభినిష్టులై, ఆ స్వామిని ఇక్కడే ఈ లీలావిభూతిలోనే 
అనుభవించాలని ఆశపడి, తమకు సహాయంగా తమ మనస్సును, భగవద్భక్తులను 
ఇందులో ఆహ్వానిస్తున్నారు. తిరువాయ్‌మొగీ ప్రబంధంలో మూడవ శతకంలోని 
మూడవ దశకం ఇది. ఈ దశకంలో ద్వయమం(త్రం ఉత్తరఖండార్థం అయిన 
కైంకర్య (ప్రార్థన అనుసంధింపబడిందని పూర్వాచార్యహృదయం. 


వ్ర ప్రుశ్రిఆజాలాా 


ఒశ్లీరీవిల్‌ కాలమెల్దామ్‌ ఉడనాయ్‌ మన్ని, 
వ్మయువిలా అడిమై శెయ్యవేణ్డుమ్‌ నామ్‌, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 61 


తె|గీకురలరువి త్తిరువేజడత్తు, 
౨ nN 
ప్యలీల్‌కొళ్‌ శోది ఎన్దెతన్దై తన్లెక్కే 3-3-1 
4242 & 


గలగలమని ప్రవహించే సెలయేళ్ళను కల వేంకటాచలంలో వేంచేసి ఉండేవాడు, 
గొప్ప అందమైన దివ్యతిరుమేనిని కలవాడు, నా స్వామికి స్వామి అయినవాడు 
అయిన వేంకటేశ్సరునకు మనం సర్వదేశ - సర్వకాల - సర్యావస్థలలోను అన్ని విధాలైన 
కైంకర్యాలను చేయాలి. తిరుమలకు రండి. 


ఈ దశకంలోని పాశురాలు సౌర్యాష్టరాగంలో - ఆటతాళంలో ఉన్నాయి. 


58. అన : “పరమపదానికి పోయి, అక్కడ స్వామికి కైంకర్యాన్ని చేయడమేకదా 
అందటికీ 'ప్రాప్యం! మీరు ఇక్కడే ఆ కైంకర్యాన్ని చేయాలని మమ్ములను ఆహ్వా 
నిస్తున్నారే!” అని కొందణు అడుగగా, “నిత్యసూరులు సైతం తిరుమలకు వచ్చికదా 
అతని గుణాలను అనుభవించి, అతనికి కైంకర్యం చేస్తున్నారు. అందువల్ల 
మనకుకూడా ఇదే ప్రాప్యం - అని అంటున్నారు. 

ఎన ఇదె తన అదె తనెమ్భుమ్‌ 

మున్దై, వానవర్‌ వానవర్‌ కోనొడుమ్‌, 

శిన్దు పూ మగిక్రిముమ్‌ తిరువేబ్లడత్తు 

అన్షమిల్‌ పుగకగ్‌ క్కారెకలీల్‌ అబ్జలే 3-3-2 

అంతు లేని కీర్తిని కలవాడై, సౌందర్యాన్ని కలవాడై, నల్లని మేఘంలా వెలిగేవాడై, 
వేంకటాచలంలో వేంచేసి ఉండే నా తండ్రికి తండ్రికి తండ్రి అయిన నా స్వామి 
తన కల్యాణగుణాలతో నన్ను తన దాసులకు దాసునిగా చేశాడు. నిత్యసూరులు, 
వారికి నాయకుడైన విష్వక్సేనుడు నావలె ఆ స్వామి కల్యాణగుణాలలో అభినిష్టులై, 
తిరుమలకు వచ్చి, పూలతో అతనిని ఆరాధిస్తున్నారు. అందువల్ల అతనికి కైంకర్యం 
చేయడమే ్రాప్యం. అందుకోసం మీరంతా తిరుమలకు రండి. 


“ఎన... ముద్దై” - “ఎన్టై తన్దై తన్దై .... తొడళ్లీి” అనే పల్లాణ్డుస్తక్తి భావం, 
“త్వద్భృత్య న భృత్య”, “య స్పప్తపర్వవ్యవధాన తుజ్లామ్‌” ఇత్యాది పూర్వాచార్యుల 
సూక్తుల భావం స్మరణీయం. 

59. అన : మనం అనుభవించేటట్లుగా సర్వేశ్వరుడు సులభుడు అవుతాడా ? అని 


అంటే, అతడు చాలా గొప్ప ఉదారుడు. తనను నిత్యసూరులు సదా 
అనుభవించేటట్టు అను[గ్రహించలేదా! అని అంటున్నారు. 


62 శ్రవేంకటేశదివ్యసాహితి 


అజ్జల్‌ మూయన్‌ అణికొళ్‌ శెన్లామరై 

కణ్ణన్‌, శెజ్లనివాయ్‌ క్కరుమాణిక్కమ్‌, 

తెణ్లితై చ్చునై నీర్‌ త్తిరువేజ్ఞడత్తు 

ఎణ్జిల్‌ తొల్‌ పుకక్టరై వానవరీశనే 3-3-3 

సౌందర్యసౌకుమార్యలావణ్యాది దివ్యమంగళవి[గ్రహగుణాలతో ఆశ్చర్య 
భూతుడు, స్వతస్పిద్ధ్దమైన అలంకారాన్ని కల్షిన ఎజ్జని తామరలవంటి కన్నులను, 
దొండపండువంటి ఎజ్జని అధరాన్ని, ఇంద్రనీలమణివలె మెటిసే దివ్యతిరుమేనిని 
కలవాడు, అసంఖ్యాకాలైన సహజకల్యాణగుణాలవల్ల కల్గిన కీర్తిని కలవాడు అయిన 
సర్వస్వామి, నిత్యసూరినాథుడే స్వచ్చమైన, నిండుగా ఉండే సెలయేళ్ళను కల్గిన 
వేంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. ఆయన తనను అందణు సేవించే రీతిలో 
సర్వస్వదానాన్ని చేస్తున్నాడు. అందువల్ల ఆయనను మనం అనుభవించవచ్చు; రండి. 


60. అవ : స్వామి తనను నిత్యసూరులు అనుభవించే రీతిలో వేంచేసి ఉన్నాడని 
చెప్పాలా! చాలా నీచుణ్ణి అయిన నాకు తనను అను(గ్రహించాడుకదా!- అనిఅంటూ 
ఆ్రార్డు ఇందులో భగవానుని బౌదార్యాతిశయాన్ని కింపునర్న్యాయంలో పొగడు 
తున్నారు. 

ఈశన్‌? వానవర్‌క్కు ఎన్సన్‌ ఎన్టాల్‌, అదు 

తేశమో తిరువేజ్లడత్తానుక్కు, 

నీశనేన్‌ నిజ్రె వొన్టు మిలేన్‌, ఎన్‌ కణ్‌ 

పాశమ్‌ వైత్త పరఘ్టుడర్‌ చ్చోదిక్కే 3-3-4 


(అన్ని దుర్లుణాలను కల్గినవాడను కనుక) నీచుడను, ఆత్మగుణాలు ఏమాత్రం 
లేనివాడను అయిన నా విషయంలోకూడా సర్వేశ్వరుడు వాత్సల్యాన్ని చూపిస్తూ 
గొప్పగా వెలిగే జ్యోతిగా ప్రకాశిస్తున్నాడు. ఇటువంటి జౌదార్యాన్ని కల్గిన స్వామిని - 
“నిత్యసూరు లకు తన అనుభవాన్ని అను[గ్రహిస్తున్నాడు” అని పొగడితే ఆ పొగడ్తవల్ల 
అతిశయం ఏ మాత్రం స్వామికి కలుగదుకదా! 


“ఎన్‌కణ్‌ పాశమ్‌ వైత్త పరమ్‌ శుడర్‌ శోది”- ఇచటి పాశశబ్దం వాత్సల్యగుణాన్ని 
తెలుపుతుంది. “నీశనేన్‌” -దేహాత్మభ్రాంతి, అన్యశేషత్వ భ్రాంతి - ఇత్యాదిదోషాలను 
కలవాడను, “నితై వొన్టుమిలేన్‌” - (ప్రేమ, అద్వేష అసూయారాహిత్యాది ఆత్మగుణా 
లను వేనినీ లేనివాడను- అని భావం. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 63 


61. అన : “నీచుడనైన నాకు తనను అనుభవించే భాగ్యాన్ని కల్గించిన ఉదారుడు” 
అని కీర్తించడంకూడా అతనికొక గొప్పను కల్లిస్తుందా ? అతని జౌదార్యం ఇంతటిది 
అని వర్షించి చెప్పలేము కదా!” అని ఇందులో అంటున్నారు. 


శోది యాగి ఎల్లా ఉలకుమ్‌ తొకిథిమ్‌ 

ఆదిమూర్తి యెన్టాల్‌ అళవాగుమో?, 

వేదియర్‌ ముక్రయివేదత్తు అముదతై, 

తీదిల్‌ శీర్‌ త్తిరువేజ్లడత్తానైయే 3-3-5 

“వేంకటేశ్వరస్వామి చాలా అధముణ్ణి అయిన నాపట్ల స్నేహాన్ని కల్గి ఉన్నాడు”- 
అని అన్నాను. ఈ విధంగా అనడం స్వామికి ఒక అతిశయాన్ని కల్లిస్తుందా? 
“వేదాధ్యయనశీలురచేత సమస్తవేదప్రతిపాద్యుడుగా చెప్పబడేవాడు, అఖిహేయ 
ప్రత్య నీకుడు, సకలకల్యాణగుతైకతానుడు” అని, “ఆ స్వామి తిరుమేని సౌందర్యానికి 
అంతు లేదు అని, అతడు లోకాలను సృష్టించినవాడు”- అని ఈ రీతిలో అతని 
గొప్పతనాలను వేదంకదా కీర్తించాలి. నీచుడనైన నేను కీర్తించగలనా? పరమోదారుడైన 
అతడు తన శ్రీచరణాలలో కైంకర్యాన్ని చేయడం అనే సంపదను మీకిచ్చి అనుగ్ర 


9, 


హిస్తాడు. 


“తీదిలొ - ఆశ్రితులలో దోషాలను, గుణరాహిత్యాన్ని, తారతమ్యాన్ని 
లెక్కించడం వంటివే ఇచటి దోషాలు (తీదు). అవి లేనివాడు స్వామి 


62. అవ : “భగవానునకు కైంకర్యం చేయాలి అని అంటే ఏది ఉపాయం?” అనే 
ప్రశ్నకు సమాధానాన్ని ఇందులో చెబుతున్నారు. 


వేజ్జడజ్లల్‌ మెయ్‌మ్మేల్‌ వినై ముభ్‌శ్రువుమ్‌, 

తాజ్లల్‌ తజ్లట్కు నల్లనవే శెయ్‌వార్‌, 

వేజ్జడత్తుటైవార్‌క్కు నమవెన్నల్‌ 

ఆజ్ఞడమై, అదు శుమన్దార్‌కట్కే 3-3-6 


భగవానునకు ఏ ఆటంకం లేకుండా కైంకర్యాన్ని చేసే ఉపాయం ఏది? అని 
అంటే, శ్రీవేంకటాచలంలో నెలకొని ఉండే శ్రీనివాసునకు “నమః” అని అనడమే. 
ఇది పరమసులభం అయిన ఉపాయం. దీనిని అందణూ అనుష్టించవచ్చు. ఇది 
మన స్వరూపానుగుణంకూడా. ఈ నమోవాకాన్ని పల్కితే, ఏ తావన్మాత్రంతోనే 
సర్వేశ్వరుడు గొప్పగా భావించి, మన ప్రాక్త్షనకర్మలను, ఆగామి కర్మలను సమూలంగా 
నశింపజేస్తాడు. ఇది తథ్యం. 


64 శ్రీవేంకటేశదివ్యసాహితి 


63. అన : ఈ ఉత్తమలాభాన్ని పొందడంకోసం వేంకటేశ్వరుణ్ణి ఆశ్రయించాలా? 
వేంకటాచలమే ఈ ఫలాన్ని మనకు ఇవ్వగలదుకదా ! అని ఇందులో అంటున్నారు. 


శుమన్దు మామలర్‌ నీర్‌ శుడర్‌ తూపమ్‌ కొణ్లు, 

అమరన్దు వానవర్‌ వానవర్‌కోనొడుమ్‌, 

నమనెక్రయిమ్‌ తిరువేజ్లడమ్‌ నజ్ఞట్యు, 

శమన్తాళ్‌ వీడు తరుమ్‌ తడమ్‌ క్కున్ణమే 3-3-7 


శ్రీవేంకటాచలం స్వామి శ్రీపాదాలను మోస్తూ, అతడు సలక్ష్మీకుడై యథేచ్చంగా 
లీలారసాన్ని అనుభవించేటట్టు చేస్తున్నది. ఆ పర్వతమే మన మనోరథాలను 
ఈడేరుస్తుంది. “ఈ విషయం ఏ విధంగా తెలుస్తున్నది?” అని అంటే, నిత్య 
సూరులు, వారికి నాయకుడు అయిన శ్రీవిష్వక్సేనులు స్వామి ఆరాధనకు తగిన, 
పరిశుద్ధమైన సామగ్రిని - చక్కని పూలను, పరిశుద్ధమైన జలాన్ని, దివ్యదీప 
ధూపాదులను సమకూర్చు కొని, భగవత్కైంకర్యమే పరమ(ప్రయోజనంగా భావించి, 
శ్రీవేంకటాచలానికి వచ్చి స్వామిని సేవించి, ఆ స్వామికి అశేషమైన శేషవృత్తిని చేసి 
మహానందభరితులు అవుతున్నారు కదా! కాబట్టి మనకుకూడా ఈ భాగ్యాన్ని 
వేంకటాచలమే అనుగ్రహిస్తుంది. 
64. అన : భగవానునకు శ్రీవేంకటాద్రి చాలా ప్రీతిపాత్రం అయినది, ప్రాప్యమైనది 
కదా! మనకు అది వేజొక ప్రయోజనాన్ని ఇవ్వాలా? ఆ పర్వతమే మనకు 
పరమ'్రాప్యం కదా! - అని ఇందులో అంటున్నారు. 

కున మేన్లి క్కుళిర్‌మళ్లై కాత్తవన్‌, 

అను శాలమ్‌ అళన పిరాన్స్‌ పరన్‌ 

ఆఅ (ప) 
శెన్టు శేర్‌ తిరువేజ్ణడమామలై, 
ఒన్టుమే తొళ్టీంి నమ్‌ వినై ఓయుమే 3-3-8 


(శ్రియఃపతి తన దివ్యస్వరూపస్వభావాదులతో, కల్యాణగుణాలతో, శ్రీకృష్ణుడై 
గోకులసంరక్షణం చేయడం, త్రివిక్రమరూపుడై లోకాలను కొలిచి రక్షించడం మొదలైన 
అపదానాలతో ఇతరులకు ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. ఆ స్వామి పరమపదాన్ని 
విడచి, ఎంతో ఆదరంతో తిరుమలలో నిత్యనివాసం చేస్తున్నాడు. ఇటువంటి తిరుమలే 
మనకు ప్రాప్యం. వేజొక ఫలాన్ని దానివల్ల మనం ఆశించవలసిన అవసరం లేదు. 
ఆ తిరుమలకు నమస్కరిస్తే చాలు. మన బాధలన్నీ తమంతట తామే తీరిపోతాయి. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 65 


ఈ పాశురంలో, “కున మేన్టి కుళిర్‌నుగై కాత్తవన్‌” అని, తరువాతి పాశురంలో 
“ఆయన్‌” ప్రయోగించినందువల్ల తిరుమలలో స్వామి గోవింద నామంతో ప్రసిద్దుడు. 


65. అన : శ్రీవేంకటేశ్స్వరుడేకదా మనకు ప్రాప్యుడు! తిరుమల ఏ రీతిలో మనకు 
'ప్రాష్యం? అని (ప్రశ్నిస్తే, దానికి సమాధానాన్ని ఇందులో పల్కుతున్నారు. 
ఓయుమ్‌ మూప్పు ప్పిణప్పు ఇణప్పు, స్పిణి 
వీయు మాణు శెయ్‌వాన్‌ తిరువేజ్లడత్తు 
ఆయన్‌, నాళ్‌ మలరామ్‌ అడిత్తామరై, 
వాయుళ్ళుమ్‌ మనత్తుళ్ళుమ్‌ వైస్సార్‌కట్కే 3-3-9 


తిరుమలలో వేంచేసి ఉండే గోపాలమూర్తి అయిన స్వామి తన పాదారవిందా 
లను సదా వాజ్మనస్సులతో కీర్తించి, ధ్యానించేవారికి సంసారంలోని సకలబాధలను, 
వార్దక్యాన్ని, పుట్టుకను, చావును, వ్యాథులను లేకుండా చేస్తాడు. ఇటువంటి మహిమ 
స్వామికి తిరుమల సంబంధంవల్లనే కల్గింది. అందువల్ల మనకు ఈ తిరుమల 
పరమషప్రాప్యం అనడంలో అడ్డు లేదు. 


“తిరువేజ్లడత్తు ఆయన్‌” - అనే ప్రయోగంవల్ల తిరుమల సంబంధంవల్లనే 
స్వామికి వైభవం సిద్దించిందనే విశేషార్థం స్ఫురిస్తుంది. 


66. అవ : “ఇంతవరకు నిరూపించిన కారణాలనుబట్టి, పరమ ప్రాప్యం, భోగ్యం అయిన 
తిరుమలకు పోయి, దానిని సేవించండి”- అని ఇందులో ఆకగ్యార్లు అంటున్నారు. 


వైత్తనాళ్‌వరై ఎల్లై కుఖుగి చ్చెన్టు, 

ఎయ్‌త్తిళైప్పదన్‌ మున్నమ్‌ అడైమినో, 

సైత్తసామ్సణైయాన్‌ తిరువేజ్ఞడమ్‌, 

మొయ్‌త్త శోలై మొయ్‌పూమ్‌తడమ్‌ తాశ్రీలిరే 3-3-10 


భగవానుని దివ్యదేహస్పర్భవల్ల పొందిన సుఖంచేత వికసించిన పడగలను 
కల్గిన ఆదిశేషుని పడుకగా కల భగవానుని వేంకటాచలంలో అంతటా దట్టమైన 
ఉద్యాన వనాలతో నిండినది, చక్కగా పూచిన పూలతో అందమైనది, విశాలమైనది 
అయిన చరియను, ఇంతకాలం జీవించాలని భగవంతునిచేత నిర్ణయింపబడ్డ మీ 
ఆయుఃకాలం సమాప్తి అయి, వార్టక్యం కారణంగా మనోవ్యాథిని మీరు పొందడానికి 
ముందు గానే శీఘ్రంగా చేరి ఆశ్రయించండి. 


66 శ్రీవేంకటేశదివ్యసాహితి 


67. అవ : చివరగా ఈ దశకాన్ని అభ్యసించినవారికి కలిగే ఫలాన్ని ఈ పాశురంలో 
తెలిపి, దశకాన్ని ముగిస్తున్నారు. 


తాళ్‌ పరప్పి మణ్‌ తావియ ఈశనై, 

నీళ్‌స్యాల్రీల్‌ కురుకూర్‌ చ్చడకోపన్‌ శొల్‌, 

క్షేగ్రీలాయిరత్తు ఇప్పత్తుమ్‌ వల్లవర్‌, 

వాళ్రీర్‌నర్‌ వాల్‌ వెయ్‌ది కాలమ్‌ పుగ్రరివే 3-3-11 

జీవులందణు సేవించి, అనుభవించేటట్లు తన శ్రీపాదాలను చాచి, భూమిని 
కొలిచిన సర్వే శృరుణ్ణిగూర్చి వ్యాపించి ఉండే తోటలను కల కురుకూర్‌లోని ఆకగ్యార్డు 
అనుగ్రహించిన, ఏలోటు లేని వేయి పాశురాలలోని ఈ పది పాశురాలను (దశకాన్ని) 
చక్కగా తెలిసికొన్నవారు, వారిని అందణు స్తుతించేటట్టుగా అన్నిటికంటె గొప్పదైన 
తిరుమల నివాసం అనే మహాసంపదను పొంది, సుఖంగా ఉజ్జీవిస్తారు. 


ఈ దశక సారాన్ని వివరించే శ్రీదేశికుల 
ద్రవిడోపనిషత్తాత్సర్య రత్నావళి లోని శ్లోకం 
స్టానోత్కర్జాత్సుదీప్తం శ్రమహరవపుషం స్వాంగపర్యాస్తభూషమ్‌ 
తేజిష్టం నీచయోగాత్‌ ప్రణమితభువనం పావనం సన్నతానామ్‌ । 
(ప్రాప్యర్హస్థాన మంహఃప్రశమనవిషయం బంధవిచ్చేదిపాదమ్‌ 
భేజే శీఘ్రాభియానక్షమశుభవసతిం లమ్మ్బి తార్చాభిముఖ్యమ్‌ ॥ 


భగవానుడు వేంకటాచలంలో వేంచేసి ఉండడంవల్ల నిరవధిక తేజస్సును 
కలవాడని, కాలమేఘంవలె ఆశ్రితుల తాపాన్ని తీర్చే దివ్యరూపాన్ని కలవాడని, 
“ఆభరణస్యా భరణమ్‌” అన్నట్టుగా అలంకారాలు అనదగిన దివ్యావయవాలను 
కలవాడని, అతి నీచులైన వారితోకూడా సంశ్లేషించడం అనే వాత్సల్యగుణంతో 
నిరవధిక తేజోవంతుడని, సకలలోకాలు కొలిచే పాదపద్మాలను కలవాడని, భక్తుల 
విరోధులను నిరసించి, వారిని పరిశుద్దులను చేసేవాడని, సకలచేతనులు ఆశ్రయించ 
దగిన దేశంలో ఉన్నవాడని, తాను నివసించే దేశాన్ని ఆశ్రయించేవారి పాపాలను 
తీర్చేవాడని, తన శ్రీపాదపద్మాలతో ఆ(్రితుల జన్మమరణాదివ్యాథులను పోగొట్టే 
వాడని, వెంటనే ఆశ్రయించదగినట్టుండే వేంకటాచలంలో వేంచేసి ఉండేవాడని- 
ఈవిధంగా పది పాశురాలలో వేంకటేశ్వరుని పది కల్యాణగుణాలను ఆభ్రార్గు 
అనుసంధించారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 67 


అశ్రీవకియమణవాళచ్చీయర్‌ - ద్రవిడోపనిషత్‌సంగతిలోని 
-ఈ దశకార్దాన్ని తెలిపే శ్లోకం. 
సర్వత్ర సర్వసమయే సకలాస్వవస్తా- 
స్వభ్యర్థయ న్నిఖిలదాస్యరసాన్‌ మునిః I 
శ్రీవేంకటాద్రినిలయస్య పరస్య పుంసః 
నిస్సీమశీలగుణమప్యవద తృతీయే ॥ 
సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోను సకలవిధ కైంకర్యాలను యాచించిన 
ఆగ్రార్డు వేంకటాచలవాసియెన పరమపురుషుని నిరవధిక కల్యాణ గుణాలను 
మూడవ దశకంలో అనుసంధించారు. 
శ్రీమణవాళమహామునుల - తిరువాయ్‌మొక్రరీనూ థీగున్లాదిలోని 
ఈ దశకార్థాన్ని తెలిపే పాశురం 


ఒశ్రీలీవిలా క్కాల ముడనాగి మన్ని, 

వ్మయునిలా ఆట్బెయ్య మాలుక్కు, - ఎయు శికర 

వేజ్జడత్తు ప్పారిత్త మిక్క నలమ్‌ శేర్‌ మాణన్‌, 

పూజ్కకంలై నెళ్లే! పుగ్కర్‌ 23వ.పా 

తిరుమలలో సర్వదేశ - సర్వకాల - సర్వావస్థలలో భగవానునకు అన్ని విధాల 
కైంకర్యాలను చేయాలని ఆశపడినవారు, అత్యంతభక్తిని కలవారైన ఆ గ్రీర్యార్ల పుష్పహాస 
సుకుమారమైన శ్రీపాదాలను ఓమనసా! నీవు సదా స్తుతించి తరించు. 


68. అవ: “నిఖిలజగ(ద్రక్షణార్థం తిరుమలలో నిత్యసన్నిహితుడవై వేంచేసి ఉండే నిన్ను 
సహజంగా శేషభూతుళణ్ల్ళి అయిన నేను చేరి ఆశ్రయించే ఉపాయాన్ని నీవే నాకు 
అనుగ్రహించు” అని ఆ[గార్డు ప్రార్ధిస్తున్నారు. ఈ దశకంలో ద్వయంలోని పూర్వ 
ఖండార్థం అయిన శరణాగతి అనుసంధింపబడిందని పూర్వాచార్యుల అభి ప్రాయం. 


ఉలగ ముణ్ణ సెరువాయా! ఉలప్పిల్‌ కీర్తి అమ్మానే, 

నిలవుమ్‌ శుడర్‌ శూకభొళి మూర్‌త్తి! నెడియాయ్‌! అడియేన్‌ ఆరుయిరే! 
తిలద ములగుక్కాయ్‌ నిన తిరువేజ్లడత్తు ఎమ్బెరుమానే!, 

కులతొల్‌ అడియేన్‌ ఉనపాదమ్‌ కూడు మాటు కూటాయే 6-10-1 


స్వామీ! ప్రళయకాలంలో లోకాలు అన్ని నశించకుండా వాటిని నీ ఉదరంలో 
ఉంచుకొని భద్రంగా రక్షించావు. అంతు లేని వాత్సల్యం, స్వామిత్వం, కారుణ్యం 


68 శ్రీవేంకటేశదివ్యసాహితి 


మొదలైన దివ్యకల్యాణగుణాలను కలవాడవై ఉన్నావు. నీవు జగత్‌స్వామివి. అత్యంతం 
ప్రకాశించే కాంతితో లోకాలను అన్నిటినీ వ్యాపించి ఉండే తేజోమూర్తివి. దాసునకు 
ప్రాణభూతుడవు. వైకుంఠం అనే ఉన్నత లోకంలో ఉండేవాడవు. లోకాలకు అన్నిటికీ 
తిలకంవలె అలంకారంగా ఉండే వేంకటాచలంలో వేంచేసి ఉండే స్వామివి. “అనాదిగా 
వంశపారంపర్యంగా నేను నీకు దాసుడను” అనే శేష శేషి క్రమాన్ని నాకు తెలియజేసిన 
వాడవు. ఇటువంటి నిన్ను వీడి ఇక క్షణకాలంకూడా ఉండలేనయ్యా! నీ శ్రీపాదాలను 
నేను చేరే దారిని కృపతో నాకు అనుగ్రహించు. 


-ఈ దశకంలో ద్వయమంత్రంలోని పూర్వార్థం అనుసంధింపబడింది. “కూడు 
మాజు కూజూయే” - అర్జునుని శోకాన్ని చరమక్టోకాన్ని ప్రసాదించి పోగొట్టినట్టే నా 
దుఃఖాన్నికూడా అటువంటి సూక్తితో పరిహరించు - అని ఈ సూక్తిలో ఆగ్ర్యార్ల 
హృదయం. 


69. అన : “నన్ను మీరు చేరడానికి మీ ప్రబలపాపాలు ఆటంకాలుగా ఉన్నాయే! 
వాటిని లేకుండా చేసికొంటేకదా నేను నా దగ్గరకు రానివ్వగలను!” అని భగవానుని 
అభిప్రాయంగా భావించి, దానికి సమాధానాన్ని ఆకగ్రార్డు ఇందులో పల్కుతున్నారు. 


కూజాయ్‌ నీజాయ్‌ నిలనాగి క్కొడువల్లశురర్‌ కులమెల్లామ్‌, 

శీతా ఎటీయుమ్‌ తిరునేమివలవా! తెయ్‌వక్కోమానే!, 

శేటార్‌ శునైత్తామరై శెన్టీ మలరుమ్‌ తిరువేజ్ఞడత్తానే!, 

ఆజా అన్సిల్‌ అడియేన్‌ ఉన్నడి శేర్‌ వణ్ణమ్‌ అరుళాయే 6-10-2 


క్రూరులు, మిక్కిలి బలవంతులు అయిన అసురవర్గాలను నీ సుదర్శన చక్రా 
యుధంతో ఖండించి, బూడిద చేసి, వారున్న చోటుకూడా తెలియకుండా ఉండేటట్లు 
నశింపజేశావుకదా! ఆ విధంగా చేసిన తర్వాతకూడా కోపం ఉపశమించకుండా 
సర్పంవలె కోపంతో ఉండే చక్రాయుధాన్ని నీ కుడిచేతిలో ధరించి ఉన్నావు. ఈ 
విధంగా నిన్ను ఆశ్రయించిన దేవతల విరోధులను నీవే నిర్మూలించావే! నీ 
విషయంలో అపరిమితం అయిన ఆశను కల నా ప్రతిబంధకాలను కూడా నీవే 
పోగొట్టాలి కదా స్వామీ! పంకంతో నిండిన వాగుల్లో ఎజ్జని అగ్నివలె (ప్రకాశించే 
తామరపూలు వికసించే పరమరమణీయం అయిన శ్రీవేంకటాచలంలో వేంచేసి 
ఉండే స్వామీ ! ఇంకా ఇంకా దినదిన ప్రవర్ణమానం అయే నీ విషయంలోని (ప్రేమ 
అనే సముద్రంలో మునిగి ఉండే దాసుడనైన నేను నీ శ్రీచరణాలను చేరే రీతిని 
నీవే కృపజేయాలి. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 69 


విశే : ఈదశకపాశురాలు నాదనామ(క్రియరాగంలో, ఆదితాళంలో కూర్చ 
బడ్డాయి. 


“శనై” - కొండపై ఉండే చిన్న మడుగు. “శేరార్‌ శునై త్తానురై శెన్టీ మలరుమ్‌”- 
“గంభీరాంభఃసముద్భూ తసుమృష్టనాళొ' ఇత్యాది శ్రీరామానుజసూక్తి స్మరణీయం. 


70. అన : మీకు మోక్షాన్ని అను[గ్రహించాలని అంటున్నారే! ఏ కారణం లేకుండా 
దానిని ఇవ్వడానికి వీలు అవుతుందా! అని భగవానుడు భావించినట్టుగా తలచి 
ఆ[గార్లు దానికి సమాధానాన్ని ఇందులో తెలుపుతున్నారు. 

వణ మరుళ్‌కొళ్‌ అణిమేగవణ్లా! మాయ నమ్మానే!, 

ఎజ్జమ్‌ పుగున్లు తిత్తిక్కుమ్‌ అముదే! ఇమైయోరదిపతియే!, 

తెబ్బలరువి మణిపాన్‌ ముత్తలైక్కుమ్‌ తిరువేబ్లడత్తానే!, 

అజ్జలే! ఉన్నడి శేర అడియేజ్కావా వెన్నాయే 6-10-3 

స్వామీ! నీవు నిత్యసూరినాథుడవు. వారు నిన్ను చేరాలని ప్రయత్నించినా, 
వారికి అందకుండా, నీవుమాత్రం నీలమేఘంవంటి అత్యాశ్చర్యకరం అయిన 
దివ్యమంగళ విగ్రహంతో ఎంతో కృపతో నా మనస్సులో ప్రవేశించి, నాకు అమృతం 
వలె పరమభోగ్యుడవై ఉన్నావు. నీవు నాకు స్వామివి అని, నేను నీకు దాసభూతుడనని 
నాకు తెలియజేశావు. స్వచ్చమైన, అందమైన కొండవాగులు కెజటాలతో రత్నాలను 
బంగారాన్ని, ముత్యాలను తీసికొని వచ్చి, తీరాలకు చేర్చే వేంకటాద్రిలో నీవు వేంచేసి 
ఉన్నావు. ఈ పనులను అన్నిటినీ నీవు నా విషయంలో ఉండే కృపవల్లనే కదా 
చేశావు. అ నిర్హేతుకం అయిన కృపతోనే ఎల్లప్పుడూ “అయ్యో! వీడు బాధపడు 
తున్నాడే!” అనే భావనతో నాపైన జాలిపడి, నేను నీ శ్రీపాదాలను చేరేటట్టు 
అను(గ్రహించాలి. 


71. అన : ముందు తెల్పిన రీతిలో ఆగ్వార్డు ప్రార్థించగానే, “నేను మీ హృదయంలో 
(ప్రవేశించినది మీరు చేసిన పుణ్యాన్ని వ్యాజంగా చేసికొని మాత్రమేసుమా! ఇపుడు 
మీరు అభిలషించేదానికికూడా. ఏదైనా ఒక వ్యాజం కావాలి సుమండీ!” అని 
భగవానుడు తలచినట్టుగా భావించిన ఆట్రగ్యార్లు అందుకు ప్రతివచనాన్ని ఇందులో 
పలుకుతున్నారు. 


ఆవా! ఎన్నాదు ఉలగత్తె యలైక్కు మశురర్‌ వాణాళ్‌మేల్‌, 
తీవాయ్‌ వాళి మై సాగిన శిలైయా! తిరుమామగళ్‌ కేల్యా!, 


70 శ్రీవేంకటేశదివ్యసాహితి 


తేవా! శురర్‌గళ్‌ మునిక్కణజ్లల్‌ విరుమ్సుమ్‌ తిరువేజ్ఞడత్తానే!, 
పూవార్‌ కళ్టీలిల్‌గళ్‌ అరునినైయేన్‌ పొరున్లు నమాజు పుణరాయే 6-10-4 


ఏమాత్రం కరుణ లేకుండా అసురులు లోకాలను పీడించడం చూచి, సహించ 
లేక, ఆ అసురుల ప్రాణాలపై అగ్నిముఖాలైన బాణాలను, మేఘం వర్షాన్ని కురిసి 
నట్టుగా, వర్షించి లోకాలను ఉపద్రవంనుండి రక్షించినవాడవు. ఆ విధంగా నీవు ఆ 
అసురులను జయించడాన్ని చూచినపుడు కల్గిన సంతోషాతిశయంచే సీతాదేవి 
“బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే” అన్నట్టు గాఢాలింగనం చేసికోగా 
దానివల్ల మిక్కిలిగా ప్రకాశించిన తిరుమేనిని కలవాడవు. నిత్యసూరులు, బుషులు 
ఎంతో ఆశతో వచ్చి ఆశ్రయించే వేంకటాచలంలో వేంచేసి ఉన్నావు. ఇంతవరకు 
నీవు విధించిన ఉపాయాలు ఏవీ నాకు ఉపయోగపడవు. నన్ను రక్షించడానికి నీకొక 
వ్యాజం కావాలని అంటే, ఒక నూతనమైన ఉపాయాన్ని నీవే సృష్టించి, నిన్ను 
సేవించేవారు సమర్పించిన పుష్పాలతో నిండి ఉండే నీ శ్రీచరణాలలో నన్ను చేర్చి, 
లోకుల ఆర్తిని, అసురులను నాశనం చేసినట్లే, నా ఆర్తిని కూడా నశింపజేయవయ్యా! 


72. అన : “నేనేదో కొత్తగా ఉపాయాన్ని సృష్టిచేయాలని అంటున్నారే ! అది నావల్ల 
సాధ్యం అవుతుందా! ఏమి 1” అని భగవానుని భావంగా తలచి, ఆగారు అందుకు 
సమాధానాన్ని ఇందులో పల్కుతున్నారు. 


పుణరా నిన్ద మరమే!గ్‌ అన్టెయ్‌ద ఒరునిల్‌ వలవా! ఓ! 

పుణరేయ్‌ నిన మర మిరణ్జిన్‌ నడువే పోన ముదల్‌వా! ఓ! 

తిణరార్‌ మేగమెన క్కళిలు శేరుమ్‌ తిరువేజ్లడత్తానే!, 

తిణరార్‌ శార్‌బ్లత్తు ఉనపాదమ్‌ శేర్వదడియేన్‌ ఎన్నాళే 6-10-5 


స్వామీ! నీకు సాధ్యం కానిది అంటూ ఒకటి ఉంటుందా ! సుగ్రీవునకు నీ 
సామర్థ్యంలో అతిశంక కలుగగానే, అతనికి నమ్మకం కల్లడంకోసం, ఒక దానితో 
ఇంకొకటి ఒకటిగా చేరి, లక్ష్యంగా చేయడానికి వీలు కానట్టు, పర్వతాలవలె 
ఉన్నతంగా ఉండే ఏడు మద్దిచెట్లను, పర్వతాన్ని ఒకే బాణంతో తొలిచిన సాటి లేని 
మేటి వింటిని కల వీరుడవుకదా నీవు. శ్రీకృష్ణుడవై అవతరించి, ఒకటిగా దగ్గరగా 
చేరి ఉండే మద్దిచెట్ల నడుమ నీవు ఏ కష్టం లేకుండా దోగాడి యమళార్శునభంగాన్ని 
చేసినవాడవుకదా! పరమకృపతో లోకాలను అన్నిటినీ సృష్టించినవాడవుకదా! “ఇవి 
మేఘాలా! ఏమి!” అని సందేహపడే రీతిలో ఉండే పెద్ద పెద్ద ఏనుగులు, ఇంకా 


శ్రీవేంకటేశదివ్యసాహితి 71 


అటువంటి వన్యప్రాణులు సంచరించే శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండేవాడా! నీ 
శ్రీపాదాలను నేను చేరే కాలం ఎపుడు వస్తుందోకదా! అయ్యో ! 


73. అన : ఇంతవరకు భగవానుని శ్రీచరణాలను చేరాలని ఆకగ్రార్లు వేడారు. 
అది ఎక్కడో ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. 
ఎన్నాళే నామ్‌ మళ్జలళస్ట ఇణె త్తామరైగల్‌ కాణ్బదణ్కెను, 
ఎన్నాళుమ్‌ నిను ఇమైయోర్‌గలేత్తి ఇటైళ్ళి ఇనమినమాయ్‌, 
మెయ్‌న్నామనత్తాల్‌ వ్మలీసాడు శెయ్యుమ్‌ తిరువేజ్లడత్తానే!, 
మెయ్‌న్నా నెయ్‌ది ఎన్నాళ్‌ ఉన్‌ అడిక్కళ్‌ అడియేన్‌ మేవువదే 6-10-6 


నీ పరత్య్వాన్ని, (అందరికంటే అధికుడవుగా ఉండే ని పరత్యాన్ని) ఎల్లప్పుడూ 
దర్శించే నిత్యసూరులు లోకాలను! కొలిన పాదద్వయిని కల సి సౌశీల్యాన్ని (చాలా 
తక్కువ వారితో ఏతేడా లేకుండా కలిసి మెలసి ఉండే స్వభావాన్ని) ఎపుడు 
దర్శించగలమా! అనే ఆశతో తిరుమలకు గుంపులు గుంపులుగా వచ్చి నిత్యం 
నిన్ను స్తుతించి, నమస్కరించి, పూజా క్రియలతో లోకాలను కొలిచిన నీ శ్రీపాదాలకు 
వాబ్మనజైంకర్యం చేస్తున్నారు. అందువల్ల ఇటువంటి (ప్రదేశానికి నేను వచ్చి నిన్ను 
ఆశ్రయించి, నిరంతరం నీ శ్రీపాదాల్లో కైంకర్యం చేసేటట్లు అను[గ్రహించాలి. ఇపుడు 
మానసికంగా మాత్రమే అక్కడకు పోయిన భావన కల్లుతున్నది. ఇది యథార్థం 
అయేటట్టుగా చేయాలి. ఆ సమయం నాకు ఎపుడు వస్తుందోకదా! 


“ఎన్నాళే నామ్‌ మణ్జళన్ద... వ్యగిపాడు శెయ్యుమ్‌” - వశిష్ట - ఛండాల 
తారతమ్యం లేకుండా అందరి శిరస్సులపై శ్రీపాదాలను ఉంచిన సౌశీల్యగుణం 
తిరుమలలో వేంకటేశ్వరునిలో ప్రకాశిస్తున్నందున, ఆ గుణానుభవంకోసం 
నిత్యసూరులు తిరుమలకు ఆశతో వస్తారు. 


74. అన : “మీకోసం ఒక కొత్త ఉపాయాన్ని సృష్టించాలని, ఆవిధంగా చేయడం 
నాకు సాధ్యమని అన్నారుకదా! అది సాధ్యమైనా, మీరు చెప్పినట్టు చేస్తే పక్షపాతం 
కలవాడననే దోషం నాకు కల్గుతుంది. అందువల్ల ఇంతవరకు నేను విధించిన 
వాటిలో ఏదో ఒక ఉపాయాన్ని అనుష్టించండి!” అని భగవానుడు చెప్పినట్టుగా 
భావించి ఆగ్వార్లు బదులు పలుకుతున్నారు. 


అడియేన్‌ మేని యముర్‌గిన అముదే! ఇమైయోరదిపతియే!, 
కొడియా వడు పుళ్ళుడైయానే! కోల క్కనివాయ్‌ ప్పెరుమానే!, 


72 శ్రవేంకటేశదివ్యసాహితి 


శెడియార్‌ వినైగళ్‌ తీర్‌ మరున్దే తిరువేజ్ఞడత్తు ఎమ్బెరుమానే!, 
నొడియార్‌ ప్యాఖ్రైదుమ్‌ ఉన పాదమ్‌ కాణనోలాదా [నే 6-10-7 


పరమపదంలో నిత్యసూరులచేత పరివేష్టింపబడినవాడవైనా, ఆ(శ్రితవిరోధి 
నిరసనక్షముడైన గరుత్మంతునిపై ఎక్కి, నాకోసం వేంకటాచలానికి విచ్చేశావు. చెట్టు 
పెరిగే రీతిలో పైపైకి వృద్దిచెందుతూ, నిన్ను పొందడానికి అడ్డుగా ఉండే నా పాపాలను, 
వ్యాధులను తీర్చే మందువలె, పోగొట్టావు. అందమైన, దొండపండువంటి నీ అధరాన్ని 
నాకు సాక్షాత్కరింపజేసి, ఇతరవిషయాల్లో నాకున్న ఆశను పోగొట్టి, నన్ను నీకు 
దాసునిగా చేసికొన్నావు. ఒక్కక్షణం నిన్ను విశ్లేషించినా సహించలేకుండా ఉండేటట్టు, 
నిన్ను అమృతంగా ఎల్లప్పుడూ మనసారా అనుభవించేటట్టు అనుగ్రహించావు. ఇన్ని 
ఉపకారాలను చేసిన నీవు ఈ ఉపకారాన్నికూడా చేయకూడదా! నిన్ను కన్నులారా 
సేవించే పుణ్యాన్ని నేను చేయకపోయినా, దీన్ని నీవు దయతో అను[గ్రహించకూడదా! 
ఇక ఒక్కక్షణం అయినా నిన్ను విడచి నేను ఉండలేను స్వామీ! 


75. అన : “మీరు చెప్పినట్టుగా నేను ఎవరికైనా చేశానా ! ఏమి ! చెప్పండి” అని 
భగవానుని భావనగా భావించి, అందుకు ఆగ్యార్డు ఇందులో బదులిస్తున్నారు. 


నోలాదా థీ/్రన్‌ ఉనపాదమ్‌ కాణ ఎను నుణ్లుణర్విన్‌, 

నీలార్‌ కణ్ణత్తమ్మానుమ్‌ నిజైనాన్ముగను మిన్టిరనుమ్‌, 

శేలేయ్‌ కణ్ఞార్‌ పలర్‌ శూశీరి విరుమ్చుమ్‌ తిరువేజ్ఞడత్తానే, 

మాలాయ్‌ మయక్కి అడియేన్సాల్‌ వన్హాయ్‌ పోలే వారాయే 6-10-8 


సూక్ష్మమైన బుద్దిని కలవాడు, హాలాహలం అనే విషాన్ని పానం చేసినందువల్ల 
నల్లనైన కంఠాన్ని కలవాడు, ఇటువంటి సాహసకృత్యాలను చేయడంలో శక్తి 
సామర్థ్యాలను కలవాడు కావడంవల్ల లోకంలోనివారికి సేవ్యుడైన రుద్రుడు, అతనికంటే 
అధికమైన జ్ఞానాన్ని, శక్తిని కల సత్యలోకాధిపతి అయిన చతుర్ముఖ (బ్రహ్మ, 
దేవలోకాధిపతి అయిన ఇం(ద్రుడు- అనే వీరు. నిన్ను సేవించే రీతిలో ఏ పుణ్యాన్ని 
చేసినవారు కాకపోయినా “ఈ అనుభవంలేకుండా జీవించి ఉండలేము” అని 
ఒక్కొక్కరూ పల్కుతూ, చేపలవంటి కన్నులను కల తమ భార్యలతో కలిసి తిరు 
మలకు ఎంతో ఆశతో వస్తున్నారు. వచ్చి నిన్ను కళ్ళార సేవించి, ఆనందాన్ని 
పొందుతున్నారు. ఆ రీతిలో నేనుకూడా నిన్ను సదా దర్శిస్తూ అనుభవించేటట్లుగా 
పరమకృపతో దాసునిదగ్గరకు వేంచేయాలి. (ఈవిధంగా ఆగ్ర్యూర్డు ప్రార్థించినా 
భగవానుడు రాలేదు. అపుడు ఆగ్రార్లు మళ్ళీ ఈవిధంగా స్వామితో అంటున్నారు) 


శ్రీవేంకటేశదివ్యసాహితి 73 


నేను సదా దర్శించేటట్టుగా వేంచేయకున్నా, శ్రీగజేంద్రాగ్యాన్‌ను సంరక్షించడంకోసం 
గరుడునిపై ఒకమారు వేంచేసినట్లే, నిన్ను సేవించలేక పిచ్చిపట్టినట్టున్న నాదగ్గణకు 
కనీసం ఒక మారైనా రావాలి. 


రక్షకులకు దయ కల్లడంకోసం సపరివారంగా శరణాగతి చేయడం లోకపరిపాటి. 
ఈ విషయం “శేలేయ్‌ ....... విరుమ్చుమ్‌” - ఇత్యాది ప్రయోగంవల్ల సిద్దం. 


76. అన : తాము అపేక్షించిన వెంటనే భగవానుడు రాకపోవడంవల్ల ఆ[గ్వార్డు 
“స్వామీ ఇపుడు నిన్ను దర్శించలేకపోతే నా ప్రాణాలు నిలువవుసుమా!”- అని 
ఇందులో అంటున్నారు. 


వన్హాయ్‌ పోలే వారాదాయ్‌! వారాదాయ్‌ పోల్‌ వరువానే! 

శెన్లామరైక్కణ్‌ శెజ్లనివాయ్‌! నాల్‌తోళముదే! ఎనదుయిరే!, 

శిన్దా మణిగళ్‌ పగరల్లై ప్పగల్‌శెయ్‌ తిరువేబ్గడత్తానే!, 

అన్లో! అడియేన్‌ ఉనపాదమ్‌ అగలగిల్లేన్‌ ఇణైయుమే 6-10-9 


నిన్ను ఆశ్రయించనివారికి దగ్గరకు వచ్చినట్లే తోస్తావు. కాని, వారికి సులభుడవు 
కావు. నిన్ను ఆశ్రయించినవారికి తమకు తగిన ఉపాయం ఏదీ లేకపోవడంవల్ల 
“ఇతడు మనకు దుర్లభుడు” అని వారు భావించినా, వారికి పరమ సులభుడవై 
ఉన్నావు. ఎజ్జని తామరలవంటి తిరునేత్రాలను, ఎజ్జని దొండపండువంటి అధరాన్ని, 
జానుపర్యంతం పొడుగైన నాల్లు భుజాలను కలవాడవై, అమృతంవలె భోగ్యంగా 
ఉన్న స్వామీ! ఈ నీ అతిలోకసౌందర్యాన్ని దర్శింప చేసి, నిన్నే నాకు ధారకంగా, 
పోషకంగా, భోగ్యంగా చేశావు. అడిగినవారికి వారి కోరికలను అన్నిటినీ ఇచ్చే 
చింతామణివంటి రత్నాలు తమ కిరణాల (ప్రకాశంతో రాత్రిని పగలుగా చేసే 
అత్యంతవైభవాన్ని కల తిరుమలలో నా కోసం వేంచేసి ఉన్నావు. దాసుడు నీ 
శ్రీపాదాలను ఒక క్షణంకూడా విడచి ఉండలేడు. అందువల్ల కృపతో నన్ను నీ 
శ్రీచరణాలలో చేర్చుకొని అనుగ్రహించు. 


77. అన : “ఏమైనా సరే, మీరు ఒక ఉపాయన్ని అనుష్టించితీరాలి”అని భగవానుడు 
నియమించినట్టుగా భావించిన ఆగ్రార్లు ఇందులో ఉపాయాలలో గొప్పదైన ప్రపత్తిని 
సాంగోపాంగంగా, లక్ష్మీపురుషకారపూర్వకంగా అనుష్టిస్తున్నారు. 
అగలగిల్లేన్‌ ఇణైయు మెన్టు అలర్‌మేల్‌నుజ్లై యుతైమార్చా!, 
G2 అ లు రూ 
నిగరిల్‌ పుగశ్రర్రాయ్‌! ఉలగమ్‌ మూన్దుడైయాయ్‌! ఎన్నై యాళ్‌వానే!, 


74 శ్రీవేంకటేశదివ్యసాహితి 


నిగరిల్‌ అమరర్‌ మునిక్కణజ్లళ్‌ విరుమ్చుమ్‌ తిరువేబ్లడత్తానే!, 
పుగలొన్దిల్లా అడియేన్‌ ఉన్నడిక్కీక్ఞగ్‌ అమర్‌న్లు పుగున్దేనే 6-10-10 


తామరపూవు పై, దాని సౌందర్యసౌంగధ్యాలు మూర్తీభవించినట్టుగా వేంచేసి 
ఉన్నట్టున్న, నిత్యయౌవనవతి అయిన లక్ష్మీదేవికూడ నీతో నిత్యం సంశ్లేషించి ఉన్నా 
(నీ వక్షస్థలం) ప్రతిక్షణం ఆమెకు నిత్యనూతనంగా స్ఫురించి, మనోహరంగా 
ఉన్నందున దానిని “ఒక్కక్షణకాలం కూడా విడచి ఉండలేను” అని విన్నపిస్తూ 
సదా సర్వకాలం అనన్యంగా నివసించే అతివిశాలం అయిన వక్షస్థలాన్ని కలవాడా ! 
అంతు లేని కరుణ, వాత్సల్యం మొదలైన కల్యాణగుణాలను కలవాడా ! మూడు 
లోకాలకు స్వామివై వాటిని రక్షించే బాధ్యతను కలవాడా! చాలా నీచుడనైన నన్ను 
కూడా నీకు అంతరంగ సేవకునిగా చేసికొని, నీ సౌశీల్యం అనే కల్యాణగుణాన్ని 
ప్రదర్శించినవాడా! నిరంతరం నీ కైంకర్యరసాన్ని అనుభవిస్తూ గుణానుభవనిష్టులు- 
కైంకర్యనిష్టులనే రెండు విధాలైన నిత్యసూరి సంఘాలు ఆశ పడి వచ్చి సేవించే 
రీతిలో తిరుమలలో అందణికీ సులభుడవై వేంచేసి ఉన్నావు. నాకు నీవు తప్ప 
వేణు గతి లేదు సుమా! అందువల్ల లక్ష్మితో నిత్యసయ్రేషరసాన్ని అనుభవిస్తూ వేంచేసి 
ఉండే నీ శ్రీచరణాలను ఉపాయంగా తలచి, నన్ను రక్షించే భారాన్ని వేణు ఏ 
ప్రయోజనాన్ని ఆశించకుండా నీకు సమర్పించాను. ఇపుడే నా (ప్రతిబంధకాలు 
అన్నీ పోయి, నీకు సర్వదేశ-సర్వకాల- సర్వావస్థలలో సర్వవిధ కైంకర్యాలను నేను 
చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు. 

ఈ పాశురంలో ద్వయంలోని పూర్వఖండార్థం అనుసంధింపబడిందనే విషయం 
వ్యాఖ్యానగమ్యం. “నికరిల్‌ పుకగాయ్‌” - అని వాత్సల్యం, “ఉలకమ్‌ మూన్గుడై 
యాయ్‌” - అని స్వామిత్వం, “ఎన్నై యాళ్వానే” అని సౌలభ్యం, “తిరువేజ్లడత్తానే”- 
అని సౌశీల్యం - అనే ఆశ్రయణ సౌకర్యాపాదకగుణాలు నాల్లు ప్రకాశింపచేయ 
బడ్డాయి. ఈ గుణాలు వైకుంఠంలో (ప్రకాశించవు, తిరుమలలో స్వామిలోనే 
(ప్రకాశిస్తాయి కనుక “నికరిల్‌ ..... విరుమ్సుమ్‌” అని అనబడింది. “అకలకిల్లేన్‌ స 
మార్చా” అని శ్రీమత్సదార్థం, స్వామిత్యాదిగుణచతుష్టయాన్ని తెలిపే పదాలతో 
నారాయణశబ్దార్థం, “ఉన్నడిక్కీ కర” అని చరణ శబ్బార్థం, “పుకున్దేనే” అని “ప్రపద్యే” 
అనే శబ్దం యొక్క అర్థం ఇందులో తెలుపబడ్డాయి. 


78. అన : చివరగా ఈ దశకాన్ని అభ్యసించినవారికి కలిగే ఫలాన్నిగూర్చి ఆగ్యార్డు 
పలుకుతున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 75 


అడిక్కీశ్రమర్‌న్దు పుగున్దు అడియీర్‌ వాకగ్‌మినెన్టున్దరుల్‌ కొడుక్కుమ్‌, 
పడిక్కేకలిల్లా స్పెరుమానై ప్పళ్రీలిన క్కురుగూర్‌ చ్చడకోపన్‌, 

ముడిస్సాన్‌ శొన్న ఆయిరత్తు తిరువేజ్లడత్తుక్కివై పత్తుమ్‌, 

పిడిత్తార్‌ పిడిత్తార్‌ నీథిఖీరున్లు పెరియవానుళ్‌ నిలావువరే, 6-10-11 


తనకు కైంకర్యాలను చేయాలని ఆశపడేవారిని ఉద్దేశించి భగవానుడు - “నా 
శ్రీచరణాల మోల వేజొక ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా చేరి, వానిని ఆశ్రయించి 
ఉజ్జీవించండి” అని ఉపదేశిస్తున్నాడు. అతడు అంతు లేని కల్యాణగుణాలను 
కలవాడు. ఆశ్రితసంరక్షణలో సాటి లేనివాడు, సర్యాధికుడు అయిన ఇటువంటి 
స్వామిని ఆశ్రయించి తాము కృతార్థతను పొందాలని నమ్మాకగ్వార్టు తిరుమల 
వైభవాన్ని వర్లించి చెప్పిన ఈ పది పాశురాలను నిత్యం అభ్యసించే పరమభాగవ 
తోత్తములను ఎవరు ఆ(్రయిస్తారో, వారిని ఆశ్రయించినవారుకూడా అంతు లేని 
ఆనందాన్ని, వైభవాన్ని కల వైకుంఠమహానగరాన్ని చేరి, సర్వేళ్ళరుని నిత్యకైంకర్య 
సామ్రాజ్యాన్ని ఏలుతూ, పునరావృత్తిలేకుండా, అక్కడే నిలచి ఉంటారు. 

ద్రవిడోపనిషత్తాత్సర్యరత్నావళిలోని ఈ పాశురభావాన్ని తెలిపే శ్లోకం 

ఆపత్సంరక్షణా దర్యుపకరణతయా మేఘసామ్యాదిభూమ్నా 

స్వానాం విశ్వాసదానాత్‌ సురగణభజనాత్‌ దివ్యదేశోపసత్తా । 

ప్రాప్యాప్రాహప్యత్వయోగాత్‌ స్వజననిజనయోః సత్రపత్తవ్యభావాత్‌ 

ఊచే నాధం శరణ్యం శుతిశతవిదితం వేంకటేశం శఠారిః ॥ 


నమ్మాాాగ్యార్హు “ఉలక ముణ్ణ పెరువాయా” అనే దశకంలో- సర్వేశ్వరుడు 
జగ(ద్రక్షకుడు, శత్రువులను సంహరించే సుదర్శనాన్ని కలవాడు, నీలమేఘంవంటి 
దివ్యమంగళరూపాన్ని కలవాడు, సాటిలేని మేటి కీర్తిని కలవాడు, సుగ్రీవాది భక్తులకు 
తనలో విశ్వాసం కలిగేటట్టు చేసేవాడు, నిత్యసూరులచేత ఎల్లప్పుడూ సేవింప 
బడేవాడు, మనకు సన్నిహితం అయిన శ్రీవేంకటాచలాది దివ్యదేశాలను నివాసంగా 
కలవాడు, ఆశ్రితులకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు, ఆశ్రయించనివారికి 
దూరంలో ఉండేవాడు, సత్పురుషులకు (ప్రపత్తిని చేయదగినవాడు, కాబట్టి 
సర్వవేదప్రతిపాద్యుడైన శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే స్వామిని శరణ్యునిగా 
చెప్పారు. 


76 శ్రీవేంకటేశదివ్యసాహితి 


ద్రవిడోపనిషత్‌ సంగతిలోని ఈ దశకార్థాన్ని తెలిసే శ్లోకం 


ఆర్తేః తథా గతితయా ముని రబ్ద్బవాసా- 
మాశ్రిత్య సంఘటనకర్మణి జాగరూకామ్‌ । 
ఆవేద్య చాధిదశమం స్వ మకించనత్వమ్‌ 
శ్రీవేంకటేశచరణా శరణం ప్రపేదే ॥ 


“ఉలకముణ్ణ పెరువాయా” అనే తిరువాయ్‌మొ[్రరిలో నమ్మాకగార్లు 
భగవద్విశ్లేషం వల్ల తమకు ఏర్పడిన అంతు లేని దుఃఖాన్ని సహించలేక, లక్ష్మిపురుష 
కారపురస్సరంగా తమ దుఃఖాలను, సాధనాంతర రాహిత్యాన్ని విన్నపించి, తమ 
అభీష్టసిద్ది కోసం శ్రియఃపతి అయిన శ్రీవేంకటేశ్వరుని శ్రీపాదాలను ఉపాయంగా 
నమ్మి, శరణాగతి చేశారు. 


తిరువాయ్‌మొ కరీనూ గిగున్లాదిలోని ఈ దశకసారాన్ని తెలిపే పాశురం 
ఉలగుయ్య మాల్‌నిన్హ ఉయర్‌ వేజ్లడత్తే 

అలర్మగలై మున్నిట్టు అవస్టన్‌- మలరడియే, 

వణ్‌శరణాయ్‌ చ్చేర్‌న్స మగికగ్‌ మాజన్‌తాళిజ్రైయే, 

ఉన్‌ శరణాయ్‌ నెజ్జమే! యుళ్‌ 60 వ.పా. 


ఓ మనసా! సకలలోకోజ్లీవనార్థం తిరుమలలో వేంచేసి ఉండే శ్రీవేంకటేశుని 
చరణారవిందాలను పిరాట్టిని పురుషకారంగా చేసికొని, శరణు వేడిన శఠకోపుల 
శ్రీచరణాలనే నీవు శరణంగా మనసులో అనుసంధించు. 


ణా ప్ర ్రిి-—_ 


ఇకపై తిరువిరుత్తం, పెరియ తిరువన్దాది, తిరువాయ్‌ మొళభ్లీ ప్రబంధాలలోని 
శ్రీవేంకటేశ్వరుని స్తుతించే ప్రత్యేక పాశురాలు విన్నపింపబడుతున్నాయి. 


తిరువిరుత్తమ్‌ 
తిరువిరుత్తమ్‌ (ప్రబంధంలో ఆభ్ర్యార్హు తమ జ్ఞాననేత్రానికి గోచరుడైన 
భగవానుని ఉద్దేశించి, “నిన్ను అనుభవించడానికి అడ్డుగా ఉండే దేహసంబంధాన్ని 
పోగొట్టి అను[గ్రహించాలి” అని అంటూ సంసారసంబంధనివృత్తిని ప్రార్థిస్తూ, 
అజ్ఞానాన్ని కల్గించే ఈ సంసారంలో ఉండడం తమకు చాలా అసహ్యంగా 
ఉండడాన్ని, భగవానుని నిత్యానుభవంలో తమకున్న అభినివేశాతిశయాన్ని 
విన్నపించారు. ఈ ప్రబంధంలో మొదటి పాశురం, చివరి పాశురం తప్ప మిగిలిన 


శ్రీవేంకటేశదివ్యసాహితి 77 


98 పాశురాలను స్త్రీ భావనతో ఆశ్ర్యార్హు పల్కడం విశేషంగా గమనించదగిన 
విషయం. ఇందులోని స్వాపదేశార్జాలను మహనీయులైన పూర్వాచార్యులు విశేషంగా 
వివరించారు. ఆగ్ర్యార్హు తమ వృత్తాంతాన్ని భగవానుని సమక్షంలో విన్నపించి 
నందువల్ల ఈ |ప్రబంధానికి “తిరువిరుత్తమ్‌” అనే పేరు కల్లింది. ఈ (ప్రబంధంలో 
మొత్తం శ్రీవేంకటేశ్వరుని స్తుతించే పాశురాలు 8 ఉన్నాయి. 
తా 

79. అవ : ప్రస్తుత పాశురంలో భగవదలాభదశలో ఆకగ్రార్లకు ఊజటను కల్గించే, 
వారి పట్ల (ప్రేమను కల్గిన భాగవతులు, భగవానుని సేవించాలనే ఆశతో దివ్యదేశాలకు 
యాత్రగా పోవాలని తలచి ఆకగ్యార్ల ఆజ్ఞను పొందాలని మెల్లగా ప్రయత్నించారు. 
అపుడు తమకు “భగవద్విశ్లేషమే కాకుండా భాగవతవిశ్లేషంకూడా కల్లుతుందో! 
ఏమో!” అనే భయంతో ఆగ్యార్లు వారితో నిష్టూరంగా పలికే పాశురం ఇది. 
ద్రావిడాలంకారిక ప్రక్రియలో నాయకుడు ధనసంపాదనార్హం నాయకిని విడచి వేరే 
చోటికి పోవాలని ప్రయత్నించి, కొన్ని అపూర్వమైన చేష్టలను ఆమె ముందు 
చేసినపుడు నాయకి అతని భావాన్ని గుర్తించి సఖితో తన ఆర్తిని వెల్లడించే పాశురం. 
లేక, నాయకుని ఉద్దేశించి చెప్పిన పాశురంగా గాని, సఖి నాయకుని సంబోధిస్తూ 
పల్కిన పాశురంగా గాని చెప్పవచ్చు. దీనికి ద్రావిడాలంకార శా(స్తంలో “పారుల్‌ 
వయిజ్సిరివు” అనిపేరు. 


కాణ్‌గిన్సనగళుమ్‌ కేట్కిననగళుమ్‌ కాణిల్‌, ఇన్నాళ్‌ 

పాణ్‌ శున్హనాడర్‌ పయిల్‌గిన్హన,- ఇదెల్లామ్‌ అజిన్లోమ్‌ 

మాణ్‌ కున మేన్ది త్తణ్‌మామలై వేజ్లడత్తు ఉమ్బర్‌ నమ్సుమ్‌ 

శేణ్‌ కున్దమ్‌ శెన్టు, పొరుళ్‌ పడైస్సాన్‌ కశగ్రు తిజ్జనవే 8వ.పా 


నా విషయంలో అత్యంతస్నేహాన్ని కల సఖీ! పర్వత ప్రాంతాలకు (ప్రభువైన 
నాయకుడు ఈనాడు పలు రీతులలో అపూర్వంగా (ప్రవర్తించే తీరును, పలికే 
మాటలను పరిశీలించి చూస్తే అవి నాకు సహృదయంగా కన్పించడం లేదు. చాలా 
కృత్రిమంగా కన్పిస్తున్నది. ఈ విధంగా అవధి దాటిన విధంగా ఇతడు చేయడానికి, 
చెప్పడానికి ఏదో ఒక ఉద్దేశ్యం ఉండి ఉండాలి. అది ఏమయి ఉంటుంది? అని 
అంటే, గొప్ప గోవర్హన పర్వతాన్ని ఎత్తి గోగోపగోపీజన సంఘాన్ని కాచిన శ్రీకృష్ణుడు 
అత్యంతాదరంతో వేంచేసి ఉండే ఉన్నతమైన వేంకటాద్రిని చేరి, ధనాన్ని 
సంపాదించడంకోసం మనలను విడచిపోవాలని ఇతడు తలచి ఉండాలి. ఈ విధంగా 
ఇతడు నన్ను విక్లేషించాలని అనుకోకపోతే ఈ విధమైన వినూత్నమైన రీతిలో చేష్టలు 


78 శ్రీవేంకటేశదివ్యసాహితి 


కాని, మాటలు కాని సంభవించవు. నాయకుడు పోయే వేంకటాచలం ఎంత కఠినంగా 
ఉన్నదో అతని మనస్సుకూడా అంత కఠినంగా ఉన్నదే! అయ్యో! 


ఆశ్రగ్యార్లను విశ్లేషించి పోదలిన భాగవతులు అందులకు ఆగ్యార్ల అనుమతిని 
పొందాలని భావించి, వారి విషయంలో పలు సేవలను చేసి, నమస్కరించి, కొన్ని 
మాటలను పలికినపుడు, “దీనిని అంతటినీ వీరు నన్ను విడిచి వెళ్ళడంకోసం చేసే 
ప్రయత్నం” అని ఆకగ్రార్డు (గ్రహించి, “వీరు చేసే ఈ ఉపచారాలు అన్నీ వేటే 
ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవిగా కన్పిస్తున్నది. వీటి ఉద్దేశ్యాన్ని గ్రహించాము. 
గోవర్హనగిరిని ఎత్తి శిలావర్షం నుండి కాపాడిన స్వామి వచ్చి చేరిన శ్రీవేంకటాచలంలో 
సాటిలేని గొప్ప బుషిగణాలు సేవించే ఉన్నత శిఖరాలను చేరి, అక్కడ గుప్తనిధిగా 
వేంచేసి ఉండే పద్మావతీజానిని ఆశ్రయించి, సేవించడంకోసం చేసే ప్రయత్నమే 
ఇది” అని వారి విశ్లేషభీతిచేత ఆశ్ర్యార్లు పల్కుతున్నారని ఈ పాశురంలోని 
స్వాపదేశార్థం. తిరువిరుత్తంలోని ఈ పాశురాలు భైరవిరాగం, జంపతాలంలో కూర్చ 


80. అన : తమను ప్లోషించలేని గాఢమైన స్నేహాన్ని కల భాగవతులు ఆగ్ర్యార్ల 
అవయవ శోభలో, సూక్తిమాధుర్యంలో అభినివేశాన్ని పొంది పలికే మాటలను, సఖి- 
నాయకి ఒకటిగా చేరి పొలాన్ని కాపు కాసే సమయంలో, వారికి ఎదురైన నాయకుడు 
సఖి అభిప్రాయాన్ని తన అభిప్రాయంలో కలిపి నాయకితో పలికే (ద్రావిడాలంకారిక 
ప్రక్రియలో చెప్పిన పాశురం ఇది. లేక, సఖి, నాయకుని మనస్సును తన 
అభిప్రాయంలో కలిపి నాయికకు తెల్పిన రీతిగాకూడా చెప్పవచ్చు. 

మాయోన్‌ వడతిరువేజ్ఞడనాడ, వల్లిక్కొడిగాళ్‌ 

నోయో ఉరైక్కిలుమ్‌ కేట్కిన్టిలీర్‌ ఉరైయీర్‌,- నుమదు, 

వాయో అదువన్ది వల్‌వినై యేనుమ్‌ కిళియు మెళ్‌గుమ్‌ 

ఆయో అడుమ్‌ తొణ్ణెయో, అజైయో ఇదటివరిదే 10వ.పా 

ఆశ్చర్యగుణచేష్టితుడైన భగవానుడు అధివసించి ఉన్న, ఉత్తరదిక్కుకు ఎల్లగా 
చెప్పబడే శ్రీవేంకటాచలంలో నివసించే పూలతీగలవంటి బాలికలారా! నేను పడే 
బాధను నేనే చెప్పినా మీరు ఏమాత్రం వినడంలేదే! ఎందుకో చెప్పండి. నేను పడే 
బాధమాత్రమే నాకు తెలుస్తున్నది తప్ప, దానికి కారణం ఏమో తెలియడం లేదు. 
మీరే దయచేసి చెప్పండి. మీ ముఖసౌందర్యమా! లేక, నేను నాపెంపుడు చిలుక 
తల్లడిల్లే రీతిలోని మీ స్వరమాధుర్యమా! లేక, దొండపండువంటి మీ అధరమా? 


శ్రీవేంకటేశదివ్యసాహితి 79 


నన్ను ఈ విధంగా ఏది బాధిస్తున్నది! వీటిలో ఏది నన్ను బాధిస్తున్నదో తెలిసి 
కోవడం శక్యం కాకుండా ఉన్నది. దానిని దయచేసి మీరే చెప్పండి. 

ఆశ్చర్యగుణచేష్టితాలను కలవాడై, లోకసంరక్షణార్థంగా పరమపదాన్ని విడచి, 
తిరుమలకు వచ్చి వేంచేసి ఉండే సర్వేశ్వరుని సౌలభ్యాన్ని అన్వేషించేవారు, లతవలె 
పారతంత్ర్య స్వరూపాన్ని కలవారైన ఓ ఆకగ్యార్డూ! మీ విషయంలో ఉన్న ప్రీతి 
విశేషంచేత మేము పడే బాధను చెబుతున్నా మీరు వినడంలేదు. మీ తిరుముఖ 
మండల వికాసమా! లేక, మిమ్ములను విడిచి పోలేనట్టుగా కట్టిపడవేసే పాశబంధాన్ని 
కల మేము, పచ్చని వర్గాన్ని కల స్వామి అభినివేశాన్ని పొందేటట్టున్న మీ సూక్తి 
మాధుర్యమా! మీ అధరశోభా! వీటిలో ఏది మమ్ములను బాధిస్తున్నదో తెలియడానికి 
సాధ్యం కాకుండా ఉన్నది. దయచేసి మీరే దీనిని నిశ్చయించి చెప్పండి- అని 
భాగవతులు ఆశ్ర్యార్లను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారని ఈ పాశురానికి స్వాపదేశార్థంగా 
చెప్పవచ్చు. అపుడు ఈ పాశురం నాయకుడు పల్కిన మాటగా కాకుండా చెలికత్తె 
నాయకుని అభిప్రాయాన్ని తన అభిప్రాయంతో కలిపి నాయకికి తెలిపిన పాశురంగా 
అన్వయించాలి. దీనికి (ద్రావిడాలంకారశాస్తంలో “మదియుడన్సాడు” అని పేరు. 
81. అన : ఆ$్రీర్యార్ల జ్ఞానవైశద్యాన్ని చూచి అభినివిష్టులైన కొందరు, వారి జ్ఞాన 
వైలక్షణ్యాన్ని కీర్తిస్తుండగా, ఉదాసీనులుగా ఉండే మణి కొందణి హృదయాన్ని 
పరీక్షించడంకోసం వారిని ఉద్దేశించి పక్కనే ఉన్న భక్తులు పల్కిన సూక్తిని, పొలంలో 
ఏనుగును వెదకడం కోసం వచ్చి, నాయిక నేత్రసౌందర్యాన్ని ప్రశంసించే రీతిలో 
పలికే నాయకుని ఉద్దేశించి అతని మనస్సును గుర్తించిన సఖి భావగర్భితంగా 
అతనితో అంటున్నది. 

కయలో నుమకణ్‌గళ్‌ ఎన్టు కళిజు వినవిని థీ/్రీర్‌, 

అయలోర్‌ అటియిలుమ్‌ ఈదెన్న వార్‌త్తె? కడల్‌ కవర్‌న్ల, 

పుయలోడులాజ్గొణ్ణల్‌ వజ్ఞన్‌ పునవేజ్లడత్తెమ్మొడుమ్‌ 

పయలోనిలీర్‌, కొల్లె కాక్కిన్హ నాళుమ్‌ పలపలవే 15వ.పా 

“అయ్యా! మీరు ఏనుగును వెదకడంకోసం వచ్చినవారైతే ఆ పనిని చూచుకొని 
వెళ్ళకుండా, మా శఠకోపనాయిక నేత్రసౌందర్యాన్ని ఎందుకోసం వర్ణిస్తున్నారు? 
అసంగతం అయిన ఈ మాటను ఇరుగు పొరుగువారు ఎవరైనా వింటే ఏమని 
అనుకుంటారు? మీరు ఈ విధంగా పల్కడం ఏమీ సబబు కాదు. సముద్రంలోని 
నీటిని గ్రసించి, వర్షిస్తూ యథేచ్చగా సంచరించే కాలమేఘంవంటి మనోజ్ఞమైన 


80 శ్రీవేంకటేశదివ్యసాహితి 


దేహకాంతిని కల శ్రీవేంకటేశ్వరుడు విహరించే ఉద్యానవనాలతో శోభిల్లే తిరుమలలో 
మేము పొలాన్ని కాపు కాచినది నిన్న ఈనాడు కాదు. పలు సంవత్సరాలుగా 
(ప్రతిదినం కాపలా కాస్తున్నాము. మాతో మీకే సంబంధం లేదు. మీరు దయ 
చేయవచ్చు”- అని అంటూ నాయకి నేత్రాలను “ఇవి కన్నులా? లేక, చేపలా?” 
అనే నాయకుని ఆ ్రశ్నలోని తాత్పర్యాన్ని (గ్రహించిన సఖి, అతని ఆశను 
నిషేధించేటట్టు, లోపల అతనిని అభినందించేటట్లు పలుకుతున్నది. 


ఈవిధంగా కాకుండా, నాయకుడు (ప్రేమాతిశయాన్ని వ్యక్తం చేసే రీతిని సఖి 
అంగీకరించి పలుకుతున్నట్టుగాకూడా ఈ పాశురానికి స్వాపదేశార్జాన్ని చెప్పవచ్చు. 


“మీ కన్నులు చేపలా!” అని మా నేత్రాల అందంలో అభినివేశాన్ని పొంది 
మీరు పల్కుతున్నారే! మీ (ప్రేమకు చాలా సంతోషం. కాని, ఏనుగునుగూర్చి 
ప్రశ్నించారే! అది ఎందుకు? ఈ విధంగా ఏనుగును గూర్చి ప్రశ్నిస్తూ నిలవడం 
తగునా? మీ (ప్రేమను ఇరుగుపొరుగువారు గ్రహిస్తే గ్రహించనివ్వండి. దానివల్ల 
మనకేమి? వచ్చిన కార్యాన్ని మజచి, ఏనుగునుగూర్చి అడగడంకూడా ఒకమాటా? 
మేము మీకు పరాయివాళ్ళం కాము. మీ రాకకోసం ఎదురు చూస్తూ మేము 
చాలాకాలంగా సజ్జచేనును కాపలా కాస్తుండగా, మీరు ఇంతవరకు రాలేదుకదా!” 
అని అంటూ నాయకి ప్రేమను నాయకునితో సఖి తెల్పుతున్నదనికూడా చెప్పవచ్చు. 


82. అన : “భగవద్విషయంలో అవగాహించిన ఆగ్రార్ల మనస్సును మరలించడం 
సర్వశక్తి అయిన స్వామికే సాధ్యం కాకుండా ఉండగా తిర్యక్కులం అయిన మనకు 
సాధ్యం అవుతుందా?” అని హంసలు వెనుదిరిగిపోయినవి. అపుడు ఆ[గ్వార్లు 
తిరుమల దిశలో పయనించే మేఘాలను భగవానుని వద్దకు దూతలుగా 
పంపుతున్నారు, 

ఇశ్రైమిన్‌గళ్‌ తూదెన్టు ఇశైత్తాల్‌ ఇశైయిలమ్‌, ఎన్‌తలైమేల్‌ 

అశైమిన్‌గలెన్హాల్‌ అశ్రైయుజ్గొలామ్‌, - అమన్‌ మూమణిగళ్‌ 

తిశైమిన్‌ మిళిరుమ్‌ తిరువేజ్గత్తువన్‌ తాళ్‌ శమయ 

మిశై, మిన్‌ మిళిరియ పోవాన్‌ వశ్రలీక్కొణ్డ మేగజ్జలే 31వ.పా 


మేఘాలలారా! అంతటా అందమైన సువర్లంయొక్క, గొప్ప రత్నాల యొక్క, 
మెజపుల వలె ప్రకాశించే తిరుమలకు (స్వర్షరత్నఖచితాలైన శిఖరాలను కల 
తిరుమలకు) చేరాలని బయలుదేరిన నా నాయకునితో నా స్థితినిగూర్చి తెలిజేయడం 
కోసం మీరు నా దూతలుగా వెళ్ళండి” అని నాయకి ప్రార్థించింది. అయినా మేఘాలు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 81 


అందుకు అంగీకరించినట్లు కన్సించకపోవడంతో మళ్ళీ వాటిని ఉద్దేశించి - “నా 
తలమీద మీ పాదాలను పెట్టి అయినా, మీరు వెళ్ళండి” (మీ పాదాలపై పడతాను. 
మీరు నా దూతలుగా వెళ్ళండి) అని నాయిక ప్రార్థిస్తున్నది. 


ఆఃగ్రార్ల విషయంలో ప్రీతిని కల భాగవతులు ఆకగ్రార్ల భగవత్రావణ్యాన్ని 
గుర్తించి మౌనంగా ఉండగా, తిరుమలకు వచ్చే మతికొందణు భాగవతులను 
చూచి ఆకగ్యార్డు వారు తమకు పురుషకారం చేస్తారని భావించి, వారి శ్రీపాదాలను 
తాము శిరసా వహించడమే పరమపురుషార్థం అనే నిశ్చయంతో వారిని ప్రార్థించడమే 
పాశురంలోని స్వాపదేశం. 


83. అన : భగవదలాభంచేత ఆగ్ర్యార్లకు కల్గిన ఆర్తిని విని దేశాంతరంలో ఉండే, 
వారి విషయంలో (ప్రేమను కల భాగవతులు, వెంటనే వారిని కళ్ళార దర్శించాలని, 
వారిని సాంత్వనపరచాలని వేగంగా వచ్చిన రీతిని, ధనసంపాదనార్థం దేశాంతరానికి 
పోయి, కార్యం ముగించుకొని వచ్చే నాయకుడు, నాయకి తన రాకకోసం ఎంతో 
ఆతురతతో ఎదురుచూస్తూ ఉంటుందని భావించి, తన రథసారథిని వేగంగా రథాన్ని 
నడపమని చెప్పే ప్రకారంలో తెలుపుతున్నారు. దీనికి (ద్రావిడాలంకార ప్రక్రియలో 
“తేర్‌పాకనోడు కూణల్‌” అని పేరు. 


ఒణ్లుదల్‌ మామై యొళిపయ వామై, విరైన్లు నన్టేర్‌ 

నణ్ఞుదల్‌ వేణ్ణుమ్‌ వలవ! కడాగిన్టు, - తేన్‌ నవిన్హ, 

విణ్‌ముదల్‌ నాయగన్‌ నీళ్‌ముడి వెణ్‌ ముత్త వాశిగైత్తాయ్‌ 

మణ్‌ముదల్‌ శేర్‌ వుశ్రుగ్రు, అరు విశెయ్యా నిజ్కుమ్‌ మామలైక్కే 50వ.పా 


ఓ రథసారథీ ! అందమైన పాలభాగాన్ని కల నాప్రేయసి అయిన నాయకి 
యొక్క మేనికాంతి నా విరహంవల్ల పాలిపోవడానికి ముందే తేనెవలె భోగ్యుడు 
అయిన పరమపదనాథుని దీర్షమైన కిరీటంలో అలంకరింపబడ్డ తెల్లని ముత్యాల 
మాలెలవలె స్వచ్చంగా మెటీసే కొండవాగులతో కూడిన, సుభగశీతలం అయిన 
తిరుమలకు పోయి చేరాలి. అందువల్ల త్వరగా రథాన్ని నడుపు. 


84. అన : పక్కన ఉన్నవారుకూడా అభినివేశాన్ని పొందే రీతిలో ఉన్న ఆట్ర్యార్ల 
ఆర్తిని చూచిన వారి భక్తులు, “ఈశ్వరుని అనన్యసాధ్యతను తెలియకుండా, అతనిని 
పొందడానికి ఉపాయాలైన భక్యాదులు చాలనివిగా ఉండగా, వీరి ఈత్వరవల్ల 
ఏమవుతుందో ఏమో!” అని పలికే సూక్తిని, నాయిక, నాయకుని విశ్లేషించిన స్థితిలో 
విరహాన్ని సహించలేక బాధపడి, పలవరించి, కన్నీరు విడచి, శరీరం కృశించి, రూపు 


82 శ్రవేంకటేశదివ్యసాహితి 


మాజిపోగా, దానిని గమనించిన ధాత్రి, అందులకు గల కారణాన్ని తెలియలేక 
కళవళపడి, ఆమె ప్రాణసఖిని అడిగింది. అపుడు, ఆమెకూడా నిజాన్ని దాచకుండా 
వ్యక్తం చేయగా, దానిని విని ధాత్రి (దాది) నాయిక చిన్నతనాన్ని భావించి 
జాలిపడుతూ పల్కిన రీతిలో ఈ పాశురాన్ని ఆ!గ్రార్డు అను గ్రహిస్తున్నారు. 
ములైయో ముశ్రీము ముఖీ[ుమ్‌ సోన్టిల, మొయ్‌పూజ్లుక్ర0ిల్‌ కుణియ 
కలైయో అరై యిల్లై నానో కుక౦ిణుమ్‌, - కడల్‌ మజ్జెల్లామ్‌ 
విలైయో వెన మిళిరుమ్‌ కణ్‌ ఇవళ్‌ పరమే? సెరునూన్‌ 
మలైయో, తిరువేజ్ఞడమెన్టు కణ్కిన్ట వాశగమే 60వ.పా 


నాయకుడు చూడగానే మోహాన్ని పొందదగినవి, యౌవనారంభానికి 
సూచకాలైనవి అయిన స్తనాలు ఇంకా ఈ నాయికకు ఉదయించనే లేదు. 
నాయకుడు తన చేతులతో పూలను ముడిచి, కొప్పు వేయడానికి తగిన కేశపాశం 
ఏర్పడనేలేదు. నడుముపై వస్రాన్ని ధరించే రీతి తెలియనే లేదు. తల్లిదండ్రులు 
చెప్పే మాటలనుకూడ స్పష్టంగా ఉచ్చరించడం రానేలేదు. ఇటువంటి బాల్యావస్థలోనే 
లోకాలన్నీ ఈమె నేత్రాలకు చాలవు అనే రీతిలో హావభావాలను కల చూపులను 
ప్రసరింపజేస్తూ, భగవానుడు నిత్యవాసం చేసే వేంకటాచలమనే పదాన్ని సిగ్గుతో 
అనుసంధిస్తున్నది. ఈ విధమైన స్థితి బాల్యావస్థలోనే ఉన్నపుడు యౌవనదశలో 
ఎల్లప్పుడూ ఈమె భగవానుని తిరునామానుసంధానం చేయడంలో ఆశ్చర్యం 
ఏమున్నది? 

తమిళ అలంకార శాస్త్రంలో ఈ ప్రక్రియకు “శెవిలి ఇరజ్ఞలొ” అనిపేరు. 


భగవానుని చేరి అనుభవించడానికి సాధనం అయిన భక్తి పరిణమించి ఇంకా 
పరమభక్తిగా మారనేలేదు. శిరస్సుతో ప్రణామాన్ని పూర్ణంగా చేయనే లేదు. 
నడుములో వస్రాన్ని బిగుతుగా కట్టుకొని, ముందుకు బయలుదేరే ప్రయత్నం 
చేయనే లేదు. నిరంతరం భగవన్నామసంకీర్తనం చేయనేలేదు. ధ్యానరూపమైన జ్ఞానం 
ఇంకా కలుగనే లేదు. అయినా, పారతం(త్ర్యవేషంతో ఉండే వీరు తమ త్వరను ఒకే 
సాధనంగా ఆరోపించుకోవడం తగునా?- అన్నది ఈ పాశురంలోని స్వాపదేశార్హం. 


85. అవ : ఆశ్రీగ్వార్ల జ్ఞానవైలక్షణ్యాన్ని చూచి భోక్తలు (భాగవతులు) చాలా 
సంతోషించి, పలికే సూక్తిని- నాయకి నేత్రసౌందర్యాన్ని చూచి నాయకుడు 
ఆనందంతో పలికే పాశురంద్వారా, ఆకగ్యార్డు తెలుపుతున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 83 


కానియుమ్‌ నీలముమ్‌ వేలుమ్‌ కయలుమ్‌ సలసల వెన్టు, 

ఆవియిన్‌ తన్మై ఆళవల్ల పారిప్పు, - అశురరై చ్చె్రగ్రు 

మావియమ్‌ పుళ్‌నల్ల మాదవన్‌ గోవిన్లన్‌ వేజ్ఞడమ్‌ శేర్‌ 

తూవియమ్‌ పేడైయన్నాళ్‌, భాయ తుత్రైమలరే 67వ.పా 

అసురులను సంహరించినవాడు, గొప్ప ఆశ్చర్యాన్ని కల్గించే మహిమను కల్లిన 
గరుత్మంతుని వాహనంగా చేసికొనగల్గినవాడు, (శ్రియఃపతి అయిన శ్రీకృష్ణుడు 
నివసించే వేంకటాచలంలో ఉండే అందమైన రెక్కలను కల ఆడుహంసవలె 
గమనసౌందర్యాన్ని కల్లిన నాయకియొక్క పరస్పరతుల్యాలైన రెండు 
తామరపూలవంటి నేత్రాలు - వాటి కనుకొనలలో గల ఎజ్జదనంచేత ఎజ్జ కలువలను, 
కనుపాపల నల్లదనంచేత నల్ల కలువలను, తీక్షమైన తనచూపులతో పదునైన 
ఈటెను, ఆకారసౌందర్యంతో, చల్లదనంతో చేపలను, ఇంకా అన్యగుణాలతో 
లేడికన్నులవంటి పెక్కింటిని జయించినవి. అవి నన్ను బాధించడం అనేది ఒక 


పెద్ద విషయమా? వాటి శక్తి నా ప్రాణాలను మించి ఉన్నది. అల్పమైన నా ప్రాణాలను 


తీయడంకోసం అవి ఇంత పెద్ద ప్రయత్నాన్ని చేయవలసిన ఆవశ్యకత లేదుకదా! 


దుష్టని[గ్రహశీలుడు, శ్రీగరుడవాహనుడు, వేదవేదాంతాలనే ఉత్తమప్రమాణాల 
చేత (ప్రతిపాదింపబడేవాడు, పురుషకారభూత, పరమకరుణారూపిణి, అత్యంత 
మనోహరదివ్యమంగళవి[గ్రహాన్ని, ఆకారత్రయాన్ని కల్గినది అయిన అలర్‌మేల్‌మజ్లె 
నిత్యనివాసం చేసే వక్షస్సును కలవాడైన శ్రియఃపతి వసించే వేంకటాచలంలో గొప్పే 
అభినివేశాన్ని కల ఆశ్రీర్యార్ల జ్ఞానవైభవానికి మమ్ములను వశీకరించుకొనడం ఒక 


పెద్ద కార్యమా! - అన్నది ఇందులోని స్వాపదేశార్థం. 


86. అన : భగవద్విషయంలో మిక్కిలి ఆర్తిని పొందిన ఆకగ్యార్ల బాధను ఉపశమింప 
జేయాలని వారి విషయంలో ప్రీతిని కలవారు తమ ప్రీత్యతిశయంచేత సోది 
చెప్పించడం వంటి వేజే ఏవో కొన్ని స్వరూపవిరుద్దాలైన ప్రయత్నాలను చేయాలని 
చూచినపుడు, ఆశ్ర్యార్ల స్వభావాన్ని బాగా గ్రహించిన భక్తులు కొందణు వీరి ఆర్తిని 
ఉపశమింప జేయగల దారిలో ప్రయత్నించకుండా, తద్విరుద్దం అయిన వేటే 
మార్గంలో ప్రయత్నిస్తే ఏం లాభం?” - అని గర్జిస్తూ పలికే సూక్తిని, నాయకి విరహార్తిని 
చూచి తల్లి మొదలైన వారు ఎజుకల సానిచేత సోది చెప్పించాలని ప్రయత్నించి 
నపుడు, నాయకి మనస్సును తెలిపిన చెలికత్తె కోపగించుకొని, వారు వినేటట్టుగా 
తనలో తాను మాటలాడుకొనే రీతిలో, (స్వగతంగా) అనుగ్రహించిన పాశురం ఇది. 


84 శ్రీవేంకటేశదివ్యసాహితి 


ఉటుగిన్ట కన్మజ్లల్‌ మేలన ఓర్‌ ప్పిలరాయ్‌, ఇవలై 

స్పెణుగిన్స తాయార్‌ మెయ్‌న్నొన్దుపెటార్‌కొల్‌, - తుకగాయ్‌ కుక౧ల్‌వాయ్‌ 
త్తుజుగిన్టిలర్‌ తొల్లె వేబ్లడ మాట్టవుమ్‌ శూకగైగిన్టిలర్‌ 

ఇణుగిన్టదాల్‌, ఇనళాగమ్‌ మెల్లాని యెరి కొళ్ళవే 81వ.పా 


శఠకోపనాయకికి, శ్రియఃపతి అనే నాయకుని విషయంలో కల అనురాగంవల్ల 
ఆర్తిని పొంది శరీరం కృశించి, రూపు మాటీపోగా, దానిని చూచిన తల్లి, అందులకు 
పరిహారంగా ఎజుకలసానిచేత జోస్యాన్ని చెప్పించడం, [గ్రహశాంతిని చేయించడం 
మొదలైన ప్రయత్నాలను చేయబోయింది, మందు ఒకటి, రోగం వేజొకటి - అనే 
రీతిలో అయినందువల్ల, వాటిని సహించలేక నాయకి ఇంకా ఇంకా బాధను పొందింది. 
అపుడు నాయకి మనస్సును గుర్తించిన సఖి ఆ తల్లి మొదలైనవారి చెవికి సోకేటట్టుగా 
స్వగతంగా ఈ విధంగా అంటున్నది. 


ఈ శఠకోపనాయకి మృదువైన ప్రాణాలను విరహాగ్ని చుట్టుముట్టి 
దహించడంచేత, ఆ ప్రాణాలకు ఆశయం అయిన శరీరం శిథిలమై పతనం 
చెందుతున్నది. ఇపుడు ఈమెకు కల్లిన వ్యాథిస్వరూపాన్ని, దాని నిదానాన్ని, దాన్ని 
తీర్చే ఉపాయాన్ని విచారించి తెలిసికోలేని వీరు ఎజుకలసాని జోస్యం మొదలైన 
అననురూపాలైన పరిహారాలను వ్యర్థంగా చేస్తున్నారే !చివరికి ఈమె కొన 
ఊపిరినికూడా తీయాలని చూస్తున్నారు. ఈమెను కన్నతల్లి నవమాసాలు మోసి 
శ్రమించి కన్నది అయితే, పెంచి పెద్ద చేసిన దాది ఎంతో కష్టపడి పెంచినది 
అయితే, ఈమె నశించే ఇటువంటి ఈ ప్రయత్నాలను వీరు తలపెడతారా! ఈమె 
ఆశపడే భగవానుని తులసీమాలను తీసికొని వచ్చి ఈమె కొప్పులో పెట్టడం, అతని 
వాసస్థానం అయిన తిరుమలకు తీసికొనిపోవడమే ఈమె ఆర్తిని నివారించే తగిన 
పరిహారాలుగా ఉండగా, వాటిని ఏమీ వీరు చేయడంలేదే! ఇదేమి అన్యాయం! 


ఆకగ్రార్లకు, భగవానుని తులసీమాల మొదలైన ప్రసాదాలను అనుభవించడం, 
అతడు అభిమానించి, వేంచేసి ఉండే దివ్యదేశాలలో నివసించడం, ఆ స్వామి 
తిరునామాలను కీర్తించడం -మొదలైనవే వీరి ఆర్తిని తీర్చే పరిహారాలు. వాటిని 
చేయకుండా, వేటే స్వరూపవిరుద్దాలైన ప్రయత్నాలను చేయడంవల్ల వీరి ఆర్తి అధికమే 
అవుతున్నది. అయ్యో!- అన్నది ఇందులోని స్వాపదేశార్థం. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 85 


పెరియతిరువన్లాది 


87. అన : పెరియతిరువన్దాది ప్రబంధంలోని గత మూడు పాశురాలలో ఆ[గ్వార్డు 
తమ మనస్సును ఉద్దేశించి, హితాన్ని ఉపదేశించారు. దానికి ఫలం వెంటనే చేజిక్కిన 
వైనాన్ని ఈ పాశురంనుండి మూడు పాశురాలలో ఆకగార్డు అను గ్రహిస్తున్నారు. 
ఈ పాశురంలో భగవానుడు తన దివ్యమంగళవిగ్రహంతో తమ మనస్సులో 
(ప్రవేశించి, వేంచేసి ఉండే రీతిని తెలుపుతున్నారు. 


కల్టుమ్‌ కనైకడలుమ్‌ వైగున్స వానాడుమ్‌, 

పుల్లెన్గొగ్రీన్హనకొల్‌? ఏ పావమ్‌, - వెల్ల 

నెడియాన్‌ నిణమ్‌ కరియాన్‌ డల్‌ పుగున్దు నీజ్లాన్‌, 

అడియేనదు ఉళ్ళత్తగమ్‌ 68వ.పా 


మిక్కిలి ఉన్నతుడు, నీలమేఘవర్షుడు అయిన స్వామి తన నిర్హేతుకకృపతో 
చాలా హీనుడనైన నా మనస్సులో ప్రవేశించి “ఇక ఈ చోటును విడిచి ఉండలేను” 
అని అక్కడ స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అందువల్ల పూర్వం ఇతనికి ప్రియమైన 
వాసస్థానాలైన వేజ్గ్బడమలై, క్షీరాబ్ది, శ్రీవైకుంఠనగరం మొదలైనవి అన్నీ తృణ 
య్‌ a Yas cc a Ca a= a 
'ప్రాయాలైనవి. అయ్యో! పాపం. 


ఈ పాశురాన్ని రాత్రి పరుండేటపుడు పలు మార్లు అనుసంధించాలని 
పెద్దలంటారు. ఈ పాశురం శెళ్టురుట్టిరాగంలో - రూపకతాళంలో రచింపబడింది. 


“అబ్లుత్తె వాసమ్‌ ఇబ్లుత్తై సాధ్యమ్‌” ఇత్యాది శ్రీ వచనభూషణచూర్లిక దీనినిబట్టే 
రచింపబడింది. “కల్ల్టుమ్‌” అని శిలను బోధించే శబ్దం ఇక్కడ లక్షణయా 
పర్వతవాచియై, పర్వతవిశేషం అయిన వేంకటాచలాన్ని తెలుపుతున్నది. తృణవాచి 
అయిన “పుల్‌” అనే పదం అల్పం అనే అర్జాన్నిస్తుంది. “పని క్కడలిలో, “తడ 
వరైవాయ్‌” ఇత్యాది పెరియా[్రగ్యార్ల పాశురభావాలు ప్రకృతంలో అనుసంధేయాలు. 

ఇక, తిరువాయ్‌మొగీలోని ప్రత్యేకపాశురాలు విన్నపించబడుతున్నాయి. 
88. అన : పరమపదవాసులు భూలోకవాసులు సేవించే రీతిలో భగవానుడు 
అందటికీ అనుభావ్యుడై శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. ఏమి అతని సౌశీల్యం! 
ఏమి సౌలభ్యం! ఏమి వాత్సల్యం! ఏమి ఐశ్చర్యం!- అని అంటూ ఆకగ్రార్లు ఇందులో 
విస్మితులవు తున్నారు. 


86 శ్రీవేంకటేశదివ్యసాహితి 


కణ్ణావాన్‌ ఎన్టుమ్‌, మణ్లోర్‌ విణ్ణోర్‌క్కు, 
తణ్జార్‌ వేజ్జడ, విణ్ఞోర్‌ వెబ్సనే 1-9-3 


అజ్ఞానప్రదం అయిన ఈ భూలోకంలోని సంసారులకు, పరమపదంలో ఉండే 
నిత్యముక్తులకు నేత్రస్తానీయుడై, సదసత్పదార్జాను తెలియజేసి, సత్కార్యాలలో 
(5 యా (©) 
ప్రవృత్తిని కల్గజేసి, కాపాడే స్వామి- సుభగశీతలమైనది, పరమభోగ్యమైనది. 
వేంకటాచలం అనే ప్రసిద్దిని పొందినది, నిత్యసూరిసంసేవ్యమై ఉండేది అయిన 
పర్వతంపైన వేంచేసి ఉండే పరమపురుషుడే. 


ఈ పాశురం దేశీయరాగంలో - ఆదితాళంలో రచింపబడింది. 


వేంకటేశ్వరుని ముల్లోకాలకు నేత్రస్థానీయునిగా పలికే “కణ్ణా యేశ్రీరులక్కుమ్‌” 
అనే తిరుమజ్జెమన్నన్‌సూక్తికూడా వేంకటేశ్వరుని విషయంగానే రచింపబడడం విశేషం. 
సంస్కృతంలో కంటిని తెలిపే నయనశబ్దానికి నిర్వాహకుడనే అర్ధం ఉన్నట్లే అరవంలో 
కంటిని తెలిపి “కణ్‌” శబ్దానికికూడా ఆ ఆర్థం ఉండడం గమనార్హం. రక్ష్యాపేక్షను కల 
భగవానుని తాపాన్ని, రక్షకాపేక్షను కల జీవుని తాపాన్ని వేంకటాచలం తీరుస్తుంది 
కనుక - “తణ్ఞార్‌ వేజ్బ్జడమ్‌” అని అనబడింది. 


89. అన : పూర్వపాశురంలో తమను విడచి వెళ్ళవద్దని స్వామిని (ప్రార్థించిన 
ఆకగ్వార్డు ఇందులో “నన్ను విడచి వెళ్ళాలని అనుకున్నా నీకు వేటే చోటు ఏదీ 
లేదు, సాధ్యమూ కాదు స్వామీ!”- అని అంటున్నారు. 


ఎన్తాయ్‌! తణ్‌ తిరువేజడత్తుళ్‌ నిన్గాయ్‌! ఇలజై శెశ్రగ్రాయ్‌!, మరామరమ్‌ 
౧ గ 2 అ లు 
సైన్హాళల్‌ ఏల్‌ ఉరువ ఒరు వాళి కోత్త విల్లా! 
కొన్లార్‌ తజణ్జ్బన్లు |గ్రాయినాయ్‌ అముదే ఉన్నై ఎన్నుళ్ళే కుక్జగిత్త ఎమ్‌ 
మైన్లా!, వానేటే! ఇవి ఎజ్ను స్పోగిన్దదే 2-6-9 


ఆ(్రితుల తాపాలను అన్నిటినీ తీర్చే సుభగశీతలం అయిన వేంకటాచలంలో 
పరమభోగ్యుడవై వేంచేసి ఉండే స్వామీ ! పూర్వం శ్రీరాముడవై అవతరించి, 
సుగ్రీవునకు నమ్మిక కల్లడం కోసం విషమంగా ఉండే ఏడు మద్దిచెట్లలో చొచ్చుకొని 
పోయేటట్టు అపూర్వమైన బాణాన్ని నీ గొప్ప వింటిలో సంధించి ప్రయోగించి, ఆ 
చెట్లను, సప్తకులపర్వతాలను బేధించి, నీవు సాటి లేని మేటి విలుకాడవు - అనే 
నిజాన్ని అందటికీ చాటి చెప్పినట్లే నాకును తెలియజెప్పావు. ఆకులతో నిండినవి, 
చల్లనివి, అందమైనవి, దివ్యపరిమళం నిండినవి అయిన తులసీమాలలు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 87 


అలంకరించుకొని నీ లోకాతిశయ సౌందర్యాన్ని దర్శింపజేశావు. శుద్దసత్య్యమయం 
అయిన పరమపదంలో ఆనందైకార్లవమైన తిరుమామణిమంటపంలో దివ్యదేవేరులచే, 
నిత్యముక్తులచే ఎంతో కుతూహలంతో అమృతంవలె అనుభవింపడే నీ 
భోగ్యతాతిశయాన్ని దర్శింపజేశావు. నిన్ను అమృతంవలె అనుభవించేటట్టు 
అనుగ్రహించావు. నిన్ను విడచి ఉండలేనట్లు నీతో ఒకే తత్త్యంగా అయేటట్లు నన్ను 
చేశావు. అందువల్ల నీకు ఒక నూతనమైన యౌవనశోభ కల్గింది. ఈ విధంగా 
ఉండే నీవు నన్ను విడచిపోతాను అని అన్నా పోయే వీలున్నదా! పోగల్లిన చోటు 
ఏదయినా ఒకటి ఉన్నదా! 


ఈ పాశురంలో ఆరందభైరవి రాగం - ఆదితాళంలో కూర్చబడింది. 


90. అన : “నీవు నన్ను విడువవద్దు - నేను నిన్ను వీడిపోను” అని ఇందులో 
ఆక్రార్డు (ప్రార్థిస్తున్నారు. 
పోగిన కాలజ్ఞల్‌ పోయ కాలజ్లల్‌ పోగు కాలజ్లల్‌, తాయ్‌ తన్దై యుయి 
రాగిన్హాయ్‌ ఉన్నై నాన్‌ అడైన్టేన్‌ విడువేనో?, 
పోగిన తొల్‌పుగక్టగ్‌ మూవులగుక్కుమ్‌ నాదనే! పరమా!, తణ్‌వేజ్లడమ్‌ 
మేగిన్దాయ్‌! తణ్‌తుకరాయ్‌ విరైనాజు కళ్దియనే! 2-6-10 


(ప్రసిద్దిని కల్లినది, సహజసిద్దాలైన అనంతకల్యాణగుణాలవల్ల కల్షినది అయిన 
కీర్తిని కలవాడా! మూడు లోకాలకు, మూడు విధాలుగా ఉండే చేతనాచేతనాలకు 
నిరుపాధికస్వామి అయినవాడా! నీతో సమానులు, నీకంటే అధికులు ఎవరూ 
లేనివాడవై, అద్వితీయమైన అధికారాన్ని చెలాయించే స్వామీ! సుభగమై, శీతలమైన 
శ్రీవేంకటాద్రిలో వేంచేసి ఉండేవాడా! చల్లనిదై, పరిశుద్దమైనదై, అందమైనదై, 
దివ్యసౌగంధ్య భరితమైనదై ఉండే తులసీమాలను అలంకరించుకొని, పరమభోగ్యంగా 
సేవను అనుగ్రహించేవాడా! భూత-భవిష్యత్‌- వర్తమానాలనే అన్ని కాలాలోను తల్లివలె 
వాత్సల్యాన్ని చూపించే ప్రియపరుడవై, తండ్రివలె హితపరుడవై. ప్రాణంవలె సత్తను 
ధరించేవాడవై సకల విధబంధుభూతుడవై ఉండే స్వామీ! నిన్ను దాసుడనైన నేను 
ఒక క్షణం కూడా విశ్లేషించి ఉండలేను. స్వామివైన నీకు, దాసుడనైన నాకు మధ్య 
ఉండే సంబంధాన్ని, నీవు చేసే మహోపకారాలను తెలిసిన తర్వాతకూడా నాపట్ల 
స్నేహంతో ఒకటిగా కలసిన ఉన్న నిన్ను విడువగలనా? ఏ నాటికీ విడువను. 


విశే : ఈ పాశురం ఆనందభైరవి రాగం - ఆదితాళంలో రచింపబడింది. 


88 శ్రీవేంకటేశదివ్యసాహితి 


91. అన: “భగవానుడు మనలను ఏనాడు వీడిపోడు” అని ఇందులో అంటున్నారు. 


పట్బనాబన్‌ ఉయర్వణు వుయరుమ్‌ సెరున్దిలోన్‌, 

ఏబ్సురన్‌ ఎన్నై యాక్కిక్కొణ్లు ఎనక్కే తన్నై తస 

కబ్సుగమ్‌, ఎన్‌ అముదమ్‌ కార్‌ముగిల్‌ పోలుమ్‌ వేజ్ఞడనల్‌ 

వెల్సన్‌, నిశుమ్సోర్‌ సిరాన్‌ ఎన్టై తామోదరనే 2-7-11 


చతుర్ముఖబ్రహ్మకు ఉత్పత్తి స్థానం అయిన తామరపూవును తన నాభిలో 
కల్లి ఉండి, దానివల్ల అంతు లేని అందాన్ని కలవాడై, అందువల్ల అపరిమితం అయిన 
సాటి లేని మేటి తేజస్సును, శక్తిని కలవాడై, అసత్కల్పుణ్ణి అయిన నాకు సత్తను 
కల్గించి, తనకు రక్ష్యవస్తువుగా గ్రహించి తనను తప్ప వేణు దేనినీ ఆశపడకుండా 
ఉండేటట్లుగా, అమృతంవలె పరమభోగ్యుడై తనను సేవించి అనుభవించేటట్టుగా 
నన్ను చేశాడు. కల్పవృక్షం అయితే- అర్జులు అడిగిన సకలమనోరథాలను 
ప్రసాదించడం మాత్రమే చేయగలదు. కాని, స్వామి అంతమా(త్రమే కాకుండా 
తననుకూడా నాకు అనుగ్రహించిన అద్వితీయమైన, మహోదారమైన కల్పవృక్షం 
అయినాడు. కాలమేఘంవలె అంతు లేని జొదార్యాన్ని కలవాడై, పరమరమణీయం 
అయిన వేంకటా ద్రిలో వేంచేసి ఉన్నాడు. గొప్పవారైన నిత్యసూరులకు, నీచాతినీచుణ్ణి 
అయిన నాకూ మధ్య తేడా ఏమీ లేకుండా స్వామి అయ్యాడు. తల్లి అయిన 
యశోదాదేవికి చిన్న, ముడులు కల దారంతో కట్టుబడే రీతిలో పరమసులభుడై 
ఉండే నా స్వామి నా విషయంలో మితిలేని ప్రీతితో ఉన్నాడు. అతడు ఏనాడు 
మనలను విడవలేడు. 


ఈ పాశురం కల్యాణిరాగం - రూపకతాళంలో కూర్చబడింది. 


92. అన : అర్జునునివంటివారు ఎవరో ఒకరు చేసే అనువర్తనాన్నిబట్టి శ్రీమన్నారాయణుడే 
పరతత్త్వం అని నిశ్చయించాలా! అతని ఇష్టప్రకారంగాకదా ఈ జగత్తుయొక్క చేష్టలు 
అన్నీ ఉన్నాయి! అతని పరత్వాన్ని నిరూపించే హేతువుగా ఇదే చాలు కదా! - అని 
ఇందులో ఆగ్వార్లు అంటున్నారు. 

కిడన్టిరున్లు నిన్హళను కేకంలాయ్‌ కీకగ్‌పు 

క్కిడన్టిదుమ్‌, తన్నుళ్‌, కరక్కు ముమికరిమ్‌ 

తడ మ్చెరున్లోళార త్తరువుమ్‌ పారెన్నుమ్‌ 

మడనైయై, మాల్‌ శెయ్‌కిన్ట మాల్‌ ఆర్‌ కాణ్బారే? 2-8-7 


శ్రీవేంకటేశదివ్యసాహితి 89 


క్షీరాబ్టిలో శయనించి, పరమపదంలో కూర్చుని, వేంకటాద్రిపై నిలచి, త్రివిక్రముడై 
భూమిని కొలిచి, వరాహమై ప్రళభయప్రవాహం అట్టఅడుగుకు చేరిన భూమిని 
అండకటాహం నుండి ఉద్ధరించి - ఈ విధమైన కార్యాలను చేసేవాడై, తనలోనే 
ముల్లోకాలను మజగు పజిచేవాడై, మిక్కిలి గొప్ప బాహువులతో భూమిని ఆలింగనం 
చేసికొనేవాడై - ఈ రీతులలో భూమిప్పిరాట్టి విషయంలో భగవానుడు పదే వ్యామోహాన్ని 
ఎవరు తెలియగలరు? (భూమిని కొలవడం, ఉద్ధరించడం, గ్రహించడం - ఇవన్నీ 
స్వామి పరత్వసూచకాలని భావం). 


93. అన : భగవానుని అనుభవించి, ఆ అనుభవంచేత వృద్ధి అయ్యే ఆనందరసం 
లోపల ఇముడక పోవడంచేత ఆనందనృత్యం చేసే పరమభాగవతులను ఇందులో 
ఆగ్రార్డు కీర్తిస్తున్నారు. 

వార్‌ పునలన్లణరుని వడ తిరువేజడతెనై, 

ద గై 

పేర్‌ పల శొల్లి స్పిదథగీ ప్పిత్తెనే పిణర్‌ కూణు, 

ఊర్‌పల పుక్కుమ్‌ పుగాదుమ్‌ ఉలోగర్‌ శిరిక్క నిన్గాడి, 

ఆర్‌వమ్‌ సెరుగి క్కునిస్సార్‌ అమరర్‌ తొక ప్పడువారే 3-5-8 


ఎల్లప్పుడూ ధారలు ధారలుగా (ప్రవహించే నీటితో కూడినది, అందంగా, చల్లగా, 
పావనమై ఉండే కొండవాగులతో ఎంతో రమణీయంగా భాసించేది, (ద్రావిడదేశానికి, 
ఉత్తరదేశానికి ఎల్లగా ఉండేది అయిన శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే 
వేంకటేశ్వరుని పలు తిరునామాలను నోరార సంకీర్తిస్తూ, “వీరు వట్టి పిచ్చివారు” 
అని ఇతరులు చెప్పేటట్లుగా, లోకంలోనివారు వీరిని గేలి చేసేటట్లుగా పలు ఊళ్ళలోకి 
పోయి, పోకుండా పరిభ్రమిస్తూ భగవానునిపై గల భక్తి అతిశయించగా ఆడి పాడి, 
మనస్సు (ద్రవించి, ఆనందబాష్పాలను విడిచి, నర్తించే పరమభాగవతోత్తములు 
నిత్యసూరులచే సేవింపబడతారు. 


ఈ పాశురం నాదనామక్రియరాగం - ఆటతాళంలో రచింపబడింది. 


94. అన : ఆ[గ్వార్డు భగవదనుభవంలో తమకు తోడుగా ఈలోకంలోని సంసారి 
చేతనులను ఆహ్వానించాలని అనుకున్నారు. కాని, వారు విషయాంతరాలలో 
ప్రావణ్యాన్ని కలవారై, భగవానుని కీర్తించకుండా ఇతరులను కీర్తిస్తూ ఉండడాన్ని 
చూచి, “అయ్యో! వీరు ఈ విధంగా అనర్జాన్ని పొందుతున్నారే” అనే బాధతో తమ 
ఆర్తిని మజచి, “మీ కరణ(త్రయాన్ని భగవానునివిషయంలో వినియోగించండి” 


90 శ్రీవేంకటేశదివ్యసాహితి 


అని ఈ దశకంలో ఉపదేశిస్తున్నారు. “శొన్నాల్‌ నిరోదమ్‌” అనే తిరువాయ్‌మొ గీ 
దశకంలో (3-9-1) మొదటి పాశురం ఇది. ఇందులో “నాచే కీర్తింపబడడంకోసం 
తిరుమలలో నిత్యవాసం చేసే మహోపకారకుని తప్ప వేటెవ్వరినీ నేను స్తుతించను” 
అనే తమ నిశ్చయాన్ని ఈ పాశురలంలో తెలుపుతున్నారు. 


శొన్నాల్‌ విరోద మిదు ఆగిలుమ్‌ శొల్టువన్‌ కేణ్మినో, 

ఎన్నావిలిన్‌ కవి యానొరువర్‌క్కుమ్‌ కొడుక్కిలేన్‌, 

తెన్నా తెనా వెన్టు వణ్బుమురల్‌ తిరువేజ్లడత్తు 

ఎన్నానై ఎన్నప్పన్‌ ఎమ్బెరుమూన్‌ ఉళనాగవే 3-9-1 

ప్రియమైన సంసారులారా! మీరు సామాన్య మానవులను స్వల్పప్రయోజ 
నాలకోసం వారిపై కవిత్వం చెప్పి స్తుతిస్తున్నారు. మీ ఆ అలవాటును మీరు 
పోగొట్టుకోవడంకోసం నేనొక హితాన్ని చెబుతాను వినండి. అది మీ అభిమాతానికి 
విరుద్దం అయినా, హితబుద్దితో దానిని ఆలకించండి. పూలలోని తేనెను బాగా 
తాగిన తుమ్మెదలు “తెన్నా తెన్నా” అని అంటూ గాయకులవలె పాడే పరమభోగ్యం 
అయిన తిరుమలలో నిత్యవాసం చేసేవాడు, నాకు ఉపకారకుడు, నాకు స్వామి 
అయిన భగవానుడు నా పాశురాలకు విషయభూతుడై ఉండగా, అతనికి అనన్యార్హ 
శేషభూతుణ్ణి అయిన నేను నా నాలుకతో ఆ స్వామికి మధురం అయిన కవితను 
ఎవరికీ ఇచ్చే శక్తిని కలవాడను కాను. భగవానుని తప్ప ఇంకెవ్వరినీ స్తుతించను. 


ఈ పాశురం శహనరాగం - ఆదితాళంలో రచింపబడింది. 


95. అన : శ్రీవేంకటేశ్వరుని ఉద్దేశించి పాడిన తిరువాయ్‌మొరీ ప్రబంధంలోని 
ఈ దశకాన్ని అభ్యసించేవారికి భగవదనుభవంలో ఎదురయే అవరోధాలైన పాపాలను 
పిరాట్టి పోగొట్టేటట్టు చేస్తుంది- అని అంటున్నారు. 

నూరి మాజూద తబమ్మలై వేజ్లడత్తబ్లలై, 

వారి మాజూద పూమ్మొ క్రగీల్‌ శూక్రీల్‌ కురుగూర్‌ నగర్‌, 

కారిమాణున్‌ శడకోపన్‌ శొల్హాయిరత్తు ఇప్పత్తాల్‌, 

వేరి మాజాద పూమేలిరుప్పాళ్‌ వినై తీర్‌క్కుమే 4-5-11 


వర్షం నిరంతరం కురుస్తున్నందున సకలతాపహరమై, అందంగా ఉండే 
వేంకటాచలంలో వేంచేసి ఉండే వాత్సల్యమూర్తి అయిన వేంకటేశ్వరస్వామిని 


శ్రీవేంకటేశదివ్యసాహితి 91 


ఆశ్రయించి, జలసమృద్ధి ఏనాడు తగ్గని, పచ్చని పూలతోటలతో ఆవరింపబడి ఉన్న 
తిరుక్కురుకూర్‌ అనే గొప్ప నగరంలో వేంచేసి ఉన్న కారిసూనులు, మాజన్‌ అనే 
తిరునామాన్ని కలవారు అయిన శఠకోపులు అనుగ్రహించిన ఈ దశకాన్ని 
అభ్యసించగల్లినవారి సకలపాపాలను, పరిమళం తగ్గని పద్మంపై వేంచేసి ఉండే 
కృపాస్వరూపిణి, పరమసుకుమారరూపిణి అయిన లక్ష్మీదేవి తీరుస్తుంది. 

ఈ పాశురం తోడిరాగం - రూపకతాళంలో రచింపబడింది. 

లోకంలో దానం ఇప్పించేవారి విషయంలో ఉండే ఆదరాతిశయంచేత వారిని 
దాతలుగా చెప్పే రీతిలోనే, ప్రకృతంలో భగవానునిద్వారా జీవుని కర్మబంధాన్ని 
తీరేటట్టుచేసే పిరాట్టిని “వేటి మాజాద..... వినై తీర్‌క్కుమ్‌” అని అన్నారు - 
అని అభిజ్ఞ వివరణం. 


96. అన : నీ సకలలీలలను దర్శించాలని ఆర్తిని పొందిన నేను వాటిని స్మరించే 
శక్తిని అయినా కల్లినవాడను కాను. ప్రళయంలో జగత్తును రక్షించినట్లే నేను వాటిని 
అనుసంధించగలిగేటట్లు చేసి నన్ను రక్షించాలి - అని ఇందులో అంటున్నారు. 

నిన వాణు మిరున్ద వాణుమ్‌ కిడన్ట వాణుమ్‌ నినైప్పరియన, 

నిన్హలా వురువాయ్‌ అరువాయ నిన్‌ మాయజ్లల్‌, 

నిన్దు నిన్దు నైకిన్టేన్‌ ఉన్నై ఎజ్లనమ్‌ నినైకిణ్బన్‌, 

పానియేజ్కొన్టు నన్గురైయాయ్‌ ఉలకముణ్ణ ఒణ్‌శుడరే! 5-10-6 

నీవు తిరుమలలో నిలచిన రీతిని, పరమపదంలో కూర్చున్న రీతిని, క్షీరాబ్దిలో 
పరుండిన రీతిని భావించడం నాకు సాధ్యం కాకుండా ఉన్నది. పలు ప్రకారాలను 
కల్గినవి, నేత్రాలకు గోచరం కానివి అయిన నీ ఆశ్చర్యకరలీలలను అతికష్టంపైన 
ధ్యానిస్తున్నాను. స్వామీ! ఇక నిన్ను ఏవిధంగా ధ్యానించగలను! లోకాలను ఆరగించిన 
ఓ పరంజ్యోతిస్వరూపా! పాపిష్థివాడను. నేను నీ లీలలను భావించలేకున్నాను. వాటిని 
భావించి ఆనందించే ఉపాయాన్ని దేనినైనా నాకు చెప్పవయ్యా! 


97. అన : శ్రీవేంటేశ్చరునిగూర్చి అనుగ్రహించిన తిరువాయ్‌మొ గీ ప్రబంధంలోని 
ఈ దశకంలో గల పాశురాలను అభ్యసించేవారు నిత్యసూరిభోగాన్ని అనుభవిస్తారు- 
అని అంటున్నారు. 

కట్టెరీల్‌ శోలై నల్‌వేజ్ఞడవాణనై, 

కట్టెట్టలీల్‌ తెన్‌ కురుగూర్‌ చ్చడకోపన్‌ శొల్‌, 


92 శ్రవేంకటేశదివ్యసాహితి 


కట్టె|రీలాయిరత్తు ఇప్పత్తుమ్‌ వల్లవర్‌, 
కట్టెకరీల్‌ వానవర్‌ పోగ ముణ్చారే 6-6-11 


సుగంధభరితాలై ప్రకాశించే తోటలతో నిండినది, తనకు, తన భక్తులకు 
పరమభోగ్యమైనది అయిన శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే స్వామిని ఉద్దేశించి, 
(భగవత్కైంకర్య లక్ష్మితో ప్రకాశించే) భగవత్సంబంధం అనే కోటల అందాన్ని కల 
తిరునగరిలో అధివసించి ఉన్న నమ్మాగ్ర్యార్హు అను[గ్రహించినది, ఆదినుండి 
అంతంవరకు అందంగా కూర్చబడి ఉన్నది అయిన వేయి పాళురాల 
తిరువాయ్‌మొ నీ ప్రబంధంలోని పరమరమణీయాలైన ఈ పది పాశురాలను 
అభ్యసించగలవారు పరమపదానికి విచ్చేసి, అత్యంతవిలక్షణం అయిన నిత్యసూరి 
భోగాన్ని పొందుతారు. 


కాఫీరాగం, రూపకతాళంలో ఈ పాశురం రచింపబడింది. 


98. అన : ముక్తులు నావద్దకు వచ్చేటట్టుగా నేను వైకుంఠంలో ఉండవద్దా! దానిని 
వదలి వేటే చోట్లకు రావడం వీలు అవుతుందా! అని భగవానుని అభిప్రాయంగా 
భావించి దానికి సమాధానాన్ని ఇందులో ఆగ్యార్లు తెలుపుతున్నారు. 
విణ్మీదిరుప్పాయ్‌! మలైమేల్‌ నిజ్సాయ్‌! కడల్‌ శేర్‌ప్పాయ్‌! 
మణ్మీదుభ్రంల్‌వాయ్‌! ఇవశ్రగ్రులెబ్లుమ్‌ మటైన్టుతైవాయ్‌! 
ఎణ్మీదియన్హ పుజవబత్తాయ్‌ ఎనదాని, 
ఉణ్మీదాడి ఉరుక్కాట్టాదే ఒళిప్పాయో! 6-9-5 


స్వామీ ! పరమపదంలో వేంచేసి ఉన్నవాడా ! పరమకృపతో పరమపదదాసులు, 
భూలోకవాసులు అందరూ సేవించేటట్టు రమణీయమైన వేంకటాద్రిలో వేంచేసి 
ఉన్నావు. ఆర్తుల ప్రార్థనలను ఆలకించడంకోసం పాలసముద్రంలో పవళించి 
ఉన్నావు.అందటు నీ సౌందర్యసౌశీల్య సౌలభ్యాదిగుణాలను సేవించి తరించేటట్టు 
సకలమనుజనయన విషయతాంగతుడవై రామకృష్ణాదిరూపాలతో భూమిపై 
సంచరించావు. సకలచేతనుల లోపల (ప్రవేశించి, అంతటా వ్యాపించి, వాటికి 
తెలియకుండా అంతర్యామిగా ఉన్నావు. ఇంతమా(త్రమేనా! నా ప్రాణానికికూడా 
ప్రాణభూతుడవై ఉన్నావు. ఈ విధంగా నాకు అత్యంతసామీప్యంలో నీవు వేంచేసి 
ఉన్నా నిన్ను నేను సేవించలేకుండా ఉన్నాను. ఇది స్వామివైన నీకు తగునా? 


సావేరీరాగం - ఆదితాళంలో ఈ పాశురం కూర్చబడింది. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 93 


99. అన : భగవానుని కర్మచక్షువులతో దర్శించాలని ఆశపడి, అది వీలు కాకపోవడం 
వల్ల, ఆర్తి అతిశయించిన ఆకగ్రార్డు ఈ దశకంలో భగవానుని దర్శించాలనే తమ 
ఆశను నాయకుని విశ్లేషించిన నాయకిపాశురంగా వ్యక్తీకరిస్తున్నారు. 


నజ్గళ్‌ నరినఖై యాయజ్లాలో 
నమ్ముడై యేదలర్‌ మున్సు నాణి, 
నుజ్గుట్కు యానొన్దురైక్కు మాశ్లైగ్రుమ్‌ 
నోక్కుగిన్దేన్‌ ఎజ్లుమ్‌ కాణమాట్టేన్‌, 
శబ్గమ్‌ శరినన శాయి శ్రీలిన్డేన్‌ 
తడములై పొన్నిఅమాయ్‌ త్తళర్‌న్దేన్‌, 
వెజ్బణ్‌ పణవైయిన్‌ పాగన్‌ ఎజ్లోన్‌ 
వేజ్జడవాణనై వేణ్ణిచ్చెన్టే 8-2-1 


“నీ బాధకు కారణ మేమి? నీవు దేనిని ఆశపడుతున్నావు? నీవు ఆశపడే 
విషయాన్నిగూర్చి సంకోచించకుండా మాతో చెప్పు”అని అడినగిన సఖితో 
శఠకోపనాయకి ఈ పాశురంలో బదులిస్తున్నది. 


నా ప్రాణసఖులారా! నేను ఈవిధంగా విరహంతో శరీరం కృశించి చేతులకు 
ధరించిన గాజులు జారిపోయే రీతిలో బాధపడుతూ ఉండగా, మీరు మాత్రం 
అందమైన గాజులను ధరించి సంతోషంగా ఉన్నారా! ఇది మీకు న్యాయమా ! 
నాయకునివద్దకు పోవాలని బయలుదేరిన నన్ను అడ్డుకొనే తల్లుల ముందు సిగ్గువల్ల 
బదులు చెప్పలేకుండా ఉన్నాను. అయినా, మీకు ఏమాటలతో సమాధానం చెప్పాలా- 
అని ఆలోచిస్తున్నాను. నాబాధను యథాతథంగా తెలుపడానికి తగిన పలుకులు 
నాకు కనపడడంలేదు. ఈ విషయాన్ని నేను నానోటితోనే చెప్పాలా ! కృశించిన 
నా శరీరాన్ని చూస్తే తెలియదా ! శత్రువులను క్రూరదృష్టితో చూచే గరుత్మంతుని 
అధిరోహించి వచ్చేవాడై, అందణు తనను ఆశ్రయించేటట్టు పరమభోగ్యమైన 
శ్రీవేంకటాచలంలో సర్వసులభుడై వేంచేసి ఉండే భగవానుని ఒక క్షణకాలంకూడా 
విడువలేక, అతనిని సేవించలేనందువల్ల కల్గిన విరహవ్యథతో నాచేతులనుండి 
గాజులు జారిపోతున్నవి. నా దేహకాంతి తగ్గినది. నా స్తనాల శోభ తగ్గింది. నా 
శరీరం శిథిలమయినది. 


ఈపాశురం శెళ్టురుట్టిరాగం - ఆటతాళంలో రచింపబడింది. 


94 శ్రీవేంకటేశదివ్యసాహితి 


100. అన : పెంపుడు చిలుకలు మొదలైన లీలోపకరణాలవిషయంలో తనకు కల్లిన 
అనాదరాన్ని పరాంకుశనాయకి వాటితో చెబుతున్నది. 


ఇడై యిల్లై యాన్‌ వళర్‌త్త కిళికాళ్‌ 
పూవైకళ్‌కాళ్‌ కుయిల్‌కాళ్‌ మయిల్‌కాళ్‌, 
ఉడైయ నమ్మామైయుమ్‌ శజ్ఞుమ్‌ నెష్టుమ్‌ 
ఒన్టు మొశ్రీల్రీయ వొట్టాదు కొణ్డాన్‌, 
అడైయుమ్‌ వైకున్సముమ్‌ పాజ్కడలుమ్‌ 
అజ్టున వెజ్సు మవై నణియ, 
కడైయణ స్పాశజ్లల్‌ విట్టపిన్నై యని 
అవనవై కాణ్‌ కొడానే 8-2-8 
నేను పెంచిన పెంపుడు చిలుకలారా! చిన్న చిలుకలారా! కోయిలలారా! నెమలు 
లారా! ఇక మీతో నాకే సంబంధం లేదు. నా సౌందర్యం, గాజులు, మనస్సు - 
వేటినీ కొంచెంకూడా మిగల్చకుండా స్వామి అపహరించాడు. సంసారం తీరిన 
తర్వాత చేరే వైకుంఠం, క్షీరాబ్ది, వేంకటాద్రి నాకు అనుభవించడానికి సమీపంలో 
ఉన్నాయి. సంసారబంధాలు సవాసనగా విడిచిన తరువాత ఆ భగవానుడు వాటిని 
నాకు అనుగ్రహింప నిశ్చయించాడు. ఇక మీతో నాకే అక్కణ లేదు. వెళ్ళిపొండి. 


101. అన : భగవానుని సేవించడంకోసం మీ మనస్సు వైకుంఠానికి పోవాలా ! 
అతడు పరమసులభుడుగా తిరుమలలో దగ్గరగానే ఉన్నాడు కదా! అనే ప్రశ్నకు 
ఆగ్రర్యార్లు ఇందులో బదులు పల్కుతున్నారు. 

ఇన్టిప్సోగ ఇరు నినైయుమ్‌ కెడుత్తు 

ఒన్టి యాక్కై పుగామై ఉయ్యక్కొళ్వాన్‌, 

నిన్హ వేజ్ణడమ్‌ నీణిలత్తుళ్ళదు, 

శెన్టు తేవర్‌గళ్‌ కైతొక్రయివార్‌గలే 9-3-8 

తన భక్తుల పుణ్యపాపాలు అనే ద్వివిధకర్మలను నిళ్ళేషంగా, తిరిగి చేరకుండా 
ఉండేటట్టుగా నాశనం చేసి, వారికి శరీరసంబంధాన్ని సవాసనగా పోగొట్టి, వారు 
శరీరంలో తిరిగి ప్రవేశించకుండా ఉండేటట్టు ఉజ్జీవింపజేసి, అందటిని కలుపుకొని 
పోయి తన లోకానికి చేర్చి, వారితో కలసి ఆనందం అనుభవించాలనే ఆశతో, 
అందజు వచ్చి తనను ఆ(శ్రయించడానికి వీలుగా సర్వస్వదానాన్ని చేస్తూ భగవానుడు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 95 


వేంచేసి ఉండే చోటు అయిన శ్రీవేంకటాచలం -మహోన్నతమై, పరమళ్లాఘ్యం 
అయిన ఈ భూమిలో ఉన్నది. ఇది నిజం. అయితే దీనివల్ల నాకు ఏమి ప్రయోజనం? 
అక్కడికి పోయి అతనికి కైంకర్యం చేసేవారు నిత్యసూరులేకదా! అక్కడికి నేను 
పోగల్లినవాడనా? 


ఈ పాశురం కేదారరాగం - రూపకతాళంలో ఉన్నది. 


102. అన : నా మనస్సులో ఉండే భగవానుని అక్కడనుండి ఎవరివల్ల దూరం 
చేయడానికి సాధ్యం కాదని నిశ్చయించుకొని, అందువల్ల కృతకృత్యుణ్మి అయ్యాను- 
అని అంటున్నారు. 


తలైమేల్‌ పునైన్దేన్‌ శరణజ్లల్‌, ఆలిన్‌ 

ఇలైమేల్‌ తుయిన్హాన్‌ ఇమైయోర్‌ వణబ్ల, 

మలైమేల్‌ తాన్‌ నిన్గు ఎన్‌ మనత్తులిరున్లానై, 

నిలైపేర్‌క్కలాకామై నిచ్చిత్తిరున్దేనే 10-4-4 

స్వామి శ్రీచరణాలను నా తలపై ధరించాను. వటపత్రంపై నిద్రించేవాడు, 
నిత్యసూరులు ఆ(శ్రయించేటట్టు వేంకటాద్రిపై నిలచి ఉండి, నా మనస్సులో 


నిత్యవాసం చేసే చేసేవాడు అయిన భగవానుడు నా మనస్సునుండి ఏవిధంగాను వీడిపోని 
సైర్యాన్ని కలవాడని నిశ్చయించుకొని, కృతార్గుణ్లి అయ్యాను. 
యై అణా 


“నిచ్చిత్తిరున్దేన్‌” - “న బిభేతొ - అని ఉన్నాను - అని నమ్బిళ్ళె వ్యాఖ్య. 
“పనిక్కడలిల్‌” - ఇత్యది సూక్తుల భావాలు స్మరణీయాలు. 


103. అవ : భగవానుని కన్నులార దర్శించగల్షినపుడేకదా అతని పాదారవిందాలకు 
సేవ చేయవచ్చును? - అని అంటే దానికి ఇందులో బదులు పల్కుతున్నారు. 


మేయాన్‌ వేజ్లడమ్‌, కాయామలర్‌ వణ్ణన్‌, 

పేయార్‌ ములై యుణ్ణ, వాయాన్‌ మాదవనే 10-5-6 

అగిసెపూవు రంగువంటి నల్లని వర్ణాన్ని కలవాడు, “క్షణకాలం కూడా విడిచి 
ఉండలేను”. అని పలికే అలర్‌మేల్‌మజ్లె జై నితత్యీనివాసం చేసే! వక్షస్థలాన్ని కలవాడు, 
పూతన అనే పిశాచిస్తన్యాన్ని గ్రోలినవాడు అయిన శ్రీకృష్ణుడు అందణు తన 
శ్రీపాదాలను సేవించి, ఉజ్జీవించాలనే భావనతో సర్వసులభుడై తిరుమలలో వేంచేసి 
ఉన్నాడు. అందువల్ల ఆస్వామి శ్రీచరణాలలో సుఖంగా కైంకర్యాన్ని చేసి, 
ఉజ్జీవించవచ్చు. 


96 శ్రీవేంకటేశదివ్యసాహితి 


వసంతరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం కూర్చబడింది. 


104. అన : భగవానుడు అత్యంతాదరంతో వేంచేసి ఉండే స్థానాలను తెలుపుతూ 
ఆగగార్డు తమకు కల్గిన మహాభాగ్యాన్ని అభివర్ణిస్తున్నారు. 


తిరుమాలిళ్లోలైమలైయే తిరుప్పాజ్కుడలే ఎన్‌ తలైయే, 

తిరుమాల్‌ వైగున్హమే తణ్‌ తిరువేజ్ఞడమే ఎనదుడలే, 

అరుమామాయత్తు ఎనదుయిరే మనమే వాక్కే కరువుమే, 

ఒరుమానొడియుమ్‌ పిరియాన్‌ ఎన్‌ ఊశ్రలీముదల్వనొరువనే 10-7-8 

సృష్టిని నిర్వహించే బ్రహ్మ మొదలైన దేవతలను అందటిని సృష్టించిన 
భగవానుడైన శ్రీమన్నారాయణుడు తిరుమాలిరుమ్‌శోలైమలైను, క్షీరాబ్దిని విడచి 
ఉండనట్టే నా శిరస్సునుకూడా ఒకక్షణంకూడా విడువడం లేదు. తాను లక్ష్మీదేవి 
మొదలైనవారితో కలసి వేంచేసి ఉండే వైకుంఠాన్ని, సంసారతాపాన్ని పోగొట్టే చల్లని 
వేంకటాచలాన్ని వీడకుండా ఉండేటట్టే నా శరీరాన్ని క్షణంకూడా విడువడం లేదు. 
తిలతైలవత్‌, దారువహ్నివత్‌ విడదీసి చూడడానికి వీలు కాని ప్రకృతిమండలంలో 
పడి పరిభ్రమిస్తున్న నా ప్రాణాలను, మనస్సును, వాక్కును, నేను చేసే పనులను 
ఒక క్షణం కూడ విడిచి ఉండడంలేదు. ఆహా! నా విషయంలో భగవానునకు 
ఎంత ప్రీతి! ఎంత అనురాగం! నేనెంత ధన్యుణ్ణి! ఇక నాకు సరి లేరు. 


ధన్యాసిరాగం - ఆదితాళంలో ఈ పాశురం రచింపబడింది. 


కులశేఖరాషగ్యార్డు 


కుంభే పునర్వసౌ జాతం కేరలే చోళపత్తనే | 
కౌన్తుభాంశం ధరాధీశం కులశేఖర మాశ్రయే ॥ 


చేరదేశానికి చెందిన (కేరళరాష్టంలోని) “తిరువజ్జిక్కళమ్‌” అనే దివ్యదేశంలో 
క్షత్రియకులంలో కలియుగం ప్రారంభమైన 27 సం॥ల తరువాత పరాభవనామ 
సం॥లో కుంభమాసం - శుద్దఏకాదశి - గురువారం - పునర్వసు నక్షత్రంలో 
కౌస్తుభమణి అంశతో కులశేఖరులు అవతరించారు. వీరు గొప్ప పరాక్రమశాలి, 
పరిపాలనాదక్షులే కాక, పరమభాగవతోత్తములుకూడా. భగవానుని నిర్హేతుక 
కటాక్షంవల్ల దివ్యజ్ఞానాన్ని పొందిన వీరు లౌకికసంపదను, రాజ్యాధికారాన్ని తృణ 
ప్రాయంగా తలచి, భగవత్సేవకు అనుకూలం అయిన వేంకటాద్రిపై స్టావరాది 


శ్రీవేంకటేశదివ్యసాహితి 97 


జన్మలైనా తమకు పరమోపాదేయం అని భావించారు. శ్రీరంగనాథుని భక్తులైన 
వీరు ప్రతిదినం శ్రీరంగయా(త్రకు పోవాలని ప్రయత్నించేవారనే విషయం “ఘుష్యతే 
యస్య నగరే రంగయాత్రా దినే దినే, త మహం శిరసా వందే రాజానం కులశేఖరమ్‌” 
అనే వీరి తమ ముకుందమాలా స్తోత్రం లోని ప్రార్థనాశ్టోకంవల్ల తెలుస్తుంది. 
శ్రీరామచంద్రుని విషయంలో, శ్రీరంగనాథుని విషయంలో వీరికి కల వ్యామోహం 
అధికం. అందువలననే వీరు తమ ప్రబంధ ప్రారంభంలో శ్రీరంగనాథుని, చివరగా 
రామాయణగాథను కీర్తించారు. శ్రీవైప్లవ సంప్రదాయంలో వీరికి “పెరుమాళ్‌” 
అని వ్యవహారం. కాబట్టి 105 పాశురాలను కల వీరి ప్రబంధంకూడా “పెరుమాళ్‌ 
తిరుమొ కలీ” అని వ్యవహరింపబడుతున్నది “తిరుమొ కరీ” అంటే సూక్తి, 


పెరుమాళ్‌ తిరుమొ గీ 


శ్రీకులశేఖరాకగ్యార్టు లౌకికవిషయాలలో విరక్తులు. భగవద్భాగవత 
విషయంలో అత్యంత ప్రావణ్యాన్ని కలవారు. వారికి భగవానుని కల్యాణగుణాలలో 
గల ప్రావణ్య ప్రకర్షంచేత పరభక్తి- పరజ్ఞాన- పరమభక్తులు తల ఎత్తి భగవానుని 
శీవ్రంంగా సేవించాలనే ఆశ మితిమీరింది. పరమపదంలోనికి పోయి 
అనుభవించాలంటే, ఈ శరీరం పతనం చెందేవరకు వేచి ఉండాలి. అంత కాలం 
సహించి ఉండడం ఆకగ్రార్లకు సాధ్యం కాలేదు. భగవానుడు దీనిని చూచి, “నేను 
శ్రీవేంకటాచలంలో అందటికీ సులభుడనై, సేవను అనుగ్రహిస్తూ వేంచేసి ఉన్నాను. 
మీరుకూడా అక్కడికి వచ్చి చేతులారా నమస్కరించి, ఆనందించవచ్చు”- అని 
నియమించాడు. ఆ సౌలభ్యాన్ని చూచి ఆశ్చర్యపడినవారై వేంకటేశ్వరుని 
శ్రీపాదాలలో వాలి, తాము ఆశపడే పలు కైంకర్యాల (ప్రకారాలను కులశేఖరులు 
విన్నపిస్తున్నారు. 
105. అన : మొదటి ఈపాశురంలో అరుదైన మానవజన్మ, అందులోను భోగ 
భాగ్యా లను కల, అనుభవానికి యోగ్యం అయిన క్షత్రియజన్మ సైతం నాకు 
వద్దు. నీ కైంకర్యానికి తగిన పక్షిజన్మను పొందినా చాలు- అని అంటున్నారు. 


ఊనేటు శెల్వత్తు ఉడల్‌ సిబని యాన్‌ వేబ్లేన్‌, 

ఆనేటేకగ్‌ వెన్టాన్‌ అడిమైత్తిణమల్లాల్‌, 

కూనేణు శజ్ఞ మిడత్తాన్దన్‌ వేజ్లడత్తు 

కోనేరి వ్యాయిమ్‌ కురుగాయ్‌ స్పిణప్పేనే 4-1 

భగవానుడు శేషి అని, నేను ఆ స్వామి దాసుడననే వివేకం భగవద్భాగవతాను[గ్రహం 
చేత నాకు కల్గింది. అందువల్ల దినదినానికీ వృద్ది చెంది, భౌతికభోగాలను కల్గించే 


98 శ్రీవేంకటేశదివ్యసాహితి 


మానవజన్మను, స్థిరం కాని రాజభోగాలను నేను కోరను. నప్పిన్నైప్పిరాట్టికోసం 
బలిసిన ఏడు ఎద్దులను జయించిన శ్రీవేంకటేశ్వరుని శ్రీపాదాలలో నిత్యకైంకర్యానికి 
తగినది అయినట్లయితే, అతడు వేంచేసి ఉండే తిరుమలలోని స్వామిపుష్కరిణిలో 
ఒక నీటికొంగగా అయినా జన్మించి నేను ఉజ్జీవిస్తే చాలు. 

“కూనేలు శబ్గమ్‌” - ప్రణవాకారాన్ని కల పాంచజన్యంద్వారా స్వామి శేషత్వజ్ఞా 
నాదులను అను(గ్రహిస్తాడనే భావం ఇక్కడ తోస్తుంది. భగవత్సంబంధం లేని 
మానవ జన్మకంటే ఆ సంబంధాన్ని కల పక్షిజన్మ మేలు - అని పాశురసారం. ఇదే 
భావాన్ని భాగవతవిషయంగా ఆళవన్దార్‌- “తవ దాస్య” ఇత్యాది శ్లోకంలో 
అనుసంధించారు. 


ఈ దశకంలోని పాశురాలన్నీ ధన్యాసిరాగం, త్రిపుటతాళంలో రచింపబడ్డాయి. 


106. అన : స్వర్గాదిభోగాలు లభిస్తే మీరు ఏం చేస్తారు? అని అంటే, వాటినికూడా 
నేను అభిలషించను- అని ఇందులో ఆ[గ్యార్డు అంటున్నారు. 

ఆనాద శెల్వత్తు అరమైయర్లళ్‌తమ్‌ శూర, 

వానాళుమ్‌ శెల్వముమ్‌ మణ్జరశుమ్‌ యాన్‌ వేణ్లేన్‌, 

తేనార్‌ పూళ్లోలై త్తిరువేజడ చ్చునైయిల్‌, 

మీనాయ్‌ ప్పిణక్కుమ్‌ విదియుడైయే నావేనే 4-2 

నిత్యయౌవనవతులైన రంభాద్యప్పరసలను అనుభవించే స్వర్గాది భోగాలను, 
భూమిని పరిపాలించే ఐశ్వర్యాన్ని సైతం నేను కొంచెం కూడా ఆశపడను. తేనె 
నిండిన పూలను కల నందనవనాలతో పరివేష్టితం అయిన తిరుమలలో ఉండే 
కొండవాగులలో ఒక చేపగా అయినా పుడితే చాలు. 


107. అవ : పూర్వం వద్దన్న మానవజన్మ భగవచ్చేషత్వానుకూలం అయితే అపుడు 
దానిని కూడా నేను కావాలని ఆశపడతాను- అని ఆకగ్వార్లు అంటున్నారు. 

పిన్నిట్టశడై యానుమ్‌ పిరమనుమ్‌ ఇన్టిరనుమ్‌, 

తున్నిట్టు ప్పుగలరియ వైగున్ద నీల్‌ వాశల్‌, 

మిన్‌ వట్టచ్చుడరాశ్రీలీ చేజడక్కోన్‌ తానుమి క్రయిమ్‌, 

పాన్‌వట్టిల్‌ పిడిత్తు ఉడనే పుగప్పెణువే నావేనే 4-3 

చాలా గొప్పతనాన్ని కల బ్రహ్మరుద్రమహేంద్రాదులుసైతం లోపలకు 
(ప్రవేశించలేక గుంపులుగా కిక్కిరిసి ఉండగా, భూలోకవైకుంఠం అయిన శ్రీవేంక 
టేశ్వరుని సన్నిధిలో అతడు ఉమిసే బంగారు పడిగాన్ని ఎత్తి పట్టుకొని, ఆస్వామి 


శ్రీవేంకటేశదివ్యసాహితి 99 


వెంటనే పోయే భాగ్యాన్ని కలవాడను నేను కావాలి. ఆ అదృష్టం కలిగే పక్షంలో 
మానవజన్మనుకూడా నేను ఆశపడతాను. 

pee వరవేత్రహతోత్తమాంగావొ, “బహ్మాదయ స్సురవరాః ... ధామాంతికే 
తన హి మంగళవస్తుహస్తా, తిష్టంతి” ఇత్యాది శ్రీ వేంకటేశసుప్రభాతసోత్ర సూక్తుల 


108. అన : మానవజన్మ అనేది అహంకారాన్ని కల్గించే రాచపుట్టుక మొదలైన వానికి 
కూడా కారణం. అందువల్ల అది వద్దు. శ్రీవేంకటేశ్వరుని కటాక్షానికి పాత్రం అయేటట్లు 
తిరుమలలో ఒక చెట్టుగా జన్మించినా నాకు చాలు- అని ఆశ్రగ్యార్లు ఇందులో అంటున్నారు. 

ఒణ్‌ పవళవేలై ఉలవుతన్‌ పాజ్కడలుళ్‌, 

కణ్‌ తుయిలుమ్‌ మాయోన్‌ కంలిడైగల్‌ కాణ్బదణ్యు, 

పణ్‌ పగరుమ్‌ వణ్జినజ్గల్‌ పణ్‌ పాడుమ్‌ చేజ్గడత్తు, 

శెణ్బగమాయ్‌ నిజ్కుమ్‌ తిరువుడైయే నావేనే 4-4 

పగడాలను, ముత్యాలను తీరాలకు కొనివచ్చే గొప్ప అలలతో కూడి ఉండే 
పాలసముద్రంలో శయనించి ఉన్న, ఆశ్చర్యగుణ చేష్టితుడైన శ్రీవేంకటేశ్వరుని 
శ్రీపాదాలను సేవించడంకోసం మానవులతో తేడా లేకుండా తుమ్మెదల 
గుంపులుకూడా సంగీతాన్ని పాడే తిరుమలలో ఒక సంపెంగ చెట్టుగా అయినా 
నిలువదగిన భాగ్యాన్ని పొందినవాడను కావాలి. 


విభవాలకు అన్నిటికీ పాలకడలిలోని వ్యూహరూపం మూలం అయినట్టే, 
అర్బారూపాలకు కూడా అదే మూలం అని, క్షీరాబ్దిలోని స్వామి, వేంకటేశ్వరుడు 
ఒక్కడే అని ఇక్కడి భావం. ఇది వ్యూహ రూప - అర్బారూపాల ధర్మ్యైక్యం. 


109. అన : సంపెంగ చెట్టు అయితే పరిమళంకోసం దానిని కొంతమంది తమ 
ఇళ్ళ లోనికి తీసికొనిపోయి నాటుకోవచ్చు. తమ స్వతం చేసికోవచ్చు. అపుడు 
అది ప్రయో జనాంతరానికి అనుకూలం అవుతుంది- అని భావించి, అటువంటి 
అవకాశం ఏదీ లేని ఒక ముళ్ళపొదగా అయినా వేంకటాద్రిపై ఉంటాను - అని 
కులశేఖరులు అంటున్నారు. 

కమ్సమదయానై క్కకయిత్తగత్తిన్‌ మేలిరున్లు, 

ఇన్సమరుమ్‌ శెల్వముమ్‌ ఇవ్వరశుమ్‌ యాన్‌ వేణ్చేన్‌, 

ఎమెరుమాన్‌ ఈశన్‌ ఎ్మలల్‌ వేజ్ణడమలైమేల్‌, 

తమ్బగమాయ్‌ నిజ్కుమ్‌ తవముడైయే నావేనే 4-5 


100 శ్రీవేంకటేశదివ్యసాహితి 


చూచినవారు అందణు భయపడేటట్టుగా భయంకరమై, మదాన్ని కల 
గజాలపై రాజాధిరాజు అనే అతిశయం తోచేటట్టు వేంచేసి ఉండి, సకలభోగాలను 
అనుభవించ దగిన గొప్ప సంపదను, రాజ్యపరిపాలనా భాగ్యాన్ని సైతం నేను 
కోటను. పరమోప కారకుడైన భగవానుని అందమైన తిరుమలపై ఒక పొదగా 
నిలచి ఉండే భాగ్యాన్ని కలవాడనైతే ధన్యుణ్ణి అవుతాను. ఈ భాగ్యాన్ని పొందడం 
అనేక జన్మలలో ఆర్జించిన తపస్సువల్ల కదా ఫలిస్తుంది. 

భగవత్సంబంధానికి అడ్డుగా ఉన్నవి అన్నీ త్యాజ్యాలే. భగవత్సంబంధం ఒక్కటే 
ఉపాదేయం - అని దీని సారం. 
110. అన: తాము కొండపై స్థావరం అయితే ఏదో ఒకనాడు లేకుండా పోవచ్చును 
కదా! అపుడు తమకు భగవత్సంబంధం లేకుండా పోతుంది. ఆ విధంగా కాకుండా, 
స్థిరంగా తిరుమలలోని ఒక దేశంగా తాము కావాలి - అని ఇందులో కులశేఖరులు 
ఆశపడు తున్నారు. 

మిన్ననైయ నుణ్జిడైయార్‌ ఉరుప్పశియుమ్‌ మేనగైయుమ్‌, 

అన్నవర్‌దమ్‌ పాడలొడుమ్‌ ఆడలవై ఆదరియేన్‌, 

తెన్న వెన వజ్జినజ్గల్‌ పణ్‌ పాడుమ్‌ వేబ్గడత్తుల్‌, 

అన్ననైయ పొజ్కువడామ్‌ అరున్దవత్త నావేనే 4-6 


మెజపు తీగలవలె సన్నని నడుమును కలవారై, సౌందర్యరాశులైన ఊర్వశి, 
మేనక మొదలైన దివ్య(స్తీలవంటి తరుణీమణుల దివ్యనర్తనాదులను ఏనాడు నేను 
అభిలషించను. తుమ్మెద గుంపులు పూవులలోని తేనెను పానం చేసి, 
సంతోషాతిరేకంతో “తెన్నా” అని స్వరయుక్తంగా పాడే వేంకటాద్రిపై ఉండే స్వామి 
బంగారు కొండమీద ఒక ప్రదేశంగా నిలచే అరుదైన తపస్సును కలవాడను కావాలి. 


111. అన : తిరుమలలో ఒక ప్రదేశం అయితే అక్కడికి ఎక్క గల్లినవారు దానిని 
అనుభవించగలరు. లేనివారు దానిని కోల్ఫోతారుకదా! ఆవిధంగా కాకుండా 
అందటికీ అనుభవయోగ్యంగా ఉండే అడవి వాగుగా కావాలి- అని ఇందులో 
కులశేఖరులు ఆశపడుతున్నారు. 


వానాళుమ్‌ మా మదిపోల్‌ వెణ్‌ కుడైక్కీకగ్‌ మన్నవర్‌దమ్‌, 

కోనాగి వీశ్రు్రిరున్లు కొణ్టాడుమ్‌ శెల్వటీయేన్‌, 

తేనార్‌ పూళ్లోలై త్తిరువేజడమలైమేల్‌, 

కానాజాయ్‌ స్పాయుమ్‌ కరుత్తుడైయ నావేనే 4-7 


శ్రీవేంకటేశదివ్యసాహితి 101 


విశాలమైన ఆకాశాన్ని అంతటినీ తన విహారస్థానంగా చేసికొని సంచరిస్తూ 
ప్రకాశించే చంద్రునివలె లోకం అంతా వ్యాపించి తన శ్వేతచ్చత్రం నీడలో వేంచేసి 
ఉండే రాజాధిరాజుగా వెలిగే గొప్ప ఐశ్వర్యాన్నికూడా నేను ఏనాడూ ఒక వస్తువుగా 
తలచను. తేనె నిండిన పూలతో అందంగా ఉండే ఉద్యానవనాలను కల 
వేంకటాచలంలో ఒక అడవి ఏరుగా ప్రవహించే భాగ్యాన్ని నేను పొందాలి. 


112. అన : అడవిలో ఏదో ఒక మూల ఏరుగా ప్రవహిస్తే ప్రయోజనం లేదు. 
ఎల్లప్పుడూ శ్రీవైస్లవుల పాదరేణువులు పడే దారిగా ఉండే స్థితిని నేను పొందాలి- 
అని ఇందులో ఆకగ్వార్లు ఆశపడుతున్నారు. 


సితై యేటు శడైయానుమ్‌ పిరనునుమ్‌ ఇన్టిరనుమ్‌, 

ముతెయాయ సెరునేళ్‌ని క్కుజై ముడిస్సాన్‌ మటైయానాన్‌, 

వెజీయార్‌ తణ్‌ శోలై త్తిరువేబ్లడమలైమేల్‌, 

నెజీయాయ్‌ క్కిడక్కుమ్‌ నిలైయుడైయే నావేనే, 4-8 


బాలచంద్రుణ్మి జటలలో ధరించిన హరునకు, బ్రహ్మకు, దేవలోకాధిపతి 
అయిన ఇం[ద్రునకు, వారి వారి అధికారానుగుణంగా చేసే యజ్ఞాలకు ఫలంగా 
వారి అధికారా లను ఇచ్చేవాడై, బ్రహ్మాదులకు ఆశ్రయణీయుడని వేదాలచేత 
స్తుతింపబడే వాడైన సర్వేశ్వరుడు వేంచేసి ఉండే, పరిమళం నిండిన, చల్లగా ఉండే 
దివ్యారామాలచేత పరివేస్టితమైన తిరుమలలో ఎల్లప్పుడూ శ్రీవైష్టవుల 
శ్రీపాదరేణువు పడేటట్టుగా దారిగా ఉండే స్థితిని కలవాడను కావాలి. 


113. అన : ఒక మార్గంగా ఉన్నట్టయితే భగవానుని దివ్యమంగళవి[గ్రహాన్ని సదా 
సేవించే భాగ్యం లేకుండా పోతుంది. అందువల్ల భాగవతులు, దేవతలు 
సంచరించేటట్లు సన్నిధిలో ఒక మెట్టుగా పడిఉండే భాగ్యాన్ని కలవాడను కావాలి- 
అని ఇందులో ఆకగ్యార్డు ఆశపడుతున్నారు. 


శెడియాయ వల్పినైగళ్‌ తీర్‌క్కుమ్‌ తిరుమాలే!, 

నెడియానే! వేజ్లడవా! నిన్‌కోయిలిన్‌ వాశల్‌, 

అడియారుమ్‌ వానవరుమ్‌ అరమ్రైయరుమ్‌ కిడన్టియజ్లుమ్‌, 

పడియాయ్‌ క్కిడన్లు ఉన్‌ పళవాయ్‌ కాణ్చేనే, 4-9 

అనాదికాలంగా ఆర్జించిన పాపాలను, తత్సంబంధాలను ఛేదించి తీర్చేవాడవై, 
తిరుమలలో వేంచేసి ఉండే శ్రియఃపతీ! నీ భక్తులు, దేవతలు, దేవకన్యకలు కలిసి 
సంచరించేటట్టు నీ దివ్యసన్నిధి వాకిటిలో అందజూ కాలితో తొక్కే గడపగా పడి 


102 శ్రవేంకటేశదివ్యసాహితి 


ఉండి, పగడంవంటి పరమభోగ్యం అయిన నీ అధరోష్టాన్ని ఎల్లప్పుడూ సేవించే 
భాగ్యాన్ని కలవాడనుకావాలి. 

ఈ పాశురంవల్లనే తిరుమలలోని స్వామిగర్భాలయంలోని గడవకు 
సంప్రదాయంలో “కులశేఖరప్పడి” - అనే పేరు వచ్చింది. 


114. అవ : ముందు పాశురంలో గడపగా ఉండాలని అపేక్షించడానికి కారణం 
భగవానుని దివ్యాధరదర్శనం కోసమేకదా! అది లభించనట్టయితే ఆ జన్మకూడా 
వద్దు. నీ దివ్యావయవసౌందర్యాన్ని సేవించే భాగ్యాన్ని కల ఏ వస్తువుగా అయినా 
చాలు. ఆ విధంగా అనుగ్రహించు - అని ఇందులో కులశేఖరులు ప్రార్థిస్తున్నారు. 

ఉమ్బరులకు ఆణ్డు ఒరు కుడైక్కీకగ్‌ ఉరుప్పశిదన్‌, 

అమ్బొజ్కలైయల్‌కుల్‌ సెశ్రగ్రాలుమ్‌ ఆదరియేన్‌, 

శెన్చువళవాయాన్‌ తిరువేజ్ణడ మెన్నుమ్‌, 

ఎమ్బెరుమాన్‌ పొన్‌ మలైమేల్‌ ఏదేను మావేనే 4-10 

సకలలోకాలను ఏకచ్చ(త్రాధిపత్యంగా పరిపాలిస్తూ, ఊర్వశి మొదలైన 
సుందరీ మణులతో దివ్యభోగాలను అనుభవించాలని నేను ఎంతమాత్రం 
ఆశపడను. ఎజ్జని పగడంవంటి అందమైన మోవిని కల నా స్వామి వేంచేసి 
ఉండే తిరుమల అనే పేరుతో (ప్రసిద్ధం అయిన బంగారు కొండపై ఏదైనా ఒక 
వస్తువుగా ఉండే భాగ్యం నాకు కలగాలి. 

“ఏదేను మావేనే” - అంటే చివరికి వేంకటేశ్వరుడుగాకూడా అవుతాను అని 
భావం - అని అనన్లార్ట్వాన్‌ నిర్వాహం. అంటే, ”రక్ష ్యరక్షకభావం తారుమారు అయినా 
సరే-” అని తాత్పర్యం. 


115. అన : ఈ దశకాన్ని అనుసంధించినవారికి కలిగే ఫలాన్ని ఇందులో ఆగ్యార్లు 
తెలుపుతున్నారు. 

మన్నియ తణ్‌ శారల్‌ వడవేజ్ఞడత్తాన్టన్‌, 

పాన్నియలుమ్‌ శేవడిగళ్‌ కాణ్చాన్‌ పురిన్లిభైళ్జి, 

కొన్నవిలుమ్‌ కూర్వేల్‌ కులశేకరన్‌ శొన్న, 

పన్నియ నూల్‌ తమిశ్రీల్‌వల్లార్‌ పాజ్లాయ పత్తర్‌కళే 4-11 

బాహ్యశత్రువులను, అంతఃళతువులను నిర్మూలించే నిశితమైన 
వేలాయుధాన్ని భూషణంగా కల ప్రపన్నశిఖామణి అయిన శ్రీకులశేఖరప్పెరుమాళ్‌ 
చల్లని సానువులను (కొండచరియలను) కల, ఉత్తర తిరుమలగా పేరు పొందిన 


శ్రీవేంకటేశదివ్యసాహితి 103 


వేంకటాద్రిలో వేంచేసి ఉండే స్వామి యొక్క బంగారువంటి శ్రీచరణారవిందాలను 
సేవించాలని ఆశపడి, శిరసా నమస్కరించి, అనుగ్రహించిన మధురమైన ఈ 
పాశురాలను అనుసంధానం చేయగల వారు స్వామి మనస్సుకు ఇష్టులైన 
భక్తశిఖామణులు కాగలరు. 
పెరియాశ్రల్యార్టు 

మిధునే స్వాతిజం విష్ణో రథాంశం ధన్వినః పురే । 

ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురళ్ళిఖమ్‌ ॥ 

పెరియా్రగ్యార్లు పాండ్యదేశంలోని “శ్రీ విల్లిపుత్తూర్‌” అనే దివ్యదేశంలో క్రోధన 
నామ సంవత్సరం మిథునమాసం శుక్ల ఏకాదశీతిథిలో ఆదివారం స్వాతీనక్షత్రంలో 
గరుడుని అంశతో బ్రాహ్మణకులంలో అవతరించారు. భట్టనాథులు, విష్ణుచిత్తులు, 
పట్టర్‌పిరాన్‌ అనేవి వీరి ఇతర నామాలు. “సీతకవాడై పిరానార్‌ పిరనుకురువాకి 
వన్దు” అనే వీరి సూక్తివల్ల వీరు గురుముఖంగా శ్యాస్తాధ్యయనం చేయలేదని, 
భగవానుని దివ్యాను[గ్రహంవల్లనే వీరు సకలశా(స్రపారంగతులైనారని తెలుస్తున్నది. 
ఆపస్తంబధర్మ సూత్రాలకు ధూర్తస్వామి రచించిన వృత్తిపై వీరు వ్యాఖ్యను 
అనుగ్రహించారనికూడా పెద్దలు చెబుతారు. వీరు తిరుప్పల్లాణ్డు అనే నిత్యాను 
సంధేయం అయిన 12 పాశురాలను కల ప్రబంధాన్ని, 429 పాశురాలను కల 
పెరియాథగ్యార్‌ తిరుమొభ్రలి ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఇవి రెండు నాలాయిర 
దివ్య ప్రబంధ వాజ్మయంలోని “ముదలాయిరమ్‌” అనే మొదటి సహ(స్రంలో 
కూర్చబడ్డాయి. 

శ్రీపెరియాకగ్రార్డు భగవానుని ఆజ్ఞను శిరసావహించి, పాండ్యరాజు అయిన 
శ్రీవల్లభదేవుని సభకు వెళ్ళి, తమకు భగవదను[గ్రహంవల్ల కల్గిన విశుద్దజ్ఞానంతో 
వాదించి, శ్రీమన్నారాయణుడే పరతత్త్యం అనే నిర్లయాన్ని చేశారు. అపుడు 
వల్లభదేవుడు చాలా ఆనందించి, వీరిని వాదశుల్కంతో సత్కరించడమే కాకుండా 
పలు రీతుల్లో గౌరవించి, గజారోహణసంమానాన్ని చేశాడు. అపుడు పురవీధులలో 
ఏనుగును ఎక్కి ఊరేగే తన భక్తుడైన భట్టనాథులను చూడాలనే కుతూహలంతో 
పరమాత్మ సలక్ష్మీకుడై, దివ్యాయుధోపేతుడై గరుడవాహనంపై ఆకాశంలో ప్రత్యక్షం 
అయ్యాడు. ఆ స్వామిని దర్శించిన పెరియాకగ్యార్లకు కల్షిన ఉత్కటమైన 
భక్తికారణంగా స్వామిరక్షణ విషయంలో వారికి అస్థానే భయశంక కల్లింది. 
భగవానునకు ఏమి కీడు మూడుతుందో! ఏమో! అనే భయంతో ఆక్రార్డు 


104 శ్రవేంకటేశదివ్యసాహితి 


“పల్లాణ్లు పల్హాణ్ణు” అని అంటూ మంగళాశాసనం చేయడమే పల్హాణ్డు అనే 
ఈప్రబంధంలోని' ముఖ్యప్రమేయం. పల్లాణ్డు ప్రబంధంలోని మొదటి పాశురంలో 
భట్టనాథులు “మల్లాణ్ణ తిణ్లోళ్‌ మణివణ్లా” అని అంటూ చేసిన సంబోధన విభవ 
వాతారాలలో ఒకటి అయిన శ్రీకృష్ణావతారంలో స్వామి (ప్రదర్శించిన, చాణూర 
ముష్టికులనే మల్లయుద్దవీరులను నిరసించడం అనే లీలావిశేషాన్ని తెలుపుతున్నా, 
ధర్మ్యైక్యాన్నిబట్టి ఇది 108 శ్రీవైష్ణవదివ్యదేశాలలో ఒకటి అయిన తిరుమలలోని 
అర్వామూర్తిని పరామర్శిస్తున్నదని చెప్పవచ్చునని అభిజ్ఞాల వివరణం. తిరుమజ్ఞి 
ఆ[గ్యార్లు పెరియ తిరుమొళ్లలి ప్రబంధంలో “శీబ్లడమామలై మేయ మల్లార్‌ తిరడోక్‌ 
మణివజ్లన్‌” (1-10-10) అని, “మల్లార్‌ తోల్‌ వడవేజ్ఞడవనై” (10-10-5) అని 
అనుగ్రహించి నందున, “పేశిగభ పేశలల్లాలొ అనే రీతిలో దివ్యసూరుల వాక్కులు 
ఐకకంఠ్యాన్ని కల్గినవి అని ఆచార్యుల సిద్దాంతం కనుక, పల్హాణ్డులోని “మల్లాణ్ణ 
తిణ్లోళ్‌ మణివణ్లా” అనే ప్రయోగం తిరుమలలోని స్వామిని ఉద్దేశించి 
చేయబడిందని, ఆనాడు భట్టనాథులకు ఆకాశంలో గరుడారూఢుడై వచ్చి, ప్రత్యక్షం 
అయిన స్వామి వేంకటేశ్వరుడేనని చెప్పడంలో అనౌచిత్యం లేదు. చరమక్టోకాన్ని 
సూచించే సన్నివేశంలో వేంచేసి ఉండే శ్రీవేంకటేశ్వరుని ఆచార్యులు శ్రీకృష్ణ 
రూపునిగా సంభావించే విషయం సంప్రదాయంలో సు(ప్రసిద్దమే కదా! 
శ్రీవేంకటేశ్వరుని మహిమను తెలిపే పలు పౌరాణిక గాథలలో తిరుమలపై 
శ్రీనివాసుడు భక్తులకు గరుడారూఢుడై ప్రత్యక్షం అయినట్టు తెలుపబడింది కూడా. 
ఎ క్యా 

116. పల్గాణ్డు పల్గాణ్డు పల్హాయిరత్తాణు, 

పలకోటి నూజాయిరమ్‌, 

మల్లాణ్ణ తిణ్లోల్‌ మణివణ్డా! ఉన్‌, 

శేవడి శెవ్వి తిరుకాప్పు 

చాణూరముష్టికులనే మల్లులను నిరసించిన బలిష్ట బాహువులను కల 
మణివర్గా! నీ ఎజ్జని అందమైన శ్రీపాదాలకు రక్షణ కలగాలి. పలు సంవత్సరాలు 
నీవు జయశీలుడవై వర్ణ్దిల్లాలి. నీకు కాలతత్త్యం ఉన్నంతవరకు మంగళం కలగాలి. 
పలుకోట్ల వందల ఏండ్డు నీకు మంగళం కలగాలి. 


పెరియాగ్యార్‌ తిరుమొ గీ 


117. అన: ఈ పాశురంలో శ్రీయశోదాదేవి, చంద్రుణ్ణి “రా! రా!” అని పిలిచినపుడు 
చిన్నబాలుడైన శ్రీకృష్ణునకు సంతోషం కలిగినట్టుగా, తాముకూడా పలుమార్జు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 105 


చంద్రుణ్ణి పిలిచే ప్రకారాన్ని, ఆకగ్యార్లు యశోదాదేవి భావనతో పల్కి, ఆనంది 
స్తున్నారు. 

శుశ్రగ్రుమ్‌ ఒలివట్టమ్‌ శూశ్రీల్‌న్దు శోది పరన్దు ఎబ్లుమ్‌, 

ఎత్తనై శెయ్యినుమ్‌ ఎన్‌మగన్‌ ముగమ్‌ నేరొవ్వాయ్‌, 

విత్తగన్‌ వేజ్ణడవాణన్‌ ఉన్నై విళిక్కిన్ట, 

వైత్తలమ్‌ నోవామే అమ్బులీ! కడిదోడి వా 1-4-3 


చంద్రుడా! కాంతిని కల నీ మండలం అక్షయమై, చుట్టు నిండినదై, కళంకం 
లేనిదై అంతటా తేజస్సుతో వ్యాప్తమై ఉన్నా నా కుమారుని పరమవిలక్షణం అయిన 
తిరుముఖానికి అది సరి కాదు. తన అందంతో, గుణచేష్టితాలతో విస్మయాన్ని 
కల్గించే వాడై, దుర్మార్గులైన నీవంటివారిని అనాదరించి, దివ్యమైన వేంకటాచలాన్ని 
ఆదరించి వర్తించేవాడైన స్వామి తన చిన్ని చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. ఇతని 
చేతులు నొప్పి పుట్టకుండేటట్లు నీవు త్వరగా రా! 

మోహనరాగం - ఆటతాళంలో ఈ పాశురం రచింపబడింది. 


118. అన : శ్రీకృష్ణుడు పరుగెత్తి వచ్చి తనను ఆలింగనం చేసికొవాలని శ్రీయశోదా 
దేవి ఆశపడింది. ఆమె ఆశకు అనుగుణంగా శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను కౌగలించు 
కొన్నాడు. అపుడు యశోదాదేవి పొందిన ఆనందాన్ని ఆకగ్రార్లు తాముకూడా 
యశోదాభావనతో పొంది, ఆ అనుభవవిశేషాన్ని ఇందులో వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్నిదు నూయమ్‌ ఎన్నప్పన్‌ అటిన్టిలన్‌, 

మున్నైయ వణ్ణమే కొణ్లు అళవా యెన్న, 

మన్ను నముశియై వానిల్‌ శుకpథ్‌గీయ, 

మిన్ను ముడియనే! అచ్చో వచ్చో వేజ్జడవాణనే! అచ్చో వచ్చో 1-8-8 

మహాబలిచేతినుండి దానజలం పడగానే ఉన్నతంగా పెరిగిన నీవు నీ శ్రీచర 
ణాలతో మహాబలి ఇచ్చిన భూమిని కొలవాలని ప్రయత్నించగా, ఆ ఆశ్చర్యకరమైన 
లీలను చూచిన మహాబలి పుత్రుడైన నముచి పరుగెత్తి వచ్చి, “ఇది ఏమి? 
అన్యాయం!” అని అంటూ పెరిగే నీ శ్రీపాదాలను అడ్డుకొన్నాడు., “నీవెందుకు 
అడ్డుతున్నావు? నేను భూమిని దానాన్ని పొందడం కొలిచి (గహించడంకోసమేకదా!” 
అని (నీవు) అనగా, అపుడు నముచి -“నీవు చేసేది కృత్రిమంకదా! నాతండ్రి నీ 
మాయలో పడి నీ స్వభావాన్ని గుర్తించలేదు. ముందున్న రీతిలోనే నీవు కొలవాలి” 
అని అంటూ (నీవు) ఎంత చెప్పినా వినకుండా తాను పట్టిన పట్టు విడువకుండా 


106 శ్రీవేంకటేశదివ్యసాహితి 


మొండిపట్టుదలతో ఉండగా, పెరిగిన నీ శ్రీపాదంతో అతణ్ణి ఆకాశంలోకి తీసికొని 
పోయి తిప్పి విసిరివేసినవాడవు, ప్రకాశించే కిరీటాన్ని కలవాడవు అయిన స్వామీ! 
త్వరగా వచ్చి నన్ను నీ శైశవావస్థకు అనుగుణంగా కౌగలించుకో. శ్రీవేంకటా 
చలపతీ! త్వరగా పరుగెత్తి వచ్చి నన్ను కౌగలించుకో. 


“అచ్చో! అచ్చో!” అనే (ద్రావిడపదాలకు “కౌగలించుకో” అని అర్థం. రెండు 
మార్లు ఈ పదం పల్కడం అభినివేశాతశయంవల్ల. దేశీయరాగంలో - ఆదితాళంలో 
-ఈ పాశురం రచింపబడింది. 


119. అవ : శ్రీయశోదాదేవి శ్రీకృష్ణునకు జుట్టు దువ్విన తరువాత పూలు 
ముడువడంకోసం అతనిని వెదికే సమయంలో శ్రీకృష్ణుడు “గోవులను మేపి, 
తోలుకొని వచ్చే బెత్తాన్ని నాకు ఇవ్వాలి” అని పేచీపెట్టాడు, “ఆవిధంగానే బెత్తాన్ని 
తీసికొని వచ్చి ఇస్తాను” అని పల్కి అతని ఏడుపును మాన్సి, “ఓ కాకీ ! బెత్తాన్ని 
తీసికొని రా” అని పలుమార్లు పల్కుతూ శ్రీకృష్ణుణ్లి సంతోషపెట్టింది. ఆ లీలను 
పెరియాకగ్రార్టు యశోదాభావనతో తాముకూడా మానసికంగా దర్శించి 
అనుభవించి, ఆ అనుభవరసాన్ని ఈ పాశురంలో వ్యక్తం చేస్తున్నారు. 


తెన్నిలబ్లె మన్నన్‌ శిరమ్‌ తోళ్‌ తుణి శెయ్‌దు, 

మిన్నిలజ్లు పూణ్‌ విబీడణనమ్బిక్కు, 

ఎన్నిలజ్ఞు నామత్తళవుమ్‌ అరశెన్ట, 

మిన్నిలజ్ఞారజ్కు ఓర్‌ కోల్‌ కొణ్డువా వేజ్ల్ణడవాణల్కు ఓర్‌ కోల్‌ కొణ్డువా 

2-6-9 

ఓ కాకీ! మూడు విధాలైన రక్షణలను కల్గినది కావడంవల్ల అందంగా నిర్మింప 
బడినది, రాక్షసులు నివసించేది అయిన లంకకు నాథుడైన రావణుని పది తలలను, 
ఇరవై బాహువులను బాణాలతో ఛేదించి, పడగొట్టినవాడు, వెలిగే ఆభరణాలను 
ధరించినవాడైన శ్రీరామచంద్రుని శరణు పొందడంవల్ల సంపదను కలవాడైన 
శ్రీవిభీషణాకగ్రాన్‌కు “నా పేరు ఈ లోకంలో (ప్రకాశించేవరకు నీ రాజ్యాధికారం 
చెల్లుతుంది”అని అను(గ్రహించినవాడై, మెజపువలె వెలిగే నవరత్నాలతో కూర్చి 
నిర్మించిన దివ్యాభరణాలను ధరించి, అందంగా ఉండేవానికి గోవులను మేపడానికి 
పనికివచ్చే బెత్తాన్ని వెదికి తీసికొని రా! శ్రీవేంకటనాథునకు బెత్తాని తీసికొని రా!” 


దేశీయరాగంలో - ఆదితాళంలో ఈ పాశురాన్ని గానం చేయవచ్చు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 107 


120. అన : శ్రీయశోదాదేవి తన సుందరబాలకృష్ణునకు జుట్టు దువ్వి జడవేసిన 
తరువాత అతనికి పూలు ముడవాలని తలచి, అతనిని సముదాయించడంకోసం 
సంపెంగ, మల్లె, ఎజ్జకలువ, ఇరువాట్బి- మొదలైన వర్లంలోను, సుగంధంలోను 
ఒకదానికి వేజొకటి విలక్షణం అయిన పూలను సేకరించి, వాటిని ప్రత్యేక ప్రత్యేకంగా 
పేరు పెట్టి చెబుతూ చూపిస్తూ “నీకు ఈ ఈ పూలను ముడిచేటట్లుగా నాదగ్గరకు 
రావయ్యా!” అని అతని వెంటబడి తిరుగుతూ, అతని తలలో పూలను అలంక 
రించింది. ఈ దివ్యలీలావిశేషాన్ని యశోదాభావనతో పెరియాకగ్యార్డు భావించి 
ఆనందించి, ఆ అనుభవాన్ని అనుసంధించే దశకంలోనిది ఈ పాశురం. ప్రస్తుత 
పాశురంలో ఆ్ర్యార్లు - “గోపికలతో నిత్యం చిలిపిపనులను చేస్తూ వారికి సులభుడవై, 
తిరుమలలో పరాత్సరుడవై వేంచేసి ఉండే స్వామీ! పచ్చని దమనంతోపాటు 
పాదిరిపూవును ముడువడంకోసం నాదగ్గరకు రావయ్యా!”- అని పిలుస్తున్నారు. 


మచ్చాడు మాళిగై యేటి మాదర్‌గళ్‌ తమ్మిడమ్‌ పుక్కు, 

క్కచ్చాడు పట్టె క్కిశ్రలీత్తు క్కామ్చుతుగిలవై కీజి, 

నిచ్చలుమ్‌ తీమైగళ్‌ శెయ్‌వాయ్‌ నీళ్‌ తిరువేజ్లడత్తు ఎన్హాయ్‌!, 

పచ్చె త్తమనగత్తోడు పాదిరిప్ఫూ చ్చూట్ట వారాయ్‌ 2-7-3 

శ్రీకృష్ణా! ఈ ఊరిలోనివారి ఇళ్ళ మధ్యలో ఉండే (ప్రదేశాలలోనికి, 
పైమిద్దెలలోనికి ఎక్కి, గోపికలు ఉండే చోట్లకు పోయి, వారి రెవికలను, రెవికలపై 
ధరించే అందమైన జరీపట్టును చించివేసి, అంతటితో తృప్తిపడక, మంచి చక్కని 
అంచులతో అందంగా ఉండే వారి చీరలనుకూడా చించి, వారిని గేలిచేస్తూ ఏడిపిస్తూ 
ఎప్పుడూ అల్లరి పనులను చేస్తున్నావు- అని ఈ ఊరిలోని వారంతా నావద్దకు 
వచ్చి నీపై ఆరోపణలను చేస్తున్నారు. ఇకపై నీవు ఆ వైపుకు పోవద్దు. గొప్ప 
ఉన్నతంగా ఉండే దివ్యశిఖరాలతో విరాజిల్లే శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే 
స్వామీ! నీవు త్వరగా రావయ్యా! నీకు మంచి సువాసనను కల్గిన, పచ్చగా ఉండే 
దమనంతోపాటు పాదిరిపుష్పాలను అలంకరిస్తాను. నాపై దయచూపి రావయ్యా! 

అఠాణా రాగం, రూపకతాళంలో ఈ పాశురం కూర్చబడింది. 

“మచ్చు” - మధ్యప్రదేశం. “కచ్చు” ఇది కంచుకశబ్దభవం. రెవిక అని అర్థం. 
“పట్టు” - ఇది పట్టుతో చేసిన పావడను లక్షిస్తుంది. “నిచ్చల్‌” - “నిత్య” శబ్దవికృతి. 
“దమనకమ్‌” - దమనమనే సంస్కృత పదవికారం. 


121. అన : శ్రీకృష్ణుడు చేసే చిలిపిపనులను సహించలేక, రేపల్లెలో ఉండే కొందణు 
వచ్చి మొజపెట్టి “నీ కుమారుణ్ణి ఇక్కడకు పిలు” అని యశోదాదేవితో పల్కగా, 


108 శ్రీవేంకటేశదివ్యసాహితి 


యశోదకూడా శ్రీకృష్ణుణ్లి తనవద్దకు రావడంకోసం పలు మార్చు అతనిని పొగడి, 
“నిన్నుగూర్చి ఇతరులు పలికే నిందలను నేను సహించలేకుండా ఉన్నాను. నా 
దగ్గరకు రావయ్యా!” అని బ్రతిమిలాడే రీతులను యశోదాదేవి భావనతో దర్శించి 
ఆనందించిన పెరియ్యాగ్యార్డు ఆ అనుభవవిశేషాన్ని ప్రకృతదశకంలో (2-9) తెలుపు 
తున్నారు. ప్రస్తుత పాశురంలో ఇరుగు పొరుగువారు “యశోదాదేవీ ! నీ కుమారుణ్ణి 
పిలు” అని అనగానే తన కుమారుణ్ణి ఈమె పిలిచే తీరు చెప్పబడు తున్నది. 


పోదర్‌ కణ్హాయ్‌ ఇళ్లే పోదర్‌కణ్ణాయ్‌ 
పోదరే నెన్నాదే పోదర్‌ కణ్హాయ్‌, 
ఏదేనుమ్‌ శొలి అశలగత్తార్‌ 
ఏదేనుమ్‌ పేశ నాన్‌ కేట్కమాట్టేన్‌, 
కోదుకులముడై క్కుట్టనేయో! 
కున్దెడుత్తాయ్‌! కుడమాడుకూత్తా!, 
వేదప్పారుళే! ఎన్‌ వేజ్జడవా! 
విత్తగనే! ఇజ్లీ పోదరాయే 2-9-6 


అందజు శ్లాఘించే కల్యాణగుణాలను కలవాడా! చిట్టి తండ్రీ! ఇటువంటి 
నీవు అందజూ నిందించేటట్టుగా ఈ రీతిగా ఉన్నావే! ఇరుగు పొరుగువారు నీ 
విషయంలో తిరిగి చెప్పడానికి వీలు లేనట్టు దోషాలను ఆరోపించడమే కాకుండా, 
నాదగ్గరకు వచ్చి చెవితో వినడానికి, నోటితో పల్కడానికి సాధ్యం కానట్టు నీపై 
దోషాలను, దుర్భాషలను పల్కుతుండగా, శ్రీకృష్ణా! నేను సహించలేకుండా 
ఉన్నాను. గిట్టనివారు ఉండే ఆచోట్లకు పోవద్దు. నా దగ్గరకు త్వరగా రావయ్యా! 
వేగంగా రావయ్యా! 


గోవర్దనగిరిని ఎత్తి గొడుగుగా చేసి గోవులను, గోపాలకులాన్ని సంరక్షించిన 
వాడవుకదా నీవు! ఐశ్చర్యంవల్ల కల్గిన అతిశయం వ్యక్తం అయేటట్టు కుంభనృత్యాన్ని 
చేసినవాడవుకదా నీవు ! ఆ విధంగా గోకులానికి రక్షకుడవై, ఈ కులంలో 
పుట్టినందువల్ల కల్గిన ఐశ్వర్యమే నీకు నిజమైన ఐశ్వర్యం అని తలచి ఉండేవాడవు 
కదా నీవు! దీనికి తగిన రీతిలో నీవు నడచుకొనవద్దా! సకలవేద(ప్రతిపాద్యుడవై, 
అంతమాత్రమే కాకుండా, బాహ్యనేత్రాలతో దర్శించగలిగేటట్టు భూలోకవాసులకు, 
పరమపదవాసులకు గొప్ప నిధిగా శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉన్నావుకదా! 


శ్రీవేంకటేశదివ్యసాహితి 109 


ఆశ్చర్యాన్ని కల్గించే దివ్యకల్యాణవిభూతి విగ్రహలీలలను కలవాడవుకదా నీవు! 
వేగంగా ఇక్కడకు రా. “నేను రాను”అని అనకుండా వెంటనే ఇక్కడకు రా! నీ 
గుణహానిని పలికేవారు ఉండేచోట ఉండకుండా, నీ గుణాలనే అనుసంధించే 
నాదగ్గరకు శీఘ్రంగా రావయ్యా! 

కేదారగాళరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం రచింపబడింది. 


“కోతుకులమ్‌” - కుతూహలశబ్దభవం. “కోతుకులముడైయ పావాయ్‌” - 
అని తిరుప్పావైలో ప్రయోగం. “కుడక్కూత్తు” - తలపై, రెండు భుజాలపై, కడవలను 
ధరించి, రెండు చేతులతో కడవలను పైకెగురవేస్తూ, ఏ కడవ (క్రిందపడకుండా 
పట్టుకొంటూ చాకచక్యంగా ఆడే ఆట. ఇది గొల్లలకు అసాధారణమైన (క్రీడ. 


122. అన : శ్రీకృష్ణుడు గోవులను మేపి తిరిగి వచ్చే సమయంలో అలసటచేత 
వాడిన అతని శరీరాన్ని చూచి ఓర్వలేక, “శ్రీకృష్ణా! నీవు రేపటినుండి గోవుల 
వెంట పోవద్దు. ఇంటిదగ్గరే చక్కగా అలంకరించుకొని ఉండు” అని పల్కిన 
యశోదాదేవి భావనను పెరియ్మాగ్యార్డ్లు తద్భావనతో ఈ దశకంలో (3-3) 
అనుసంధిస్తున్నారు. ప్రస్తుత పాశురంలో “నీ ఎజ్జని తామరలవంటి పాదాలు 
కందిపోయాయి, కన్నులు ఎజ్జబడ్డాయి. ఎంత అలసిపోయావు! నాతండ్రీ!” అని 
అంటూ తల్లడిల్లుతూ ఆగ్రార్డు పల్కుతున్నారు. 

కడియార్‌ పాకగీలణి వేబ్లడవా! కరుమోరేటే!, నీ యుగక్కుమ్‌ 

కుడైయుమ్‌ శెరుప్పుమ్‌ కుకpలుమ్‌ తరువిక్కక్కొళ్ళాదే పోనాయ్‌ మాలే! 

కడియ వెజ్సానిడై క్కన్దిన్‌సిన్‌ పోన శెరుక్కుట్ట చ్చెజ్జమల 

అడియుమ్‌ వెదుమ్బి, ఉన్‌ కల్‌ శివన్హాయ్‌ అెస్టిట్టాయ్‌ స్‌ ఎమ్బిరాన్‌ 3-3-4 


పూల పరిమళంతో నిండిన తోటలను కల్లిన, అందంగా ఉండే తిరుమలలో 
నిత్య నివాసం చేసేవాడా! నల్లని వర్ణాన్ని కల్గినదై, మిక్కిలి బలిసిన, యథేచ్చగా 
తిరిగే వృషభంవలె సంచరించేవాడా! స్వామీ! నీవు ఆశపడే వర్తాతపవారణం అయిన 
ఛత్రం, కంటకాది పరిహారకం అయిన పాదుకలు, గోవులను మరలించి మేపడానికి, 
పిలువడానికి తగిన సాధనం అయిన పిల్లన[గ్రోవి- మొదలైన వస్తువులను అన్నిటినీ 
తెప్పించాను. వీటిని తీసికోకుండా గోవులను మేపడంలోని వ్యామోహంతో 
పోయినవాడా! చాలా వేడిమిని కల అరణ్యంలో గోవులు పోయిన చోట అంతా 
వెంబడించి పోయినందువల్ల చిన్నపిల్లవాడివైన నీ ఎజ్జని, కమలంవంటి 
శ్రీచరణాలు కందిపోయి, నీ చేతులు ఎజ్జబడి బాధపడ్డావు. అయ్యో! నా కుమారా! 


110 శ్రవేంకటేశదివ్యసాహితి 


నేను దీన్ని చూచి ఏవిధంగా సహించగలను? ఇకపై రేపటినుండి నీవు అరణ్యానికి 
పోవద్దు. అలంకరించుకొని ఇక్కడే ఉండు స్వామీ! 
సురటరాగం - ఆదితాళంలో ఈ పాశురం కూర్చబడింది. 


123. అవ : భగవానుడు పర-వ్యూహ-విభవ-అంతర్యామి-అర్బారూపాలనే అయిదు 
స్వరూపాలతో వేంచేసి ఉండడం చేతనులను సంస్కరించడంకోసం, సంస్కరింప 
బడ్డ వారినుండి కైంకర్యాన్ని స్వీకరించడం కోసమేకదా! అతని సౌశీల్యాదిసకల 
కల్యాణ గుణాలను పూర్ణంగా దర్శించగల్షినది- శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉన్న 
స్థితిలోనే. ఈ పెరియాకగ్యార్లకు ప్రథమసుకృతం ఈ స్వామియే. భగవానుడు 
వీరిని కటాక్షించి, వీరికి అనుభవం అనే ఎరువును వేసి, ఆచార్యోపదేశం అనే 
నీటిని ప్రవహింపజేసి, సత్సహవాసం అనే విత్తనాన్ని నాటి, వీరి హృదయం అనే 
క్షేత్రంలో పరభక్తి- పరజ్ఞాన- పరమభక్తులనే సస్యాన్ని పండించాడు. అంతటితో 
వీరికి విరోధులపట్ల అరుచి, ప్రాప్యం పట్ల రుచి కల్గింది. 


ఈ విధంగా సంస్కరింపబడ్డ ఈ ఆ్మగ్యార్లను చూచి భగవానుడు సంతో 
షించగా, భగవానుని ఆనందాన్ని చూచి ఆకగ్రార్డు కూడా సంతోషించారు. వీరి 
విషయంలోగల నిరవధిక ప్రేమచేత భగవానుడు అపుడు వీరికేమి అవద్యం కలుగు 
తుందో! అనే సంభ్రమాన్ని పొందాడు. ఆ సంభ్రమాన్ని చూచిన ఆగ్యార్డు- “స్వామీ! 
ఎందుకు నీకీ సంభ్రమం? నీ అనుగ్రహంవల్ల నా విరోధులన్నీ తీరి పొందవలసిన 
దాన్ని పొందానుకదా! నాకిక ఏ లోటు లేదు”అని ఈ పాశురంతో శ్రీవేంకటేశ్వరుని 
సన్నిధిలో ప్రార్జిస్తున్నారు. 

శెన్నియోజ్లు తణ్‌ తిరువేజ్ణడముడైయాయ్‌ ఉలగు 

తన్నై వాకp నిన నమ్బీ దామోదరా శదిరా 

ఎన్నైయుమ్‌ ఎన్నుడైమైయెయుమ్‌ ఉన్‌ శక్కరప్పాణి యొభ్‌ఖిక్కొల్లు 

నిన్నరుళే పురిస్టిరున్దేన్‌ ఇవి ఎన్‌ తిరుక్కుజిప్పే 5-4-1 

ఆకాశం అంత ఎత్తున ఉన్నంతగా ఉండే శిఖరాలను కల, చల్లనిదైన 
శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండి, లోకులను అందటినీ ఉజ్జీవింపజేసే దివ్యకల్యాణ 
గుణ పూర్తిని కలవాడవైన స్వామీ! యశోదాదేవిచేత నడుమును కట్టబడిన ఆ 
చిన్నదారంలోని ముడులు నీ నడుమున ఒరసుకోవడంచేత ఏర్పడిన కిణాలను 
కల దామోదరా! ఆశ్రితుల దోషాలను గమనించని చాతుర్యాన్ని కలవాడా! నా 
ఆత్మను, నా శరీరాన్ని నీ సుదర్శనచక్రాంకనాలతో ముద్రించుకొని, నీ కరుణనే 


శ్రీవేంకటేశదివ్యసాహితి 111 


పురుషార్థంగా తలచి ఉన్నాను. ఇక నా పట్ల నీ ఉద్దేశ్యం ఏమి? విషయాంతర 
ప్రవణుడనై, అక్కడ ఇక్కడా చిరకాలం పరిభ్రమించే నన్ను నీ వైలక్షణ్యాన్ని చూపి, 
నీవశం చేసికొని, నా ఆత్మాత్మీయాలను అన్నిటినీ నీకు శేషంగా చేసికొని, నీ 
కరుణనే పురుషార్థంగా భావించే స్థితిని దాసునకు కలుగజేశావు. ఇందువల్ల నీ 
కోజీక తీరింది. నా కోటీక తీరింది. ఇక చేయవలసినది ఏదీ లేదు. ఈవిధంగా 
ఉండగా నీ మనస్సులో ఈ కొజణత ఎందుకయ్యా? 


ఈ పాశురం శ్రీరాగం - (త్రిపుటతాళంలో కూర్చబడింది. 


“తణ్‌” - రక్షకుని, రక్ష్యభూతుని తాపాలను తీర్చే చల్లదనాన్ని తిరుమల 
కల్షి ఉండడాన్ని ఈ పదం సూచిస్తుంది. “నమ్బి” - నమ్మదగినవాడు, గుణ 
పూర్ణుడు, స్వామిత్వ, వాత్సల్యాది గుణపూర్తిని ఇది సూచిస్తుంది. “శదిరొ” - 
చాతుర్యం. చతుర శబ్దభవం కావచ్చు. ఇచటి చాతుర్యం భక్తుల దోషాదర్శిత్వమే. 
ఆత్మకు చ(క్రాంకనం అంటే - అనన్యార్హశేపత్వజ్ఞానాన్ని కల్గి ఉండడంమే. దీన్ని 
వ్యక్తం చేయడంకోసమే బాహ్యంగా భుజాలపై శంఖచక్రధారణం. 

ఆణ్ఞాళ్‌ 

కర్కటే పూర్వఫల్లున్యాం తులసీకాననోద్భవామ్‌ I 

పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్‌ ॥ 

గోదాదేవి భూదేవి అంశతో జన్మించింది. పెరియా[్ర్యార్ల నందనవనంలో 
నళనామ సంవత్సరం కర్కాటకమాసం శుద్దచతుర్హశీ మంగళవారం పూర్వఫల్నునీ 
నక్షత్రంలో శ్రీవిల్లిపుత్తూర్‌ అనే దివ్యదేశంలో జనకచ[క్రవర్తికి సీతాదేవివలె తమకు 
లభించిన ఈమెకు “గోదా” అనే పేరును పెట్టి పెరియాగ్ర్యార్హు పెంచారు. 
“బాల్యాత్‌ ప్రభృతి సుస్నిగ్ధణొ అనే రీతిలో చిన్నతనంనుండే గొప్ప భగవద్భక్తిని 
కల ఈమెకు శ్రీరంగనాథుని విషయంలో (ప్రావణ్యం దినదినప్రవర్హమానం 
అయింది. పెరియాథగ్యార్డు ప్రతిదినం శ్రీవిల్లిపుత్తూర్‌లోని అర్సామూర్తి అయిన 
వటప(త్రశాయి స్వామికి సమర్పించడంకోసం కూర్చిపెట్టిన పూలమాలికలను 
రహస్యంగా తాను ముందుగా ధరించి, అద్దంలో తన అందాన్ని చూచుకొని, తనకు 
శ్రీరంగనాథుని వివాహం చేసికోవడానికి యోగ్యత ఉన్నదా? లేదా! అని పరీక్షించు 
కుంటూ ఉండేది. కొన్నాళ్ళ తర్వాత ఒకనాడు ఈమె చేసే ఈ పనిని గుర్తించిన 
పెరియ్మాగ్యార్డు చాలా బాధపడి గోదాదేవిని మందలించారు. ఆనాడు తాము 
కట్టిన మాలను వటపత్రశాయిస్వామికి అర్పించడం నిలిపివేశారు. ఆనాటి రాత్రి 


112 శ్రవేంకటేశదివ్యసాహితి 


స్వామి పెరియాట్ర్యార్లకు స్వప్నంలో సాక్షాత్కరించి, గోదాదేవి ప్రభావాన్ని తెలిపి, 
ఆమె ధరించి విడచిన మాలిక తనకు అత్యంత ప్రియం అని అన్నాడు. ఆనాటినుండి 
గోద “శూడిక్కొడుత్త నాచ్చియార్‌” (పూలను ముడుచుకొని, సమర్పించిన దేవేరి) 
అని పిలువబడింది. గోదాదేవి భగవద్విరహాన్ని సహించలేక, గోపికలు కాత్యాయనీ 
(వ్రతాన్ని ఆచరించినట్టు, ధనుర్మాసవ్రతాన్ని భగవానుని ఉద్దేశించి ఆచరించి, 
శ్రీరంగనాథుని భర్తగా పొందింది. ఈమె 30 పాశురాలను కల, నిత్యానుసంధేయం 
అయిన తిరుప్పావై ప్రబంధాన్ని, 143 పాశురాలను కల నాచ్చియార్‌ తిరుమొభ్రలి 
ప్రబంధాన్ని అనుగ్రహించింది. 


నాచ్చియార్‌ తిరుమొకరీ 


124. అవ : శ్రీపెరియ్యాార్యార్ల కుమార్తె అయిన శ్రీశూడిక్కొడుత్తనాచ్చియార్‌ 
(గోదాదేవి) భగవానుని విషయంలో తనకు గల వ్యామోహం అతివేలంకాగా, అతనిని 
పొందడంకోసం అనేకవిధాలుగా ఉపాయానుష్టానాన్ని చేసింది. అయినా అవి ఏవీ 
ఫలించకపోవడంవల్ల చాలా ఆర్తిని పొందింది. మార్గగగీమాసం అంతా తిరుప్పావై- 
అనే నోమును నోచి స్వామి అనుభవంకోసం ఎదురు చూచినా అతడు వచ్చి 
సేవను అను(గ్రహించక పోవడంవల్ల శరీరాన్ని ధరించలేక పోయింది. వియోగంలో 
ఉన్నవారిని కలిపే స్వభావాన్ని కల మన్మథుని ఆశ్రయించి, అతని అనుగ్రహంతో 
భగవానుని పొందాలని ప్రయత్నించింది. ఈ పాశురంలో “ఓ కామదేవా! నిన్ను, 
నీ తమ్ముని నమస్కరిస్తు న్నాను. నీవు కృపజేసి, ఏదో రీతిలో శ్రీవేంకటేశ్వరునకే 
నేను కైంకర్యం చేసేటట్టుగా కల్పించాలి- అని మన్మథుని ప్రార్థిస్తున్నది. 


తైయొరు తిజ్లళుమ్‌ తరై నిళక్కి 
త్తణ్‌ మణ్బల మిట్టు మాశి మున్నాళ్‌, 
ఐయనుణ్‌ మణతచ్కొణ్లు తెరువణిన్లు 
అశ్రీరిగిను క్కలజ్ఞరిత్తు అనజ్ఞదేవా!, 
ఉయ్యవుమాజ్లొలో ఎను శొల్లి 
ఉన్నైయుమ్‌ ఉమ్బియైయుమ్‌ తొకయిదేన్‌, 
వెయ్యదోర్‌ తశ్రీరలుమిశ్రీల్‌ శక్కరక్కై 
వేజ్జడవణ్యు ఎన్నై విదిక్కిథ్‌గియే 1-1 
ఓ అనంగదేవా! మార్గకగీమాసం అంతా నోము నోచాము. ఇక ఈ తైమాసం 
అంతా భగవానుడు వచ్చే చోటును శోధించి, అందంగా, గుండ్రంగా ఉండే ముగ్గును 


శ్రీవేంకటేశదివ్యసాహితి 113 


పెట్టి, మాఘమాసం మొదటి పక్షంలో సుందరమైనది, అతని సౌకుమార్యానికి తగినది, 
సన్నని ఇసుకను తీసికొని అతడు వచ్చే దారిని అందమైన అతనికోసమే అలంకరించి, 
“ఉజ్జీవించగలమా!” అనే ఆశతో నిన్ను, నీ తమ్ముడైన (జాంబవతీ పుత్రుడైన) 
సాంబుని కొలిచాను. అందువల్ల కృపామూర్తివైన ఓ మన్మథా! ప్రతికూలురపట్ట 
నిప్పుకణాలను ఉమిసే అద్వితీయం అయిన శ్రీసుదర్భనాన్ని శ్రీహస్తంలో ధరించిన 
శ్రీవేంకటేశ్వరునకు సర్వవిధకైంకర్యాలను చేసే రీతిలో నన్ను నీవు కరుణించాలి. 

ఈ పాశురభావాన్ని అనుసరిస్తూ “నాడి నీ వేజ్ణడవజ్కు నిది ఎన్న 
ఇమ్మాగ్‌[మ్‌” అని తిరుప్పావై తనియన్‌లో రచింపబడింది. సావేరిరాగం, 
ఆదితాళంలో ఈ పాశురం రచింపబడింది. 


125. అవ : ఘటకుడైన మన్మథుడు ఇష్టపడేవాటినే అతనికి సమర్పించాలని తలచి, 
రజోగుణ(ప్రచురుడైన కామదేవునకు అనురూపం అయేటట్టు మదాన్ని కల్గించే 
ఉమ్మెత్తపూలు, మోదుగపూలు మొదలైన వానిని సేకరించి, తులసిని కోసి స్వామికి 
సమర్పించేకులంలో పుట్టిన గోదాదేవి మన్మథునకు సమర్పిస్తూ, తనను శ్రీవేంక 
టేశ్చరునకు దాసురాలినిగా చేయాలని వేడుతున్నది. 


మత్త నన్నజుమలర్‌ మురుక్కమలర్‌ 
కొణ్డుముప్పోదుమ్‌ ఉన్నడి వణజ్బి 
తత్తువమిలి యెన్టు నెల్టారిన్డు 
వాశగత్త్యలీత్తు ఉన్నై వైదిడామే, 
కొత్తలర్‌ పూజ్లణె తొడుత్తుక్కొణ్లు 
కోవిన్హ నెన్సదోర్‌ సెయరెక్రియిది, 
నిత్తగన్‌ వేజ్జడవాణ నెన్నుమ్‌ 
విళక్కినిల్‌ పుగ ఎన్నై విదిక్కిశ్రశ్రియే 1-3 
ఓ కామదేవా! మంచి సువాసనను గల ఉమ్మెత్తపూలను, మోదుగపూలను 
తీసికొని వచ్చి, మూడు పొద్దులలో నీ పాదాలలో దండం సమర్పించి, నిన్ను 
ఆరాధిస్తున్నాను. నేను నిన్ను సేవించినందులకు ఫలంగా నా మనోరథాన్ని నీవు 
నెజవేర్చకపోయినట్టయితే నా మనస్సు చాలా నొచ్చుకొంటుంది. “మన్మథుడు 
నిజంగా ఫలాన్ని అను[గ్రహించేవాడు కాడు. ఇతడు అసత్యమైన దైవం” అని లోకంలో 
అంతటా నిందించేటట్టు, నేను నీ మహిమను నిందించేటట్టు ఏర్పడుతుంది. 
అటువంటి పరాభవాన్ని నీవు పొందకుండా, మంచి పేరు పొందాలని చూడు. 
మన్మథా! నీవు నాకు చేయవలసిన కార్యాన్ని చెబుతున్నాను విను. గుత్తులు 


114 శ్రవేంకటేశదివ్యసాహితి 


గుత్తులుగా వికసించే పూలు అనే బాణాలను వింటిలో సంధించి, మా రక్షణకోసం 
పట్టాభిపిక్తుడైనవాని “గోవింద” నామాన్ని నా హృదయంలో లిఖించి, అద్భుతమైన, 
వేంకటేశ్వరుడనే దివ్యజ్యోతిని నేను చేరేటట్టు నన్ను అనుగ్రహించాలి. 


పరమగంభీరం, రస్యార్థపూర్ణం అయిన ఈ పాశురంలో ఎన్నో వ్యంగ్యార్థాలు 
భాసిస్తున్నాయి. వాటిలో కొన్ని మచ్చుకు ఈ కింద విన్నవింపబడుతున్నాయి. 


నీకు ముఖోల్లాసం కలిగేటట్టు నీవు అభిలషించే పూలను సమర్పించి, 
ముప్పొద్దుల నేను నీకు పాదసేవ చేసి పూజిస్తాను. నీవు కృపజేసి నీ బాణంతో నా 
మనస్సులో గోవిందనామాన్ని వ్రాసి, అతని దగ్గరకు నన్ను చేర్చాలి - అనే అర్థాన్ని 
చెప్పవచ్చు. లేక, నీవింటిలో పూలు అనే బాణాలను తొడిగి, నా విషయంలో 
ఉదాసీనంగా ఉండే అతనిపై ప్రయోగించి, అపుడు కూడా అతడు ఆభిముఖ్యాన్ని 
చూపించకపోతే, అతని పేరును పలు చోట్ల (వ్రాసి, గోవిందనామాన్ని కల ఇతడు 
ఒక అబలను, అనన్యార్హ శేషభూత అయిన స్త్రీని ఈవిధంగా అనాదరిస్తున్నాడు. 
అదియేనా గోవిందనామం యొక్క వైభవం! అని అందణూ తెలిసేటట్టుగా చేసి, 
ఏవిధంగా అయినా అతని ఒప్పించి అతనిని నన్ను చేరేటట్లుగా చేయాలి- అనే 
అర్థాన్ని కూడా చెప్పవచ్చు. 

ఈ పాశురానికి పరమకారుణికులైన పెరియవాచ్చాన్‌పిళ్ళె అందంగా రెండు 
విధాలైన అన్వయాలను చూపిస్తూ ఈ విధంగా అన్నారు- “మదువిరియా నిన్దుళ్ళ 
పుష్పబాణజ్లలై తొడుత్తుక్కొణ్లు “గోవింద” ఎన్నుమ్‌ తిరునాముత్తై అమ్బిలే 
ఎ్మథుదిక్కొణ్ణ ఎన్నుదల్‌, హృదయత్తిలే స్యయుదిక్కొణ్ణ ఎన్నుదలొ' 

ఇందులో మొదటి అన్వయానికి- గోవిందనామాన్ని బాణంలో వ్రాసి, ఆ 
బాణాన్ని అతనిపై ప్రయోగించి, ఆ నామమే గోదాదేవి మనస్సులో ఎప్పుడూ 
అనుసంధింప బడుతున్నది - అని అతనికి తెలియజెప్పి, అతనికి నాపై దయ 
కలిగేటట్టు చేసి, నాతో అతడు సంశ్రేషించేటట్టు చేయాలి- అని అర్థం. 


లేక, నీ బాణంలో అతని గోవిందనామాన్ని వ్రాసి, దానిని నాపై ప్రయోగించి, 
అతని విషయంలోనే నా మనస్సు లగ్నం అయేటట్టుగా చేసి, అతనితో ఏకతత్త్యం 
అనే రీతిలో నన్ను కలుపు. శ్రీరాముని తిరునామంతో అంకితం అయిన అంగుళీయ 
కాన్ని హనుమంతుడు సీతాదేవికి ఇచ్చినట్టు, ఆచార్యుడు శిష్యునకు చక్రాంకనాన్ని 
చేసి, దాస్యనామాన్ని ఇచ్చేటట్టు, నీవు అతని తిరునామంతో అంకితం అయిన నీ 
బాణాన్ని నాపై ప్రయోగించి, నన్న అతనికే అంకితం చేయాలి (అనన్యార్హగాచేయాలి). 
సీతాదేవి రామనామాంకితం అయిన అంగుళీయకాన్ని చూచి, ఆనందించినట్టు, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 115 


అతడు విశ్లేషాసహిష్ణుతను కల్లి ఉన్నట్లే నేను కూడా కొంత తృప్తిని పొందుతాను- 
అని దీని తాత్పర్యం. 


రెండవ అన్వయానికి - నీ మనస్సులో అతని నామాన్ని వ్రాసి, అతనితో 
నన్ను కలపడానికి సంకల్పించి, అతనితో నన్ను చేర్చు. నీ మనస్సులో అతని నామాన్ని 
వ్రాసికొన్నట్లయితే, ఆ తిరునామప్రభావంచేత నీకుకూడా నావిషయంలో దయ 
కల్గుతుంది. అపుడు నాబాధ కొంత నీకు తెలుస్తుంది. నావిషయంలో అనుతాపం 
కల్గుతుంది. అపుడు నీవు నన్ను అతనితో తప్పక చేరుస్తావు. అందులో సందేహం 
లేదు - అనే భావం చెప్పవచ్చు. లేక, నీ మనస్సులో అతని నామాన్ని వ్రాసి, అతనికి 
నన్ను శేషంగా చేసి, నిరుపాధిక ప్రాప్తశేషే అయిన అతనితో నన్ను చేర్చు - అని 
కూడా భావం. ఈ విధంగా ఈ పాశురంలోని రసాన్ని అనుభవించినపుడు దానికి 
అంతం లేదు. 


సావేరిరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 


126. అవ : నాకు ఇష్టం ఉన్నదో? లేదో అని సందేహించి, భగవానుడు తిరుమలకు 
వచ్చి నిలచి ఆలస్యం చేస్తున్నాడు కాబోలు! అందుకే నేను ఈవిధంగా (శ్రమను 
అనుభవిస్తున్నాను. నా ఆర్తిని తెలిసి, వేగంగా వచ్చి నన్ను తనతో హత్తుకొనేటట్టుగా 
కూడికదైవం అనుకూలించాలి- అని ఇందులో గోదాదేవి ఆశపడుతున్నది. 


కాట్టిల్‌ వేజ్లడమ్‌ కణ్బ్ణపురనగర్‌, 

వాట్ట మిన్టి మగిశ్రీల్‌నుళై వామనన్‌, 

ఓట్టరావన్లు ఎన్‌కై ప్ప థ/గీ, తన్నొడుమ్‌ 

కూట్టుమాగిల్‌ నీ కూడిడు కూడలే 4-2 

ఓ సంధానదైవమా! (పేయసీ(ప్రియులను కలిపే ఓ దైవమా!) శ్రీదండ 
కారణ్యంలో బుషులతో కలసి ఉండి, వనవాసం చేసినట్టు, లేక శ్రీబృందావనంలో 
గోపికలతో కూడి ఉన్నట్టు, తిరుమలలో వేంచేసి ఉన్నవాడు, అయోధ్యలో 
అందణితో కలసి ఉండి నగరనివాసానుభవం అనుభవించినట్టు, లేక, రేపల్లెలో 
గోపికలతో కూడి ఉన్నట్లు, తిరుక్కణ్ఞుపురంలో వేంచేసి ఉన్నవాడు, నగరవాసంతో, 
వనవాసంతో భేదం లేకుండా “వనవాసో మహోదయ” అన్నట్లు రెండిటినీ 
మధురంగా ఆస్వాదించే మనస్తత్యాన్ని కలవాడు, ఆ(శ్రితులైన దేవతలకోసం (శ్రియః 
పతియై, అవాప్తసమస్తకాముడై, నిత్యముక్తానుభావ్యుడై, పరాత్సరుడై ఉండే తన 
స్వభావాన్ని సైతం మార్చుకొని, వామనబ్రహ్మచారిగా అవతరించి, యాచకవృత్తిని 
కూడా చేసి, అన్ని లోకాలను తన శ్రీపాదస్పర్శతో ఉద్ధరించిన స్వామి, పరమకృపతో 


116 శ్రవేంకటేశదివ్యసాహితి 


వేగంగా వచ్చి నా హస్తాన్ని (గ్రహించి, కౌగలించుకొనేటట్లయితే, నీవు కలవాలి. 
అంటే -అతడు వేంచేసి, నన్ను కలిసేటట్టు నీవు అనుకూలించాలి - అని భావం. 


కేదార రాగంలో - ఆటతాళంలో ఈ పాశురాన్ని గానం చేయవచ్చు. 


“వాట్ట మిన్ది” - పరమపదాన్ని వదలి హేయం అయిన సంసారమండలంలోకి 
వచ్చానే! అనే కొణతను పొందకపోవడమే. 


127. అన : ఏదైనా ఒక బాధకు పరిహారాన్ని చేయాలి అంటే, ఆ బాధ ఉన్న 
స్థితిని తెలియాలి కదా! అని అంటే, తనను స్వామి బాధించే రీతిని కోకిలకు 
తెలుపుతూ గోదాదేవి దాని సహాయాన్ని అర్థిస్తున్నది. 
వెళ్ళెవిభి శబ్లు ఇడజ్జెయిల్‌ కొణ్ణ 
విమలన్‌ ఎనక్కు ఉరుక్కాట్టాన్‌, 
ఉళ్ళమ్‌ పుగున్దు ఎన్నై నైవిత్తు 
నాళుమ్‌ ఉయిర్‌ సెయ్‌దు కూత్తాట్టు క్కాణుమ్‌, 
కళ్ళని గ్‌ శెణ్బగ ప్ఫూమలర్‌ కోది 
క్కలిత్తిశై పాడుమ్‌ కుయిలే, 


మెళ్ళ విరున్దు మిళ్రీరిగ్రైై మిక్రథీ[గాదు ఎన్‌ 
వేజ్జడనన్‌ వర క్కూవాయ్‌ 5-2 


తేనె స్రవించే సంపెంగపూలలోని అసారమైన అంశాన్ని తొలగించి, సారమైన 
భాగాన్ని అనుభవించి, ఆనందాన్ని పొంది, తత్సరీవాహరూపంగా రాగాలను 
పాడుతున్న ఓ కోకిలా! కారుమబ్బువంటి నల్లని దివ్యదేహానికి పరభాగ శోభను 
కల్గించే తెల్లని రంగును కల్లినదై, “నావలె మీరుకూడా కైంకర్యాన్ని చేయడానికి 
ప్రయత్నించండి” అని ఆహ్వానించేటట్టు గర్జనలు చేసే శ్రీపాంచజన్యాన్ని తన 
ఎడమ చేతిలో ధరించిన స్వామి, తనను దర్శించాలని ఎంతో ఆశను కల నాకు 
తన దివ్యరూపాన్ని చూపకుండా మజగుపజచుకొని ఉన్నాడు. అతడీవిధంగా 
ఉపేక్షించినందువల్ల అతని ఆ రూపాన్ని మజచిపోదాం - అని ప్రయత్నిస్తే- 
దాన్నికూడా చేయనివ్వడంలేదు. నా మనస్సులోకి వచ్చి ప్రవేశించి, “నినై దొణుమ్‌ 
శొల్టున్హాలుమ్‌ నెజ్జిడిన్దుకుమ్‌” అనే రీతిలో శైథిల్యాన్ని కల్షిస్తున్నాడు. ఆ శైథిల్యంవల్ల 
ప్రాణం పోయే స్థితి ఏర్పడగానే, “ఇంతటితో ఈమెను అతంచేసి ఊరుకుందామా! 
లేక, ఇంకా కొన్నాళ్ళు బాధించవచ్చునా!” అని తలచి, తిరిగి ప్రాణం తల ఎత్తేటట్లు 
చేసి, పూర్వంవలెనే హింసిస్తున్నాడు. ఈవిధంగా నన్ను తల్లడిల్లేటట్టు చేసి, ఇదే 


శ్రీవేంకటేశదివ్యసాహితి 117 


కాలక్షేపంగా కల్లి ఉన్నాడు. నేను ఈరీతిలో బాధపడుతూ ఉండగా, నీవు మా(త్రం 
ఈ విధంగా ఆనందంగా రాగాన్ని పాడుతూ, పొద్దుపుచ్చడం న్యాయమా! నీవు 
నాకు చేయవలసిన పని ఏమో చెబుతాను విను. నీవు సదా నాతోనే ఉండి, 
మధురమధురంగా తీయని మాటలను పల్కడం, విలాసచేష్టితాలను చేయడం 
చేస్తున్నావుకదా! ఈ పద్దతిని విడచి, నా కోసం తిరుమలకు వచ్చి, అక్కడ నిలచి 
ఉన్న స్వామిని, ఈ విధంగా నాల్లు అడుగులు వేసి, నా దగ్గరకు వచ్చేటట్టు 
పిలవాలి అని నిన్ను వేడుతున్నాను. 


ఆనందభైరవిరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 


128. అవ : శ్రీగోదాదేవి నాచ్చియార్‌తిరుమొ [గీలోని ఏడవ దశకంలో పాంచజన్య 
శంఖంతో సంభాషిస్తూ, ఒక విధంగా పొద్దు పుచ్చింది. ఈమె ఎంతగా మొజుపెట్టినా 
ఆ శంఖం సమాధానం ఏమీ పల్కలేదు. అందువల్ల భగవద్విశ్లేషంచేత కల్గిన ఆమె 
ఆర్తి అతిశయించింది. ఆ కాలంకూడా వర్షాకాలం. అపుడు తిరుమలపై ఆకాశంలో 
అంతటా మేఘాలు మెరుస్తూ, గర్జిస్తూ కన్పించాయి. ఆ మేఘాలతోపాటు, వాటి 
వర్షంవంటి వర్గాన్ని కల స్వామి వచ్చి ఉంటాడనే భావంతో గోదాదేవి “భగవానుడు 
కూడా మీతో వచ్చాడా?” అని అంటూ వాటిని ప్రశ్నించింది. అవి బదులు ఏమీ 
పలుకలేదు. దానితో మేఘాలను ఉద్దేశించి “మీరు నా నాయకుడైన శ్రీవేంకటేశ 
రుని సన్నిధికి చేరి, నా దశను తెలియజేయాలి” అని వాటిని వేడుతున్నది. ఈ 
విధంగా మేఘాలను దూతగా పంపడమే ఈ దశక ప్రమేయం. 


అందులోని ఈ మొదటి పాశురంలో “ఆకాశంలో అంతటా వ్యాపించి, 
ఉన్న ఓ మేఘాలలారా! నాస్వామి అయిన శ్రీవేంకటేశ్వరుడుకూడా మీతోపాటు 
ఇక్కడకు వచ్చాడా?” అని గోదాదేవి మేఘాలను (ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు అవి ఏ 
సమాధానం చెప్పకపోవడంతో, ఆమె కన్నీరు విడువడం ప్రారంభించి, వాటితో 
“మేఘలలారా! నేను ఈ విధంగా కన్నీరు విడుస్తూ ఏడ్చేటట్టు నన్ను చేయడం 
అతని గొప్పతనమా? మీరే చెప్పండి” అని అంటున్నది. 

విణ్లీల మేలాప్పూ నిరిత్తాజ్సోల్‌ మేగజ్లాల్‌!, 

తెణ్జీర్‌ పాయ్‌ వేజ్జడత్తు ఎన్‌ తిరుమాలుమ్‌ పోన్లానే, 

కణ్లీగ్గ్లల్‌ ములైక్కువట్టిల్‌ తుళి శోర చ్చోర్‌వేనై, 

ప్పెణ్లీర్మై యీడకలీక్కు మిదు తమక్కు ఓర్‌ పెరుమైయే 8-1 


118 శ్రవేంకటేశదివ్యసాహితి 


ఆకాశంలో అంతటా ఆవరించిన, నీలవర్గాన్ని కల మేల్‌కట్టు కట్టినట్టుగా 
కన్పించే మేఘాలలారా! చాలా పరిశుద్దం అయిన పుణ్యతీర్థాలు సదా ప్రవహించడం 
వల్ల చాల శీతలంగా, సుందరంగా ఉండే శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే నా 
స్వామి, తన వర్లంతో సమానమైన వర్ణాన్ని కల మీతో కలసి వచ్చాడా? ఏమి? 
పరమకరుణాకరుడైన అతనికి ఈ విధంగా నన్ను కన్నీరు విడిచేటట్టుచేయడం 
ఒక అతిశయమా? మీరే చెప్పండి- అని అంటూ గోదాదేవి మేఘాలతో మొజపెడు 
తున్నది. 

ఈ దశకపాశురాలు తుశావంతి రాగంలో ఆదితాళంలో ఉన్నవి. 


129. అవ : “ఓ మేఘాలలారా! మీరు నాకోసం జౌదార్యంలో కొత్తగా పరిచయాన్ని 
పొందాలా? బౌదార్యాన్ని సహజసిద్దంగా కలవారుకదా మీరు! అందువల్ల ప్రార్థించే 
నాకోనం నోరు తెజుచి కనీనం ఒక మాట అయినా పలుకకూడదా! 
శ్రీవేంకటేశ్వరుని వృత్తాంతం మీకు తెలియకుండా ఉండదే! ఇతరులకు బంగారాన్ని, 
ముత్యాలను వర్షించే మీరు నాకు కనీసం నోటిమాటను పల్కడం అరుదా!” అని 
గోదాదేవి ఇందులో అంటున్నది. 

మాముత్త నిది శొరియుమ్‌ మాముగిల్‌గాళ్‌!, వేజడత్తు! 

చ్చామత్తిన్‌ నిఅజొణ్జ తాళాళన్‌ వార్‌త్తె యెన్నే!, 

కామత్తియుళ్‌ పుగున్దు కదువప్పట్టు 'ఇడైక్కజ్లుల్‌, 

ఏమతోర్‌ తెన్టలుక్కు ఇజ్లిలక్కాయ్‌ నా నిరుప్పేనే 8-2 

నల్లని వర్ణాన్నికల ఓమేఘాలలారా! మీరు నాకోసం జౌదార్యంలో ఇపుడు 
కొత్తగా పరిచయాన్ని కలుగజేసికోవాలా! జాదార్యాన్ని సహజంగానే కలవారు మీరు. 
వెల కట్టలేని గొప్ప ముత్యాలను, బంగారాన్ని ఎవరూ అడుగకుండానే మీరు 
వర్షిస్తారుకదా! అటువంటి మీరు మీ పదాలపై పడి అర్థించే నాకోసం నోరు తెజచి 
కనీసం ఒక మాటను పలుకరాదా! శ్రీవేంకటేశ్వరుని సంగతి మీకు తప్పక తెలిసి 
ఉంటుంది. ఏదైనా చెప్పకూడదా! ఆ స్వామి విషయంలో నాకు కల ఆ కామం 
(భక్తి) అనే అగ్ని నా బాహ్యేంద్రియాలను నిళ్ళేషంగా దహిస్తూ, ఇక దానికి ఎజ 
చాలక పోవడంవల్ల నా లోపలకుకూడా (ప్రవేశించి దహిస్తున్నది. మలయమారుతం 
దానికి సహకరిస్తూ బాధను అతిశయింపజేస్తున్నది..ఈ రీతిలో ఈ రెండింటిచేతిలో 
చిక్కుకొని ఎంతకాలం తల్లడిల్లుతూ ఉంటాను! 


130. అన : దయను జూపే మేఘాలలారా! విరహంవల్ల నా దేహంలోని కాంతి, 
వర్షం అన్నీ మారిపోయాయి. మనస్సు, నిద్ర నన్ను వదలిపెట్టిపోయాయి. నా 


శ్రీవేంకటేశదివ్యసాహితి 119 


సౌందర్యం రూపుమాసింది. ఇకపై ఒకక్షణంకూడా నేను జీవించి ఉండలేను- అని 
గోదాదేవి ఇందులో విలపిస్తున్నది. 

ఒలివణ్గమ్‌ వలైశిన్దై ఉబిక్కత్తోడు ఇవై యెల్లామ్‌, 

ఎళిమైయాల్‌ ఇట్టెన్నై యాడళియ ప్పోయినవాల్‌, 

కుళిరరువి వేజ్జడత్తు ఎన్‌ గోవిన్షన్‌ గుణమ్‌ పాడి, 

అళియత్త మేగజాల్‌! అవికాత్తిరుపే ప్పేనే 8-3 


భగవానుని విశ్లేషంవల్ల అనుభవించిన దుఃఖంతో నా శరీరశోభ మాటి, వర్షం 
చెడి, గాజులు వదులై, మనస్సు తల్లడిల్లి, నిద్రలేకుండా పోయింది. ఈ విధంగా 
నాగొప్పతనం అంతా నశించి బాధపడే నా స్థితినిగూర్చి ఏమని చెప్పను. 
విక్లేషసమయాలలో నాయకుని కల్యాణగుణాలను కీర్తిస్తూ ప్రాణాన్ని ధరించి ఉండాలని 
చూచినా, కాంతి, రంగు, గాజులు, మనస్సు పాడయిపోయేటట్టుగా ఏర్పడిన ఈ 
దశలో గుణకీర్తనాన్ని చేసి నాప్రాణాన్ని రక్షించుకొని తట్టుకోవడం నాకు సాధ్యమా! 
మీరే చెప్పండి. 
131 అన : శ్రీవేంకటాచలంలో లక్ష్మీదేవితో లీలారసాన్ని అనుభవించే స్వామితో 
అందమైన తమ వక్షస్థలంలో నా స్తనాలను హత్తుకొని నా ఆశ తీరేటట్టుచేయమని 
ఒక మాటను చెప్పండి - అని అంటూ మేఘాలను చూచి గోదాదేవి వేడుతున్నది. 

మిన్నాగత్తెకయిగిన్ట మేగజ్లాల్‌!, వేజ్లడత్తు 

త్తన్నాగ త్తిరుమజ్లై తజ్లియశీర్‌ మార్వర్‌క్కు, 

ఎన్నాగత్తిళబ్కొజ్లె విరుమ్బిత్తాయ్‌ నాడోబుమ్‌, 

పొన్నాగమ్‌ పుల్‌గుదజ్కు ఎన్‌ పురివుడైమై శెప్పుమినే 8-4 

భగవానుని నల్లని దివ్యదేహంలో మెణపుతీగవంటి పిరాట్టి ప్రకాశించే తీరును 
తలపిస్తూ మెరుస్తూ ఆకాశంలో ఎగిరే అందమైన మేఘాలలారా! మీరు శ్రియః 
పతి, పరమకారుణికుడు అయిన శ్రీవేంకటేశ్వరుని దగ్గరకు పోయి ఒక మాటను 
చెప్పాలి. నా వక్షస్థలంలో ఉండే లేలేత స్తనాలను ఆ స్వామి ఆశపడి ఆలింగనం 
చేసికొంటూ నన్ను ఏనాడూ విడువకుండా ఉండాలి - అని నేను ఆశపడుతున్నాను- 
అనే విషయాన్ని మీరు అతనికి చెప్పాలి. ఎప్పుడూ మెజపుతీగలతో కూడి ఉండే 
మీరు, లక్ష్మీదేవితో కలసి ఉండే వక్షస్థలాన్ని కలవాడైన ఆ స్వామికి నా మనః 
క్లేశాన్ని తెలియజేయవద్దా! 

“మిన్నాకత్తెరుకిన్హ” - శరీరంలో (ప్రకాశించే విద్యుల్లతను కల్గిన మీరు 
నాయకునకు దూరం అయిన నాపట్ల దయ చూపవద్దా - అని హార్హభావం. “తన్నాగ 


120 శ్రవేంకటేశదివ్యసాహితి 


త్తిరుమజ్జై తజ్షియ శీర్‌ మార్‌వర్‌క్కు” - క్షణకాలం అయినా విక్లేషించకుండా సదా 
వక్షస్థలంలో వేంచేసి ఉంటే లక్షి ని కల స్వామి తన విరహార్తితో బాధపడే నన్ను 
ఉపేక్షించవచ్చునా? అని ఈ ప్రయోగంలోని హృదయం. 


132. అవ : ఆ(్రితులను రక్షించడంకోసం తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని 
వక్షస్సును చీల్చిన స్వామి తన స్వభావాన్ని మజుచి, అతనినే నమ్మి ఉన్న నన్ను 
బాధపెడుతున్నాడు. నానుండి దోచుకొని పోయిన చేతి గాజులను నాకు తిరిగి 
ఇవ్వమని అతని దగ్గరకు పోయి నా దురవస్థను అతనికి తెలియజేయండి- అని 
తిరుమలలో గుంపు గుంపులుగా సంచరించే మేఘాలతో శ్రీ గోదాదేవి అంటున్నది. 


వాన్‌ కొణ్డు కిళర్‌న్లైరైన్స మాముగిల్‌గాళ్‌!, వేజ్ఞడత్తు 

త్తేన్‌కొబ్ద, మలర్‌ శిదజు త్రిరణ్ణేటీ ప్పారీవీర్‌గాల్‌!, 

ఊన్‌ కొణ్బ వళ్ళుగిరాల్‌ ఇరణియనై ఉడలిడన్లాన్‌, 

తాన్‌కొణ్జ శరివలైగల్‌ తరుమాగిల్‌ శా్ర్‌[గుమినే 8-5 

ఆకాశంలో అంతటా ఎక్కడ చూచినా మీరే అన్నట్టుగా వ్యాపించి, ఆకాశాన్ని 
కబళీకరించి, సంచరిస్తున్న మేఘాలలారా! తేనె నిండిన చక్కని పూలు చెదథి 
పడే రీతిలో హానిని కల్షిస్తూ మీరు వర్షిస్తే ఏం ప్రయోజనం? ఇతరులకు బాధను 
కల్గించడమేనా మీకు పురుషార్థం! బాధపడేవారిని ఆనందసము(ద్రంలో మునిగేటట్టు 
మీరు చేయవద్దా! అనిష్టాన్ని తీర్చడంతో పాటు ఇష్టాన్ని ప్రసాదించడంకూడా 
చేయవద్దా! విరహదశలో ఇపుడు నాకు అనిష్టం అయిన పూలను చెదజిపడేటట్టు 
చేసినంత మాత్రంతో చాలదు. భగవత్‌ సంశ్లేషంఅనే ఇష్టప్రాప్తిని కూడా కల్షించాలి. 
లోకాల కష్టాన్ని పోగొట్టడంకోసం (క్రూరులైన అసురసమూహాలను నశింపజేసి, 
హిరణ్యకళిపుని శరీరాన్ని తన నిశిత నఖాలతో చీల్చిన స్వామి నాదగ్గర నుండి 
అపహరించుకొని పోయిన చేతి గాజులను నాకు తిరిగి ఇవ్వమని పల్కి, నా 
దురవస్థను అతనికి చెప్పండి. 


స్వామి తాను అపహరించిన గాజులను తిరిగి ఇవ్వడం అంటే - ఆమె 
ప్రార్థనను మన్నించి అను[గ్రహించడమే.స్వామి విరహార్తివల్ల శరీరం కృశించగా, 
గాజులు వదులై జారిపోయాయి. స్వామి అనుగ్రహిస్తే మళ్ళీ శరీరం బలాన్ని పొంది 
గాజులు నిలుస్తాయి- అని హార్హభావం. 


133. అన : తనను ఆశ్రయించిన దేవతలను రక్షించడంకోసం మహాబలిదగ్గర 
నుండి భూమిని స్వీకరించిన స్వామి వేంచేసి ఉండే తిరుమలలోనే కదా మీరు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 121 


వ్యాపించి ఉన్నారు. పెద్ద దోమలు తిన్న వెలగపండువలె నేను, నామనస్సు బాధపడే 
టట్టు నాలో ప్రవేశించి, నా వైలక్షణ్యాన్ని అంతటిని అపహరించిన నారాయణునకు 
నా కష్టాన్ని తెలియజేయండి - అని గోదాదేవి మేఘాలను ఫప్రార్షిస్తున్నది. 


శలజ్లొణ్లు కిళర్‌న్దైక్రయిన తణ్‌ముగిల్‌గాళ్‌, మావలియై 

నిలజ్గొణ్లాన్‌ వేజ్ఞడత్తే నిరన్దేటీ ప్ప్యారీవీర్‌గాళ్‌], 

ఉలజ్ఞుణ్ణ విళజ్కనిపోల్‌ ఉల్‌ మెలియ ప్పుగున్దు, ఎన్నై 

నలజ్గొజ్ణ వారణజ్కు ఎన్‌ నడలైనోయ్‌ శెప్పుమినే 8-6 

మేఘలలారా! మీ రూపసౌందర్యం, చల్లదనం అంతా భోగ్యంగానే ఉన్నాయి. 
అందులో ఏకొజుతా లేదు. కాని, ప్రయోజనాంతరపరులైన దేవతలకోసం తనను 
యాచకునిగా చేసికొని, వారి కార్యాన్ని పూర్తిచేసిన త్రివిక్రమస్వామి వేంచేసి ఉండే 
దేశంలో నిత్యనివాసాన్ని చేసే మీరు అనన్యప్రయోజన అయిన నాకోసం 
పనిచేయవద్దా! భగవానునివలె మిమ్ములను ఒక అసురుని దగ్గరకు పోయి కార్యం 
సాధించాలని అంటున్నానా? స్వామి దగ్గరకుకదా నేను మిమ్ములను పొమ్మని 
అంటున్నాను. నా కార్యాన్ని చేయకుండా ఉంటే అది మీకు దోషమేకదా! పెద్ద 
దోమలు వెలగపండులో ప్రవేశించి దానిలోని రసం అంతా పీల్చేటట్టు నా మనస్సున 
ప్రవేశించి, నా సర్వస్వాన్ని అహరించిన నారాయణమూర్తికి నేను ఈ విధంగా 
బాధపడుతూ ఉన్నానని దయతో తెలియజేయండి. 
134. అన : “నా స్తనాలపై అలదిన కుంకుమపంకం బాగా చెరిగిపోయేటట్టు 
కనీసం ఒక్కనాడు అయినా నీవు వచ్చి సంశ్రేషించినపుడే నాప్రాణాలు నిలుస్తాయి, 
లేకపోతే నిలువవు” అనే నా విన్నపాన్ని అతని దగ్గర దయతో చెప్పండి- అని 
తిరుమలలో సంచరించే మేఘాలను ఉద్దేశించి గోదాదేవి అంటున్నది. 

శజ్ఞమా కడల్‌ కడైన్హాన్‌ తణ్‌ ముగిల్‌గాళ్‌!, వేబ్బడత్తు 

చ్చెజ్లణ్‌మూల్‌ శేవడిక్కీట్రల్‌ అడివీ శ్రల్‌చ్చి విజ్ఞప్పమ్‌, 

కొజ్జెమేల్‌ కుజ్లువుత్తిన్‌ కుక్రంమ శ్రలీయ ప్పుగున్దు, ఒరునాళ్‌ 

తబ్నుమేల్‌ ఎన్నావి తజ్ను మెన్టు ఉరైయీరే 8-7 

శంఖాలు నిండిన గొప్పతనాన్ని కల సముద్రాన్ని చిలికి, ఆవిధంగా తనను 
(శ్రమపెట్టుకొని తనను ఆ(శ్రయించినవారి కార్యాన్ని సాధించిన స్వామి వేంచేసి 
ఉండే దివ్యదేశం అయిన వేంకటాచలంలో సంచరించే పరమౌదార్యాన్ని కల 
మేఘాలలారా! మీరు శ్రీవేంకటేశ్వరుని పర్వతపాద(ప్రదేశంలో దాసురాలి విజ్ఞాపనను 


122 శ్రవేంకటేశదివ్యసాహితి 


విన్నపించాలి. నా విన్నపం ఏమి? అంటే, “నా స్తనాలపై అలంకారంగా పూసిన 
కుంకుమపంకం చెదటి చెరిగిపోయే రీతిలో ఒక్కనాడైనా నాతో అతడు సంశ్రేపిస్తే 
నా ప్రాణాలు నిలుస్తాయి” అన్నదే నా విన్నపం. నా స్వామి ఏదో ఒకనాడు నాతో 
సంక్లేషిస్తాడనే నమ్మకంతోనే నా స్తనాలపై కుంకుమను పూసి అలంకరించుకొన్నాను. 
అది సప్రయోజనం అయేటట్లు చేసేవాడైనపుడే నా ప్రాణాలను ధరించగలను - 
అని చెప్పండి. 


135. అన : యుద్ధరంగంలో పోరు సల్పి, విజయాన్ని సాధించిన శ్రీరాముని 
తిరునామాలను సంకీర్తనం చేస్తూ, వర్షాకాలంలో జిల్లేడు ఆకులు రాలిపడే రీతిలో, 
నేను నశించడానికి సిద్దంగా ఉన్నాను. “ఒకనాడైనా తమ ఒకమాటను నాకోసం 
అనుగ్రహించడా?” అని అంటూ వర్షాకాలంలో తిరుమలకొండపై కన్పించిన 
మేఘాలను ఉద్దేశించి గోదాదేవి వేడుతున్నది. 


కార్‌కాలత్తెట్టరుగిన్స కార్‌ముగిల్‌గాళ్‌!, వేజ్లడత్తు 

పోర్‌ కాలత్తు ఎశ్టీటున్సరుళి స్పారుదననార్‌ పేర్‌ శొల్లి, 

నీర్‌కాలత్తు ఎరుక్కి నమ్‌ స్మంనిలైసోల్‌ వీీల్‌వేనై, 

వార్‌కాలత్తు ఒరు నాళ్‌ తమ్‌ వాశగమ్‌ తన్షరుళారే 8-8 

ఉదారమైన స్వభావాన్ని కల కాలమేఘాలలారా! వర్షాకాలానికి నేను 
తప్పకుండా వచ్చి చేరతాను- అని చెప్పిపోయిన స్వామి రాకపోయినా, అతని 
దివ్యరూపాన్ని పోలిన మీరైనా వచ్చి కన్పిస్తున్నారుకదా! చాలా సంతోషంగా ఉన్నది. 
ఆస్వామి రాకపోయినా ఆస్వామి నామసంకీర్తనం చేసి ఒకరీతిలో ప్రాణధారణను 
చేయవచ్చునని తలచిన నేను, ఆశ్రితుల కార్యాన్ని చేయడమే స్వభావంగా కల్లి, 
విరోధినిరసనంలో ఉత్సాహాన్ని పొంది, ప్రయత్నించే శ్రీరాముని తిరునామాలను 
సంకీర్తనం చేయడం ప్రారంభించాను. తత్కారణంగానే వెంటనే మన శ్రైథిల్యాన్ని 
పొందాను. వర్గాకాలంలో జిల్లేడు ఆకులు పట్టు వీడి రాలి కిందపడే రీతిలో నేను 
శిథిలమై పతనానికి సిద్దంగా ఉన్నాను. ఈ స్థితిలోకూడా భగవానుడు నన్ను 
కటాక్షించాలని అనుకోవడం లేదు. నేను బ్రతికిన నాళ్ళను అన్నిటినీ ఈ విధంగా 
దుఃఖమయంగానే గడుపవలసివస్తున్నదే. ఒకనాడైనా ఒక మంచి మాటను అతడు 
చెప్పి పంపడా! 
136. అన : లోకాలను అన్నిటినీ రక్షించడంకోసం యోగనిద్రలో ఆదిశేషునిపై 
పరుండి ఉండే స్వామి ఈ విధంగా అసత్యభాషణం చేస్తాడా ! అతడు తన 


శ్రీవేంకటేశదివ్యసాహితి 123 


ఆడ్రితరక్షణస్వభా వాన్ని మజచిపోయి ఒక స్ర్తీని ఈ రీతిలో వధిస్తున్నాడు. అయితే, 
దీనిని భూమిలోని వారెవ్వరూ సమర్థించరు- అని అంటూ మత్తగజాలవలె 
తిరుమలపై సంచరించే మేఘాలను ఉద్దేశించి గోదాదేవి పల్కుతున్నది. 


మదయానై సోలెకరిన మాముగిల్‌గాళ్‌!, వేజ్గడత్తె 

ప్పదియాగ వాళ్రల్‌విర్‌గాళ్‌! పామ్బతైయాన్‌ వార్‌త్తై ఎన్న, 

కది యెన్టుమ్‌ తానావాన్‌ కరుదాదు, ఓర్‌ పెణ్‌కొడియై 

వదై శెయ్‌దా నెన్నుమ్‌ శొల్‌ వైయగత్తార్‌ మదియారే 8-9 


శ్రీవేంకటేశ్వరుని నిరంతరం సేవిస్తూ, అందువల్ల మదించిన ఏనుగులవలె 
గర్వంగా తిరుమలలో సంచరించే మేఘాలలారా! ఆదిశేషుని దగ్గరనుండి సకల 
కైంకర్యాలను స్వీకరించేటట్లే, నా దగ్గరనుండికూడా కైంకర్యాలను స్వీకరిస్తాడని 
నమ్మి ఉన్నాను. “మా శుచః” అనే అతని మాటను సత్యం అని విశ్వసించాను. 
రెండు నాల్కలను కల పాముతో కలసి ఉండే స్వామి ఆ పాముకుండే ఆ రెండు 
నాల్కల స్వభావాన్ని పొందాడు కాబోలు! సకలజనాలకు సర్వవిధరక్షకుడని పేరు 
పొందినవాడు ఒక (స్త్రీని వధించాడు అని అంటే ఈ లోకంలోనివారు నమ్ముతారా! 


137. అవ : ఈ చివరి పాశురంతో ఈ దశకాన్ని అభ్యసించినవారు పొందే ఫలాన్ని 
గోదాదేవి తెలియజేస్తున్నది. 

నాగత్తి నణైయానై నన్నుదలాళ్‌ నయన్దు ఉరై శెయ్‌ 

మేగత్తై వేజ్జడక్కోన్‌ విడు తూదిల్‌ విజ్ఞప్పమ్‌, 

పోగత్తిల్‌ వ్మయువాద పుదువైయర్‌కోన్‌ కోదై తమిశీల్‌, 

ఆగత్తు వైత్తురైస్సారవర్‌ అడియారాగువరే 8-10 

తాము ప్రార్థించిన రీతిలో భగవదనుభవాన్ని పొంది సంతోషించిన 
పెరియాగ్ర్యార్ల కుమార్తె అయిన శ్రీ గోదాదేవి ఆదిశేషునిపై శయనించి, యోగనిద్రలో 
ఉండే పరవాసుదేవుడైన శ్రీవేంకటేశ్వరుని ఆశపడి, అనుగ్రహించిన మేఘదూతమైన 
ఈ దశకాన్ని పఠించేవారు ఆస్వామి నిత్యకైంకర్యసామ్రాజ్యాన్ని పొంది, ఎల్లప్పుడూ 
సుఖిస్తారు. 


138. అన : గోదాదేవి భగవద్విరహాన్ని ఉపశమింపచేసికోవడంకోసం ఉద్యానవనానికి 
వెళ్ళింది. అక్కడ మల్లెపూవులు కంటికి కన్పించి, ఆమెను బాధను ఇనుమడింప 
జేశాయి. అక్కడనుండి తన చూపును తప్పించి, ఆమె ఏదిక్కులో చూచినాగానీ, 
ఒక్కొక్క పూవు కంటికి కన్పించి, హింసించడం (ప్రారంభించింది. అంతటితో 


124 శ్రవేంకటేశదివ్యసాహితి 


గోదాదేవి కన్నులను మూసికొన్నది. ఆమె కన్నులను మూసికొన్నదే తప్ప, ఆమె 
బాధ ఏమీ తగ్గలేదు. చెవిని మూసికొనలేకపోవడంవల్ల కోయిలల పాటలు వెంటనే 
ఆమె చెవికి సోకాయి. వాటిని విని భరించలేకపోవడంవల్ల ఆమె ఆ కోయిలలను 
చూచి, “ఎందుకు మీరు ఈ విధంగా కర్లకఠోరంగా అరుస్తున్నారు? చాలు! చాలు! 
మీరు పాడిన అందం చాలు! దయచేసి నిలపండి!” అని అంటున్నది. 


పాడుమ్‌ కుయిల్‌గాళ్‌! ఈదు ఎన్న పాడల్‌?, నల్‌వేజ్ఞడ 
నాడర్‌ నమక్కు ఒరు వాక్షిగీవు తన్లాల్‌ నన్దు పాడుమిన్‌, 
ఆడుమ్‌ కరుళిక్కొడియుడైయార్‌ వన్లు అరుళ్‌ శెయ్‌దు, 
కూడువరాయిడిల్‌ కూవినుమ్‌ పాట్టుక్కళ్‌ కేట్టుమే 10-5 


ఒళ్ళు తెలియకుండా పాడుతున్న కోయిలలారా! కర్షకఠోరంగా అయిన మీ 
-ఈ కూతలు చాలు. నిలపండి. ఇవేమి పాటలు! ఈ కాలంలోనా పాడడం! చాలు! 
చాలు! మీ పాట అందం! నిలపండి. మీ పాటలు వినే స్థితిలోనా నేను ఉన్నాను! 
అయ్యో! ఏమి పాట! ఏమి పాట! పాపిష్థివారలారా! పాడినది చాలు! ఇప్పటికి 
చాలు! కోపించకండి. 

భగవానుడు అనుగ్రహించి, ఇక్కడకు వేంచేసి, నన్ను ఆలింగనం చేసికొని, 
ఉజ్జీవింపజేసే కాలం వస్తే అపుడు మీరు ఇక్కడకు వచ్చి మీ ఆశ తీరేటట్టు 
పాడండి. 


శ్రీవేంకటేశ్వరుడు వచ్చి నీకు ఉజ్జీవనం కల్గించే సమయం మాకు ఏవిధంగా 
తెలుస్తుంది? అని అంటారా! స్వామి రాకకు సూచకంగా గరుడుడు తన రెక్కలను 
విస్తరించి, నర్తిస్తూ వస్తాడు.ఆ గుర్తును చూచే మీరు (గ్రహించవచ్చు. ఒకవేళ మీరు 
తెలిసికోలేక పోయినా, అపుడు నేనే మిమ్ములను రప్పించి, మీపాటను వింటాను. 
మీరు సందేహపడవద్దు. 

ఈ పాశురం తరువాతి పాశురం కాంభోజిరాగంలో - త్రిపుటతాళంలో 
ఉన్నది. 


139. అన : గోదాదేవి వర్షాన్ని కురవబోయే మేఘాలను చూచి తన విరహార్తి 
జ్వలించడం ప్రారంభించగానే సహించలేక, వాటితో ఈ విధంగా అంటున్నది. 


మ్మభైయే మరియే మణ్‌ పుణమ్‌ పూశి ఉళ్ళాయ్‌ నిన్దు, 
మె్టైటుకూ శ్ర శ్రినాజ్సోల్‌ ఊగు వల్‌ వేజ్ఞడత్తుళ్‌ నిన, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 125 


అ్మంకస్సిరానార్‌ తమ్మై ఎన్నెజ్జత్తగప్పడ 

త్తట్రరువి నిన్దు, ఎన్నై త్తదైత్తుక్కొణ్లు ఊశ్ర్‌శ్రువుమ్‌ వల్లెయే 10-8 

ఓ మేఘాలలారా! వర్షించే మేఘలలారా! పైన మన్నును పూసి, లోపల ఉండే 
మైనాన్ని కరగించి, తీసివేసే రీతిలో ఆ స్వామికూడా నన్ను శరీరంపైన ఆలింగనం 
చేసికొని, లోపల ఉండే నా సత్తను కరగించి పారబోస్తున్నాడు. ఈ విధంగా చేయగల 
వేంకటా ద్రివాసుడైన, సుందరుడైన స్వామి నా మనస్సులో సేవను అనుగ్రహించిన 
రీతిలోనే నేను ప్రత్యక్షంగా హత్తుకొనేటట్లు చేసి, నన్ను అతనితో గాఢంగా ఒకటిగా 
చేరేటట్టు చేసిన తర్వాతనే వర్షించండి. ఇదేకదా జౌదార్యం కలవారు చేసే పని. 


తిరుప్పాణ్‌ అశ్రర్యార్లు 


వృశ్చికే రోహిణీజాతం శ్రీపాణం నిచుళాపురే । 
శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహన మాశ్రయే ॥ 


శ్రీరంగక్షేత్రానికి సమీపంలో ఉండే ఉజైయూర్‌లో కలియుగంలో దుర్మతినామ 
సంవత్సరం వృశ్ళ్చికమాసం కృష్ణద్వితీయా బుధవారంనాడు రోహిణీనక్షత్రంలో 
శ్రీవత్సాంశతో అయోనిజులుగా ఈ ఆకగార్టు అవతరించారు. సంతానం లేని 
ఒక మాలదాసరి వీరిని పెంచి పెద్దచేశాడు. భగవానుని అనుగ్రహంవల్ల వీరికి 
దివ్యజ్ఞానం కల్గింది. తాము అంత్యవర్ణానికి చెందినవారమని భావించిన తిరుప్పాణ్‌, 
శ్రీరంగనాథుని పట్ల అపారమైన భక్తిని కలవారైనా, అప్పటి సంఘవ్యవస్థనుబట్టి, 
కావేరీనది దక్షిణతీరం ఆవలివైపున ఉండి, వీణను మీటుతూ, భగవద్దుణగానాన్ని 
చేస్తూ కాలం గడిపేవారు. ఒకనాడు శ్రీరంగనాథుడు వీరిని అనుగ్రహించి, 
బలవంతంగా అయినా తనవద్దకు తీసికొనిరమ్మని లోకసారంగముని అనే 
ఆలయపరిచారకుని అర్భకముఖంగా ఆజ్ఞా పించాడు. లోకసారంగముని 
బలవంతంగా తనను భుజాలపైకి ఎక్కించుకొని శ్రీరంగనాథుని దగ్గరకు 
తీసికొనిపోయే సమయంలో తిరుప్పాణ్‌ శ్రీరంగనాథుని దివ్యరూపాన్ని 
ఆపాదమస్తకం సేవిస్తూ ఆ అనుభవాన్ని వ్యక్తంచేసే అమలనాదిపిరాన్‌ అనే 10 
పాశురాలనుకల గొప్ప ప్రబంధాన్ని అనుగ్రహించారు. 


అమలనాదిసపిరాన్‌ 


140. అన : అమలనాదిపిరాన్‌ ప్రబంధంలో శ్రీవేంకటేశ్వరుణ్లి స్తుతించే పాశురాలు 
రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది అయిన ఈ పాశురంలో శ్రీరంగనాథుని 


126 శ్రవేంకటేశదివ్యసాహితి 


శ్రీచరణసౌందర్యం నన్ను వశపజణచుకొని, పరవశుణ్ణి చేసి దాసునిగా చేసికొన్నది- 
అని ముగ్దులై తిరుప్పాణ్‌ ఆకగ్రార్డు పల్కుతున్నారు. 
అమలనాదిపిరాన్‌ అడియార్‌క్కు ఎన్నై ఆట్సడుత్త 
విమలన్‌ విజ్ఞవర్‌కోన్‌ విరైయార్‌ ప్యార్రీల్‌ వేజ్ణడవన్‌ 
నిమలన్‌ నిన్మలన్‌ నీదివానవన్‌ నీళ్‌ మదిళరజ్గత్తమ్మాన్‌ తిరు 
క్కమలపాదమ్‌ వన్దు ఎన్‌కణ్ణినుళ్ళన వొక్కిన్టదే -1 


హేయవస్తువుల సంబంధంతో తనకు ఏవిధమైన దోషం (ప్రాప్తించనివాడై, 
అందజి చేత అభిలషింపబడతగినవాడై, అన్ని లోకాల సృష్టి-స్థిత్యాదికార్యాలకు 
అన్నిటికీ కారణ భూతుడైనవాడై, వీటివల్ల ప్రకాశించే కల్యాణగుణగణాలను కలవాడై, 
కరుణా మూర్తియె, ఈ స్థితులను అన్నిటినీ నాకు తెలియజేసిన మహోపకారకుడై, 
“నాకు” అని, “ఇతరు లకు” అని తలుస్తూ ఇంతకాలం పరిభ్రమించిన నన్ను 
తనకు, తన దాసులకు దాసునిగా చేసిన, గొప్ప కీర్తిని కలవాడై, పరమభోగ్యం 
అయిన పరమపదంలో సదాపశ్యంతిగా చెప్పబడే నిత్యసూరులకు స్వామిగా ఉన్నా, 
లీలావిభూతిలో కైంకర్యాన్ని స్వీకరించడంకోసం పరిమళప్రచుర దివ్యోద్యానాలచే 
పరివేష్టితం అయిన తిరుమలకు వచ్చి, నిత్యనివాసం ఏర్పరచుకొన్నవాడై, నేను 
అభిలషించకపోయినా, నాకు ఉపకారం చేసినందువల్ల మిక్కిలిగా ప్రకాశించేవాడై, 
తన దాసులకు నన్ను దాసునిగా చేసికొన్నందువల్ల కల్గిన జొజ్జ్వల్యాన్ని కలవాడై, 
“సాత్తు- సొత్తుదారుడు” అనే [క్రమం తప్పని నిత్యవిభూతిలో ఉండేవాడై, గొప్ప 
ప్రాకారాలను కల శ్రీరంగంలో శయనించి ఉండేవాడై, సర్వస్వామి అయిన 
శ్రీరంగనాథుని ఎజ్జదనం, శైత్యం, వికాసం, సౌగంధ్యం కల, పరమభోగ్యం అయిన 
శ్రీపాదపద్మాలు తమకు తామే నన్ను అనుగ్రహించి వచ్చి, అతినీచుణ్ణి అయిన 
నా కన్నులకు లక్ష్యమై ఉన్నాయే! ఆహా! ఇదేమి ఆశ్చర్యం! 


యమునా కల్యాణిరాగం - త్రిపుటతాళంలో ఈ పాశురం, తరువాతి పాశురం 
ఉన్నవి. 


“అమలన్‌” - తాము దరి చేరితే స్వామికి దోషం కల్లుతుందనే తమ శంకను 
తీర్చినవాడు. “నిమలన్‌” - తమను భాగవతపర్యంతం శేషభూతులనుగా చేసినవాడు. 
“విమలన్‌”- తమ మనస్సులోని శంకను తీర్చి, దానివల్లకల్షిన సంతోషాతిశయంచేత 
వెలిగే దివ్యమంగళ విగ్రహాన్ని కలవాడు. “నిన్మలన్‌” - ఆశ్రితుల దోషాలను ఎంచే 


శ్రీవేంకటేశదివ్యసాహితి 127 


లోపం లేనివాడు. “ఆది”- జగత్కారణభూతుడు, స్పృహణీయుడు. “ఎన్నై” - 
ఈ సర్వనామశబ్దం వక్షృవివక్షవల్ల - అతి నికృష్ణుణ్ణి అయన నన్ను - అనే అర్థాన్ని 
ఇస్తుంది. “అరజ్ఞత్తమ్మాన్‌” - అని శేషిత్వం, “కమలపాదమ్‌” అని భోగ్యత, “వన్దు” 
అని ఉపాయం చెప్పబడ్డాయి. “ఒక్కిన్టదు” - ఒకే రీతిలో, ఏ మార్పులేక ఉన్నది 
అని, రక్షకునకు శీలసిద్ధిని, రక్ష ్యభూతునకు స్వరూపసిద్దిని కలిస్తున్నదని భావం. 
141. అన : ఈ పాశురంలో శ్రీరంగనాథుని విషయంలో వేంకటేశ్వరుని స్వభావం 
ఉన్నదని, స్వామి పీతాంబరం అందం తిరునాభీకమలంపై వ్యాపించి దాసుని 
ఆత్మ స్వరూపాన్ని వశీకరించుకొన్నది- అని అంటున్నారు. 


మన్టి పాయ్‌ నడవేజ్ఞడమామలై వానవర్‌గళ్‌ 

శన్ది శెయ్య నిన్హాన్‌ అరజ్ఞత్తరవినణెయాన్‌ 

అన్టిపోల్‌ నిణత్తాడైయుమ్‌ అదన్మేల్‌ అయనైప్పడైత్తదు ఓర్యెరీల్‌ 
ఉన్టిమేలదన్గో అడియే నుళ్ళత్తిన్నుయిరే -3 


అతిచంచలం అయిన బుద్దిని కల్లి, వినోదాన్ని కల్గించే చేష్టలను చేసే వానరాలు 
ఒక కొమ్మనుండి ఇంకొక కొమ్మకు నిరంతరం గెంతుతున్న చోటు, ద్రవిడదేశానికి 
ఉత్తరదిక్కు ఎల్ల అయిన వేంకటాచలం అనే గొప్ప పర్వతంపైన నిత్యసూరులు 
పుష్పాలను తీసికొని, తన శ్రీపాదాలను ఆరాధించేటట్టుగా వేంచేసి ఉన్నవాడైన 
నా స్వామి, పరమభోగ్యం అయిన శ్రీరంగదివ్యాలయంలో అందం, చల్లదనం, 
మార్దవం, పరిమళం, ధావళ్యం - మొదలైన అయిదు గుణాలతో కూడి, చాలా 
భోగ్యంగా ఉండే ఆదిశేషుడనే దివ్యపర్యంకంలో శయనించి ఉన్నాడు. ఆ భగవానుని 
ఎజ్జని ఆకాశంవంటి పీతాంబరం పైన, దానికి పైభాగంలో చతుర్ముఖుని 
ఉత్పత్తిస్థానం అయిన, సాటిలేని సౌందర్యాన్నికల తిరునాభీకమలంపైన దాసుని 
మధురమైన ఆత్మస్వరూపం చిక్కుకొని ఉన్నది. ఇదేమి ఆశ్చర్యం! 

“మన్ది పాయ్‌” - చపలచిత్తులై ఎల్లప్పుడూ అస్థిరులుగా ఉండే సంసారులకు 
“మన్ది” ఉపలక్షణం. “అన్టిపోల్‌ నిణమ్‌” - భక్తుల అజ్ఞానతమస్సును తీర్చే ఉదయ 
సంధ్యగా, వారి తాపాన్ని తీర్చే సాయంసంధ్యగా ప్రకాశిస్తున్నది. “శన్లి శయ్య” - 
సంధ్యాకాలకర్తవ్యం. అంటే - భగవత్కెంకర్యం. భగవత్సేవ సదా కర్తవ్యమే అయినా, 
సంధ్యాసమయాలలో తప్పక చేయాలని శాస్త్రాలలో విశేషించి విధింపబడిందికదా! 


నా ప్రుశ్రిఆాాా 


128 శ్రీవేంకటేశదివ్యసాహితి 
తిరును జ్జ ups ర 


వృళ్చికే కృత్తికాజాతం చతుష్కవిశిఖభామణిమ్‌ । 
షృట్సబంధకృతం శార్‌జ్ఞమూర్తిం కలిహ మాశ్రయే ॥ 


కలియుగంలో నళనామ సంవత్సరం వృశ్చికమాసం శుక్షపక్షపూర్లిమ గురువారం 
కృత్తికానక్షత్రంలో శార్‌జ్ఞమనే భగవానుని వింటి అంశతో తిరుక్కుజ్రైయలూర్‌ అనే 
దివ్యదేశంలో తిరుమజ్లైమన్నన్‌ అవతరించారు. వీరు పద్మాంశంతో జన్మించిన 
కుముదవల్లినాచ్చియార్‌ను వివాహం చేసికొన్నారు. ఆమె పెట్టిన నియమానుసారం 
ప్రతిదినం భాగవతతదీయారాధనను నిర్వహించేవారు. దాని నిర్వహణకోసం ఆవశ్యక 
మైన ద్రవ్యాన్ని సంపాదించడానికిగా దారిదోపిడీలనుకూడా చేశారు. కొంత కాలానికి 
భగవానుడు వీరిని అనుగ్రహించదలచి, పెండ్లికుమారుని రూపంలో సలక్ష్మీకుడై 
వీరుండే దారిలో వచ్చాడు. భగవానుని అన్ని ఆభరణాలను దోచుకొన్న 
తిరుమజ్లెమన్నన్‌, చివరిగా స్వామి పాదంలో గల ఆభరణాన్ని బలవంతంగా పంటితో 
కొటేకి తీయాలని చూచారు. అపుడు భగవానుని పాదస్పర్శ (ప్రభావంచేత 
ద్యివజ్ఞానాన్ని పొందిన తిరుమజ్లి ఆకగార్డు మొదటగా “నాన్‌ కణ్బుకొణ్లేన్‌ నారాయణా 
ఎన్టుమ్‌ నామమ్‌” అని అంటూ ప్రారంభించి పెరియ తిరుమొరీ, తరువాత 
తిరువ్యెటుకూగ్‌శ్రరుక్కై, శితియ తిరుమడల్‌, పెరియ తిరుమడల్‌, తిరుక్కుణు 
న్హాణ్ణికమ్‌, తిరునెడున్హాణ్ణకమ్‌ - అనే ప్రబంధాలను కూడా (ప్రసాదించారు. ఈ 
ఆయు ప్రబంధాలు వేదసారాలుగా చెప్పబడే నమ్మాథ్యార్ల నాల్గు ప్రబంధాలకు 
వివరణరూపాలు. కనుక ఇవి షడంగస్టానీయాలని ఆచార్యుల సూక్తి వీరికి 
అర్భావతారంలో అభినివేశం ఎక్కువ. శ్రీరంగాలయాన్ని జీర్ణోద్దారణను చేసిన వీరు 
అక్కడ అధ్యయనోత్సవాలనుకూడా నిర్వహించారు. పలు దివ్యదేశాలను దర్శించి, 
అచటి అర్భామూర్తులకు మంగళాశాసనాన్ని చేశారు. ముందుగా పెరియ తిరుమొ గీ 
ప్రబంధంలో శ్రీవేంకటేశ్వరుని కీర్తించే దశకాలు, ఆ తరువాత (ప్రత్యేక పాశురాలు 
విన్నపింపబడుతున్నాయి. 


పెరియతిరుమొ కరీ 


142. అన : పెరియతిరుమొళ్రలి పూర్వదశకంలో తిరుమజ్లెమన్నన్‌ శిజ్లవే క్రగైకున్ణమ్‌ 
అనబడే అహోబిలక్షేత్రంలోని వేడిమిని తలచి, (ద్రవించారు. దానిని చూచిన 
భగవానుడు ఆ[గ్యార్డు! “తెకగీకురలరుని త్తిరువేజ్ణడమ్‌” అని మనస్సు చల్లబడేటట్టు 


శ్రీవేంకటేశదివ్యసాహితి 129 


తిరుమలలో అందటికీ సులభంగా నేను సేవను అను[గ్రహిస్తున్నాను కదా! అచటికి 
వచ్చి నన్ను సేవించి, ఆనందించండి”అని పలికాడు. అందులకు అంగీకరించిన 
ఆగగ్యార్లు తిరు మలకు వేంచేసి దాని వైభవాన్ని ఈ దశకంలో కీర్తిస్తున్నారు. 
పెరియతిరుమొ[లీ ప్రబంధంలో ఈ దశకంతోపాటు, తరువాత గల మూడు 
దశకాలుకూడా శ్రీవేంక టేశ్చరునిగూర్చి తిరుమజ్లై ఆకగ్యార్డు పల్కినవే. 

“శ్రీకృష్ణుడై అవతరించి, క్షీరాబ్దిలో శయనించే శ్రీమన్నారాయణుడే తిరుమలలో 
నెలకొని ఉన్నాడు. అందువల్ల ఆ తిరువేబ్లడాన్ని ఎల్లప్పుడూ అనుసంధించు”- అని 
అంటూ ఇందులో తమ మనస్సుకు ఆగ్వార్లు ఉపదేశిస్తున్నారు. 

కొజ్జిలర్‌న్టమలర్‌ క్కురున్దమ్‌ ఒళిత్త కోవలన్‌ ఎమ్బిరాన్‌, 

శబ్లుతజ్ను తడబజ్గిడల్‌ తుయిల్‌ కొల్ల తామరై క్కజ్ణినన్‌, 

పొబ్లు పుళ్ళినై వాయ్‌ పిళన పురాణర్‌ తమ్మిడమ్‌, పొబ్లు నీర్‌ 

చ్చెజయల్‌ తిలైక్కుమ్‌ శునై త్తిరువేజ్లడమ్‌ అడై నెజ్జమే! 1-8-1 

సుగంధాన్ని వెదజల్లే పూలలో నిండిన కుందవృక్షాన్ని కూల్చిన గోపాలకృష్ణుడు, 
మనకు స్వామి, శంఖాలు నిండి ఉండే గొప్ప క్షీరాబ్దిలో శయనించిన పుండరీకాక్షుడు, 
మదించి మీదకు వచ్చిన బకాసురుని నోటిని చీల్చి వేసిన పురాణపురుషుడు అయిన 
శ్రీమన్నారాయణుడు పరమకృపతో వేంచేసి ఉండేది, నీటిసమృద్దిని కల్గినది, ఎజ్జని 
చేపలను కల్లి ఉన్న వాగులను కల్గిఉండేది అయిన శ్రీవేంకటాచలాన్ని ఓ మనసా! 
ఆ(శయించు. 

ఈ దశకపాశురాలు అన్నీ యమునాకల్యాణి రాగం - (త్రిపుట తాళంలో 
ఉన్నాయి. 
143. అవ : “పూతన అనే పిశాచి విషస్తన్యాన్ని ఆరగించిన శ్రీకృష్ణుడు పాలకడలిలో 
పరుండి ఉన్నాడు. శ్రీవేంకటాద్రిపై నిలచి ఉన్నాడు. అతనిని ఆశ్రయించాలని 
ప్రయత్నించు.” అని అంటూ ఇందులో ఆగ్ర్యార్హు తమ మనస్సును ఉద్దేశించి 
పల్కుతున్నారు. 

సళ్ళియావదు పాజ్కుడల్‌ అరజ్ల్ఞమ్‌ ఇరబ్గవన్‌ సేయ్‌ములై, 

పిళ్ళెయాయ్‌ ఉయిరుణ్ణ ఎన్జై పిరానవన్‌ పెరుగుమిడమ్‌, 

వెళ్ళియాన్‌ కరియాన్‌ మణినిణవల్లు నెన్టెజ్లి నాడొలుమ్‌, 

తెళ్ళియార్‌ వణజ్ఞుమ్‌ మలై త్తిరువేజ్లడమ్‌ అడై నెళ్టామే! 1-8-2 


130 శ్రీవేంకటేశదివ్యసాహితి 


స్వామి చిన్నబాలుడై, పిశాచి విషం పూసిన స్తన్యాన్ని గ్రోలి, తన బాల్యక్రీడను 
అనుభవింపజేసినది - రేపల్లెలో. శయనించి ఉండి, లోకసంరక్షణలీలను అనుభవింప 
జేసినది - పాలసముద్రంలోను, శ్రీరంగంలోను. అందటికీ సేవను అనుగ్రహిస్తూ 
వేంచేసి ఉన్న చోటు - పరమభోగ్యం అయిన తిరుమల. స్వచ్చమైన జ్ఞానాన్ని కల 
భక్తాగ్రేసరులు దీనిని (గ్రహించి, “కృతయుగంలో శ్వేతవర్షుడుగా, కలియుగంలో 
నీలవర్షుడుగా, ద్వాపరయుగంలో మణివర్హుడుగా స్వామి వేంచేసి ఉన్నాడు. అతడే 
వేంకటాద్రిలో నిత్యవాసం చేస్తున్నాడు”- అని భావించి, ప్రతిదినం నమస్కరిస్తారు. 
అటువంటి శ్రీవేంకటాచలాన్ని ఓమనసా! అనుసంధించు. 
144. అన : “శ్రీకృష్ణుడై అవతరించి, మద్దిచెట్లను కూలగొట్టి, గోవర్దనాన్ని ఎత్తి, 
గోవుల మందను మేపిన సర్వేశ్వరుడు వేంచేసి ఉండే శ్రీవేంకటాచలమే నీకు రక్షకం” 
అని తన మనస్సుకు ఇందులో ఆగ్వార్డు ఉపదేశిస్తున్నారు. 


నిన మామరుదు ఇ/థ్‌[ు వీశ్రీలి నడన్ద నిన్మలన్‌ నేమియాన్‌, 

ఎన్టుమ్‌ వానవర్‌ కైతొకయిమ్‌ ఇణైత్తానమురైయడి ఎమ్బిరాన్‌, 

కన్దిమారి పొజిన్లిడ క్కడిదానిరైక్కు ఇడర్‌ నీక్కువాన్‌, 

శెన్టు కున మెడుత్తవన్‌ తిరువేజ్ఞడమ్‌ అడై నెళ్టుమే! 1-8-3 

స్వామి శయనించి ఉన్న రీతిని, నిలచి ఉన్న రీతిని ఆభ్రార్హు ముందు 
పాశురంలో అనుసంధించారు. ఇందులో నడిచే రీతిని అనుసంధిస్తున్నారు. సుదృఢాలు 
అయిన మద్దిచెట్లను కూలదోసి, వాటి నడుమన దోగాడిన నిర్మలుడు, సుదర్శన 
చక్రధారి, నిత్యసూరులచేత ఎల్లప్పుడూ సేవింపబడే శ్రీచరణారవిందద్వయిని కల 
స్వామి, కోపంతో ఇంద్రుడు శిలావర్గాన్ని కురిపించినపుడు పశువులను కాపాడడం 
కోసం గోవర్రనగిరిని గొడుగుగా ఎత్తినవాడైన భగవానుడు వేంచేసి ఉండే తిరుమలయే 
మనకు రక్షకం- అని ఓమనసా! భావించు. 


145. అన : “ఆశ్రితసులభుడైన శ్రీకృష్ణుడు వేంచేసి ఉండే వేంకటాచలమే మనకు 
రక్షకం” - అని ఇందులో ఆగ్రార్డు అంటున్నారు. 
పార్‌త్తజ్కాయ్‌ అన్టు పారదమ్‌కై శెయ్‌దిట్టు వెన్ట పరఖ్టుడర్‌, 
చకా! అ మూ [న్‌ అ జ 
కోత్తు అబు ఆయర్‌దమ్‌పొడియిల్‌ కురవై పిణైన్ద ఎమ్‌కోవలన్‌, 
( 
ఏత్తువార్‌ తమ్మనత్తుళ్ళాన్‌ ఇడవెన్హై మేవియ ఎమ్బిరాన్‌, 
తీర్‌త్తనీర్‌ త్తడళ్లోలై శూ[గ్‌ తిరువేజ్గడమ్‌ అడై నెళ్బమే! 1-8-4 
fie) = జలా Vas రా 


శ్రీవేంకటేశదివ్యసాహితి 131 


పాండవులకోసం భారతసం(గ్రామాన్ని నడపి, జయాన్ని పొందినవాడు, ఆ(శ్రితుల 
కోసం కార్యాన్ని సఫలం చేయగల్లినట్టయితే మిక్కిలి ప్రకాశించే తిరుమేనిని 
కలవాడు, గోపికలతో రాసక్రీడ అనే నాట్యాన్ని ఆడినవాడు, తనను స్తుతించేవారి 
మనస్సును వీడిపోనివాడు, “ఇడవెన్టై” అనే దివ్యదేశంలో అందంగా, మధురంగా 
వేంచేసి ఉన్నవాడు అయిన స్వామికి చెందినదై, పలు పుణ్యతీర్థాలతో, పెద్దపెద్ద 
పూదోటలతో చుట్టబడి ఉన్న వేంకటాచలాన్ని చేరి ఓ మనసా! ఆశ్రయించు. 


146. అన : “ఆ(్రితుల దుఃఖాన్ని తీర్చే భగవానుడు సులభుడై వేంచేసి ఉండే 
శ్రీవేంకటా చలాన్ని చేరు”- అని మనస్సుకు ఆ[గ్యార్లు ఉద్బోధిస్తున్నారు. 
వణ్‌కైయాన్‌ అవుణర్‌క్కు నాయగన్‌ వేళ్వియిల్‌ శెన్టు మాణియాయ్‌, 
మణ్‌కైయాల్‌ ఇరన్హాన్‌ మరామర మేక్రగుమ్‌ ఎయ్‌ద వలత్తినాన్‌, 
ఎణ్‌క్రైయాన్‌ ఇమయత్తుళ్ళాన్‌ ఇరుజ్లోలై మేవియ ఎమ్బిరాన్‌, 
తిణ్‌వైమ్మూ తుయర్‌ తీర్‌త్తనన్‌ తిరువేజ్లడమ్‌ అడై నెజ్జమే! 1-8-5 


కోటీనవారికి కోటీన రీతిలో దానాన్ని చేసే అసురచక్రవర్తి అయిన మహాబలి 
యాగభూమికి బ్రహ్మచారి వేషంలో వెళ్ళి చేతిని చాచి, “మూడడగుల నేలను దానం 
చెయ్యి” అని యాచించినవాడు, తనపట్ల సుగ్రీవునకు నమ్మకం కల్లడంకోసం 
ఏడు సాలవృక్షాలను ఒకే బాణంతో తొలిచిన గొప్ప బలం కలవాడు, 
ఆడ్రితరక్షణకోసం శంకచక్రాది దివ్యాయుధాలతోకూడిన ఎనిమిది బాహువులను 
కలవాడు (“అట్టపు యకరమ్‌” అనే దివ్యదేశంలో సేవను అనుగ్రహించేవాడు), 
హిమాలయంలో బదరికా శ్రమం అనే దివ్యక్షేత్రంలో వేంచేసి ఉండేవాడు, 
తిరుమాలిరుమ్‌ శోలైకు వచ్చి నిలచిన వాడు, మొసలినోటిలో చిక్కుకొని, బాధపడిన 
శ్రీగజేంద్రాక్రాన్‌ దుఃఖాన్ని తీర్చి రక్షించినవాడు అయిన స్వామియొక్క 
వేంకటాచలాన్ని ఓ మనసా! త్వరగా పోయి చేరు. 


147. అన : “లోకాలను అన్నిటినీ ప్రళయకాలంలో తన ఉదరంలో ఉంచుకొని, 
వటపత్రశాయిగా ఉన్నవాడు,చంద్రుని క్షయరోగాన్ని తీర్చినవాడు, మహాబలశాలి 
అయిన హిరణ్యకశిపుని సంహరించిన నృసింహుడై, లోకాలను సంరక్షించిన వాడైన 
భగవానుడు వేంచేసి ఉండే పరమభోగ్యం అయిన వేంకటాచలాన్ని ఓ మనసా! 
ఆ(శ్రయించాలని ప్రయత్నించు”- అని అంటున్నారు. 


132 శ్రవేంకటేశదివ్యసాహితి 


ఎణ్‌తిశైగళు మేక్రయిలగముమ్‌ వాజ్లి స్పాన్‌వయి థ్రఖీల్‌ పెయ్‌దు, 

పణ్లు ఓరాలిలై ప్పళ్ళికొళ్బవన్‌ సాల్‌ మదిక్కువిడర్‌ తీర్‌త్తనన్‌, 
ఒణ్‌తిణఅలవుణనురత్తు ఉగిర్‌ వైత్తవన్‌ ఒళ్ళెయిథీగొడు, 

తిణ్‌తిణల్‌ అరియాయవన్‌ తిరువేజ్లడమ్‌ అడై నెజ్జమే! 1-8-6 


ప్రళయకాలంలో ఎనిమిది దిక్కులలోని ఏడు లోకాలు నళించిపోకుండా 
ఉండేటట్టు వాటిని తన బొజ్జలో పెట్టుకొని, రక్షించి, ఒక మజ్జి ఆకుపై పరుండి 
ఉన్నవాడు, చంద్రునకు కల్గిన క్షయరోగాన్ని పోగొట్టినవాడు, అందమైన కోజుపళ్ళతో 
మహాబలశాలి అయిన నృసింహమూర్తిగా అవతరించి, తన బలిమితో సమానమైన 
బలిమిని కల హిరణ్యకళిపుని వక్షస్సులో గోళ్ళను అదిమి, అతని శరీరాన్ని 
చీల్చినవాడును అయిన భగవానుని వేంకటాచలాన్ని ఓమనసా! నీవు చేరు. 


148. అన: “పంచభూతస్వరూపి అయినవాడు, సహస్రనామాలచేత ప్రతిపాదింప 
బడేవాడు, నిత్యుడు అయిన భగవానుడు వేంచేసి ఉండే మహోన్నతం అయిన 
శ్రీవేంకటాచలాన్ని ఆశ్రయించు”- అని ఆగ్యార్లు తమ మనస్సునుగూర్చి పల్కు 
తున్నారు. 

పారుమ్‌ నీర్‌ ఎరి కాగీణీనోడు ఆకాశము మివైయాయినాన్‌, 

పేరుమ్‌ ఆయిరమ్‌ పేశనిన్ట సిణప్పిలి పెరుగుమిడమ్‌, 

కారుమ్‌ వార్‌ పనినీళ్‌ విశుమ్సిడై చ్పోరు మాముగిల్‌ తోయ్‌దర, 

శేరు వార్‌ పొభ్రీల్‌ శూకగ్‌ ఎట్టీల్‌ తిరువేజ్లడమ్‌ అడై నెజ్జమే! 1-8-7 

పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం - అనే అయిదు భూతాలైనవాడు, 
సహస్రనామాలతో ప్రతిపాదింపబడే గుణచేష్టితాలను కలవాడు, జన్మరహితుడు 
అయిన భగవానుడు వేంచేసి ఉండే చోటు, విశాలమైన ఆకాశంనుండి వర్షజలం, 
మంచు బిందువులు వర్షించే చోటు, మేఘాలు వచ్చి విశ్రమించడానికి తగినట్టు 
ఉన్నతంగా ఉండే తోటలచేత చుట్టబడిఉన్నది, అత్యంతం మనోహరమైనది అయిన 
వేంకటా చలాన్ని ఓ నా మనసా! ఆశ్రయించు. 


149. అన : “పంచభూతస్వరూపి, నిత్యసూరులకు నిర్వాహకుడు, లక్ష్మీనాథుడు 
అయిన భగవానుడు వేంచేసి ఉండే, మౌగ్ద్యాన్ని కల కోయకాంతలు అందమైన 
సస్యక్షేత్రాలను కాపు కాచే అయిన వేంకటాద్రిని ఓ మనసా! ఆశ్రయించు”- అని 
అంటున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 133 


అన్సురమ్‌ అనల్‌ కాల్‌ నిలమ్‌ శల మాగి నిన్ధ అమరర్‌కోన్‌, 

నమ్బులా మలర్‌ మేల్‌ మలిమడబ్లెదన్‌ కొకియినవన్‌, 

కొమ్బినన్న ఇడై మడక్కుణఅమాదర్‌ నీళిదణన్లొటుమ్‌, 

శెమ్బు నమవై కావల్‌గొళ్‌ తిరువేజ్లడమ్‌ అడై నెజ్జమే 1-8-8 


నింగి, నిప్పు, నేల, నీరు, గాలి - అనే - అయిదు భూతాల స్వరూపిగా ఉండేవాడు, 
నిత్యసూరినాథుడు, పరిమళం నిండుగా ఉండే తామరపూవుపైన పొందికగా ఉన్న 
లక్ష్మీదేవికి నాయకుడు అయిన భగవానుడు వేంచేసి ఉన్నది, ఎత్తైన మంచెలలో 
అంటా దుప్పికొమ్మువంటి (సూక్ష్మం అయిన) నడుమును కల, ముగ్టలైన (స్త్రీలు 
అందమైన, ఎజ్జని ధాన్యం పండిన చేలలో కావలి కాసేది అయిన తిరువేంకటాచలాన్ని 
ఓమనసా! ఆశ్రయించా లని ప్రయత్నించు. 


150. అవ : “సర్వసులభుడైవాడు, తిరువష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధించేవారిని 
ఉజ్జీవింపజేసే భగవానుడు వేంచేసి ఉండే దివ్యదేశం, సుగంధభరితాలైన వనాలతో 
చుట్టబడిఉన్నది, లోకాలు అన్నిటికీ తిలకమై ఉండేది అయిన వేంకటాచలాన్నే 
పొందాలని చూడు”- అని అంటూ తమ మనస్సును ఉద్దేశించి ఆకగ్యార్టు పల్కు 
తున్నారు. 

పేశుమిన్‌ తిరునామ మెట్టెకగుత్తుమ్‌ శొల్లి నిన్గు సిన్నరుమ్‌, 

పేశువార్‌దమ్మై ఉయ్యవాళ్లీ ప్పిణప్పణుక్కుమ్‌ పిరానిడమ్‌, 

వాశ మామలర్‌ నాణువార్‌ పాట్రీల్‌ శూగ్‌దరుమ్‌ ఉలగుక్కెల్లామ్‌, 

తేశమాయ్‌ త్తిగజ్రిణమ్మలై త్తిరువేజ్లడమ్‌ అడై నెజ్జమే! 1-8-9 

అందజీచేత అనుసంధించదగిన, మధురమైన అష్టాక్షరీ మహామంత్రాన్ని 
అనుసంధిస్తూ, ఇంకా ఇంకా దానినే అనుసంధించేవారిని ఉజ్జీవింపజేసి, వారి 
సంసారాన్ని తొలగించే స్వామి నెలకొని ఉన్నది, సువాసన నిండుగా ఉండే గొప్ప 
పూలు పరిమళించే విశాలమైన తోటలతో చుట్టబడి ఉన్నది, అన్ని లోకాలకు 
తిలకంవంటిదిగా ప్రకాశించేది అయిన తిరుమలను ఓ మనసా! ఆశ్రయించు. 
151. అన : చివరలో ఆగ్యార్లు ఈ దశకాన్ని అనుసంధించేవారికి లభించే 
ఫలాన్నిగూర్చి పల్కి దశకాన్ని ముగిస్తున్నారు. 

శెజ్లయల్‌ తిళైక్కుమ్‌ శునై త్తిరువేజ్లడత్తుణై శెల్వవై, 

మజ్జెయర్‌ తలైవన్‌ కలికన్టి వణ్‌తమిక్రగ్‌ శెక్టాల్‌ మాలైగళ్‌, 


134 శ్రవేంకటేశదివ్యసాహితి 


శజ్లె యిని త్తరిత్తు ఉరైక్కవల్లార్‌గళ్‌ తజ్జమదాగవే, 

నజ్గమాకడల్‌ వైయమ్‌ కావలరాగి వానులగాళ్వరే 1-8-10 

యౌవనానికి తగినట్టు ఎజ్జని రంగును కల చేపలు ఒకదానితో వేటొకటి 
బలిసి స్పర్దించే వాగులను కల వేంకటాచలంపై నిత్యవాసం చేసే స్వామినిగూర్చి 
తిరుమజ్లై మన్నన్‌ అందమైన తమిళంలో బుజువైన వాక్కులతో అనుగ్రహించిన 
ఈవాజ్మాలను ధరించి, అనుసంధించగలవారు -ఈలీలావిభూతి ఉన్నంతవరకు 
రాజాధిరాజులై వెలిగి, తరువాత నిత్యవిభూతికికూడా నిర్వాహకులుగా కాగలరు. 


152. అన :- పూర్వ దశకంలో ప్రతిపాశురంలోను ఆగ్రార్లు “తిరువేజ్ఞడమ్‌ అడై 
నెజ్టమే! తిరువేజ్లడమ్‌ అడై నెళ్జమే!” అని పల్కి తిరుమలను ఆశ్రయించేటట్లు 
తమ మనస్సును ప్రబోధించారు. అందికూడా ఆ రీతిలోనే అంగీకరించగా, ఇద్దణూ 
కలసి శ్రీవేంకటేశ్వరుని అనుభవించాలని కోటి, తిరుమలకు వచ్చారు. 


“తగని లౌకికవిషయాలలో అభినివేశాన్ని కల్గి ఉండి, ఇంతవరకూ కాలాన్ని 
వ్యర్థంగా గడిపాను. ఇపుడు పశ్చాత్తాపంతో నీ శ్రీచరణాల సన్నిధికి వచ్చి చేరాను. 
నా ప్రాక్తన కర్మలను చూచి నన్ను చేయివిడువవద్దు. నా అపరాధాలను సహించి, 
దాసుణ్ణి అయిన నన్ను స్వీకరించాలి” అని ఈ దశకంలో ఆగ్రార్డు లక్ష్మీపురుష 
కారపురస్సరంగా శరణాగతిని చేస్తున్నారు. నమ్మాగ్ర్యార్ల తిరువాయ్‌మొ [గీకి 
ప్రబంధంలోని “ఉలక ముణ్బ సెరువాయా” అనే దశకం వంటిది ఈ దశకం. 

మొదటి పాశురంలో “శ్రీ వేంకటేశ్వరా తండ్రి మొదలైన ఆభాసబంధువులను 
నమ్మి, అనర్థాలను అనుభవించి కష్టపడిన నేను పశ్చాత్తాపంలో నీ శ్రీపాదాలను 
చేరాను. కృపతో దాసుణ్ణి నీ కైంకర్యంలో వినియోగించుకో” అని ప్రార్థిస్తున్నారు. 

తాయే తన్హై యెన్టుమ్‌ తారమే కిలై మక్కళెన్టుమ్‌, 

నోయే పట్టాట్రీన్దేన్‌ ఉన్నై క్కాణ్బదోరాశైయినాల్‌, 

వేయేయ్‌ పూమ రీల్‌ శ్యూర్‌ విరైయార్‌ తిరువేజ్ఞడవా!, 

నాయేన్‌ వస్టడైన్దేన్‌ నల్‌గి ఆలెన్నైక్కొణ్ణరుళే 1-9-1 

సర్వస్వామి, సర్వవిధబంధువు అయిన సర్వేశ్వరుడు ఇక్కడ నిత్యవాసం 
చేస్తున్నందువల్ల మన అపేక్షితాలను అన్నిటిని మనం ఇక్కడే పొందవచ్చు అనే 
గొప్ప ఆశతో ఆగ్రార్డు వచ్చారు. కాని, తిరుమలనాథుడు వీరికి ఎదురు వచ్చి 
ఆహ్వానించడం, కౌగలించుకోవడం, మాటలు మాటలాడడం, తన కైంకర్యంలో 


శ్రీవేంకటేశదివ్యసాహితి 135 


వీరిని వినియోగించడం వంటివి వేనినీ చేయలేదు. అందువల్ల ఆట్రగ్యార్లకు చాలా 
బాధ కల్గింది. “పరమ కారుణికుడై, పరమోదారుడైన (శ్రియఃపతి మనలను 
ఈవిధంగా ఉపేక్షించడానికి కారణం- పేరుకు పోయిన మన పాపాలే అయిఉండాలి- 
అని నిశ్చయించి, ఆ స్వామికి దయ కలిగేటట్టుగా ఆగ్రార్డు మొజు పెడుతున్నారు. 


వెదుళ్ళు నిండుగా, దట్టంగా పెరిగిన పూలతోటలతో నిండినది, ఎల్లప్పుడూ 
పరిమళం (ప్రచురం అయిన మందమారుతాలు వీచే పరమభోగ్యమైనది అయిన 
శ్రీవేంకటాచలంలో దివ్యభోగరసాన్ని అనుభవిస్తూ వేంచేసి ఉండే స్వామీ ! తల్లితండ్రి, 
భార్యలు, బంధువులు, సంతానం- అనే ఆభాసశరీరబంధువులను ఎల్లప్పుడూ 
పలవరిస్తూ, అనర్థపరంపరలను అనుభవించి, కుక్కవలె తిరిగాను. ఇపుడు సీ 
కటాక్షంవల్ల బుద్ది వచ్చింది. ఆభాసబంధువులైన వారి సంబంధాన్ని సవాసనగా 
విడచి, సర్వవిధబంధువైన నీ శ్రీచరణాలను ఆ(శ్రయించాను. శరణాగతుణ్ణి అయిన 
నన్ను కృపతో దాసునిగా చేసికొని, అనుగ్రహించు. 


ఈ దశకంలోని పాశురాలు ముఖారిరాగంలో - ఆటతాళంలో కూర్చబడ్డాయి. 


153. అన : “స్వామీ! శేషాద్రినాథా! భూమండంలోని అందమైన యువతుల వలలో 
చిక్కుకొని, అంతులేని ఎన్నో పాపాలను చేశాను. ఇక బుద్ది వచ్చింది. నీ వద్దకు 
వచ్చి, శరణు పొందాను. నాపై కరుణను చూపాలి” - అని ఇందులో ఆ[గ్వార్డు 
ప్రార్థిస్తున్నారు. 

మానేయ్‌ కణ్‌నుడవార్‌ మయక్కిజ్బ్సట్టు, మానిలత్తు 

నానే నానావిదనరగమ్‌ పుగుమ్‌ పావమ్‌ శెయ్‌దేన్‌, 

తేనేయ్‌ పూమొ రీల్‌ శూర తిరువేజ్ల్ణడమామలై, ఎన్‌ 

ఆనాయ్‌! వన్దడైన్దేన్‌ ఆడియేనై ఆట్కొణ్జరుళే 1-9-2 


తేనె నిండిన పూదోటలచేత పరివేష్టింపబడ్డ, చాలా అందమైన వేంకటాచలంలో 
పరమపదవాసులకు, భూలోకవాసులకు ఆశయణీయుడవై వేంచేసి ఉండే 
గజసదృశుడ వైన స్వామీ! అజ్ఞానప్రదం అయిన ఈ భూమండలంలో 
లేడికన్ను లవంటి కన్నులను కల కాంతల మాయాజాలంలో చిక్కుపడి, అనేకవిధాలైన 
ఘోరపాపాలను ఏమీ భయపడ కుండా ధైర్యంగా చేశాను. అయితే, ఇపుడు బుద్ది 
వచ్చినందువల్ల నీ శ్రీపాదాలలో ఆర్తితో శరణు పొందాను. దాసుణ్ణి కృపజేసి 

లా త టం 

అనుగ్రహించు. 


136 శ్రీవేంకటేశదివ్యసాహితి 


154. అన : శ్రీవేంకటేశ్వరా! ఏ కొంచెంకూడా వివేకం లేకుండా పలు జీవులను 
వధించాను. యాచకులకు కనీసం తీయని మాటనుకూడా ఏనాడూ పల్కి ఎరుగను. 
ఈవిధంగా అతిక్రూరాలు అయినా పాపాలను చేసినా, ఇపుడు నీదగ్గరకు వచ్చి 
ఆ(శ్రయించాను. దాసుడనైన నన్ను కృపచేయాలి”- అని తమ దోషాలను పల్కుతూ 
ఆ[్రార్డు అపరాధక్షామణాన్ని చేసికొంటున్నారు. 
కొన్టేన్‌ పల్హుయిరై క్కుటీక్కొళ్‌ ఒన్టిలామైయినాల్‌, 
అ య మా అ ర్‌ 
ఎన్టేనుమ్‌ ఇరన్ద్హార్‌క్కు ఇవిదాగ ఉరైత్తణియేన్‌, 
అ డ్‌ క! 
కున్దేయ్‌ మేగమదిర్‌ కుళిర్‌ మామలై వేజ్లడవా!, 
అన్దే వన్దడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్ణరులే 1-9-3 
అ దద రా యి 


పర్వతాలవంటి మేఘాలు. ఎల్లప్పుడూ గర్జిస్తూ నిరంతరం వర్షించడంవల్ల చాలా 
చల్లనిదై, పరమభోగ్యమై ఉండే శ్రీవేంకటాచలంలో అందటికీ సులభుడై వేంచేసి 
ఉండే స్వామీ! యుక్తాయుక్త వివేకం కొంచెంకూడా లేకుండా పలు ప్రాణులను 
చంపాను. ఏనాడూ యాచించినవారి విషయంలో తీయగా మాట్లాడి ఎరుగను. 
ఇంతటి ఘోరమైన ఎన్నో పాతకాలను చేసినా, కొంచెంకూడా సంకోచం లేకుండా 
ఇపుడు నీ శ్రీపాదాల దగ్గరకు వచ్చి శరణు వేడాను. దాసుని అన్ని అపరాధాలను 
క్షమించి, అనన్యగతికుణ్ణి అయిన నన్ను రక్షించు. 

“కుటిక్కొళ్‌” - దేహాతిరిక్తం అయిన ఆత్మ ఉన్నదని, పుణ్యపాపాలు, స్వర్గ 
నరకాలు ఉన్నవని, వేదశా[స్తాదులు ప్రమాణాలని అంగీకరించడంవల్ల కలిగే 
ఆస్తిక్యబుద్ది. “అన్దే” - ఆ(ర్దాపరాధిగా- అని భావం. చంపిన చేతినికూడా 
కడుగుకోకుండా, రక్తసిక్త హస్తాలతోనే - అని తాత్పర్యం. 

155. అన : “పున రపి జననం పున రపి మరణమ్‌” అనేటట్టు పుట్టడం, గిట్టడంగా 
ఇంతకాలం నశించిపోయాను. ఏవిధమైన మంచిని చేసినవాడను కాను. పలు 
కష్టాలను అనుభవించాను. ఇపుడు నిన్ను ఆ(శ్రయించాను. దాసుణ్ణి అయిన నన్ను 
కింకరునిగా స్వీకరించి అనుగ్రహించు” - అని అంటూ శ్రీవేంకటేశ్వరుని ఆగ్యార్డు 
ఇందులో ప్రార్థిస్తున్నారు. 

కులన్లానెత్తనైయుమ్‌ పిజన్దే యిజన్లెయ్‌త్తొట్టీన్డేన్‌, 

నలన్హా నొన్టు మిలేన్‌ నలదో రణమ్‌ శెయ్‌దుమిలేన్‌, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 137 


నిలమ్‌ తోయ్‌ నీళ్‌ముగిల్‌ శేర్‌ నెజియార్‌ తిరువేజ్లడవా!, 
అలన్దేన్‌ వస్టడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్ణరుళే 1-9-4 


మేఘాలు కంఠంవరకు నీటిని తాగి, ఆనీటిబరువువల్ల కాలు కదపలేక 
మెల్లమెల్లగా సంచరించే గుర్తులు దారిలో ప్రకాశించే వేంకటాచలంలో వేంచేసి 
ఉన్నవాడా! అనులోమ- ప్రతిలోమ జన్మలని శాస్ర్రాలలో చెప్పబడ్డ సంకరజన్మలు 
అన్నిటిలో పుట్టి, నశిస్తూ చాలా కృశించి, నశించిపోయాను. ఇటువంటి పలు పలు 
యోనులలో పుట్టిన దినాలలో ఏనాడైనా ఒక సుకృతాన్ని అయినా చేసినవాడను 
కాను. “న ధర్మనిష్టోత స్మి” అన్నట్టు ఏధర్మాన్ని ఆచరించినవాడను కాను. ఎన్నో 
కష్టాలను అనుభవించాను. ఇకపై ఏమీ సాధ్యం కాకుండా అలసి సొలసి ఇపుడు న 
శ్రీపాదాలలో పడి శరణు వేడుతున్నాను. నా ప్రాక్తన దోషాలను చూడకుండా దాసుని 
కింకరునిగా స్వీకరించి, అను[గ్రహించు. 


156. అవ : “శ్రీవేంకటేశ్వరా! పలు రీతులలో పాపాలను చేసి, దుఃఖపడి, 
అకించనుడనై, అనన్యగతికుణ్లి అయిన నేను నీ శ్రీచరణాల మోల వాలాను. దాసుణ్ణి 
కృపతో కటాక్షించాలి”- అని ప్రార్థిస్తున్నారు. 


ఎప్పావమ్‌ పలవుమ్‌ ఇవైయే శెయ్‌దు ఇలైత్మొగీన్లేన్‌, 

తుప్పా! నిన్నడియే తొడర్‌న్దేత్తవుమ్‌ కిణ్కిన్టిలేన్‌, 

శెప్పార్‌ తిణ్‌ వరైశూశ్రీల్‌ తిరువేజ్లడమామలై, ఎన్‌ 

అప్పా! వస్టడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్జరుళే 1-9-5 


కోటగోడలవలె దృఢంగా ఉండే పర్వతాలతో చుట్టబడి ఉన్న శ్రీవేంకటాచంలో 
వేంచేసి ఉండే నా తండ్రీ! సర్వజ్ఞాడా! అతిపాతకం - ఉపపాతకం - మహాపాతకం 
అనే రీతిలో పలు పలు పాపాలను అన్నిటినీ కొంచెంకూడా లోపం లేకుండా చేశాను. 
తర్వాత సంభవించబోయే ఫలాలను విని బాధతో కుంచించుకొని పోయాను. నీ 
శ్రీపాదాలను ఆశ్రయించి, సేవించగలిగినవాడను కాలేకపోయాను. ఇపుడు నీ 
శ్రీపాదాల కిందకు చేరాను. నన్ను కృపజేసి, కింకరునిగా స్వామీ! అంగీకరించు. 


“తుప్పన్‌” - అత్యంతసూక్ష విషయాలనుకూడా వివేకించి గ్రహించే బుద్ధినైశిత్యం 
కలవాడు, రక్షణకు అవశ్యకం అయిన శక్తియుక్తులను కలవాడు. “శెప్పు” 
అభరణాదులను దాచే పెట్టెను తెలిపే ఈ పదం లక్షణయా ఇక్కడ రక్షించే ప్రాకారాన్ని 
తెలుపుతుంది. 


138 శ్రీవేంకటేశదివ్యసాహితి 


157. అవ : “శ్రీవేంకటేశ్వరా! నాస్వామీ! పంచభూతాత్మకం అయిన ఈ శరీరంలో 
చిక్కుకొని, బాధపడి ఇక ఏ శరణం లేనివాడనై, నీ శ్రీపాదాల దగ్గరకు చేరాను. 
పరమకృపతో దాసుణ్ణి రక్షించాలి”- అని ఇందులో ఆగ్రార్డు |ప్రార్థిస్తున్నారు. 

మణ్జాయ్‌ నీర్‌ ఎరికాల్‌ మఖ్టులావుమ్‌ ఆకాశమునూమ్‌, 

పుణ్ణా వాక్కైదన్నుళ్‌ పులమ్బి త్తళర్‌న్దు ఎయ్‌త్తాట్టీన్సేన్‌, 

విణ్ఞార్‌ నీళ్‌శిగర విరైయార్‌ తిరువేజ్ఞడవా!, 

అణా! వన్దడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్ణరుళే 1-9-6 


పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం- అనే పంచభూతాలతో కూడినది, 
మాంసపిండరూపమైనది, మిక్కిలి హేయమైనది అయిన శరీరంలో ఇంతకాలం 
చిక్కు కొని కష్టపడ్డాను. ఇకపై ఆ (శ్రమలను నేను సహించలేను. జన్మాంతరాలను 
లేకుండా చేయగల శ్రీచరణసన్నిధానానికి వచ్చి చేరాను. ఆర్తసంరక్షణార్థం కట్టబడిన 
ధ్వజాలవలె ఆకాశం అంత ఎత్తుకు వ్యాపించి, ప్రకాశించే శిఖరాలను కల, మనోహరం 
అయిన తిరువేంకటాద్రిలో వేంచేసి ఉండే స్వామీ! అనన్యగతికుణ్ణి అయిన దాసుణ్ణి 
కటాక్షించాలి. 


158. అవ: “శ్రీవేంకటగిరీశా! “బాలస్తావత్‌ క్రీడాసక్త తరుణ స్తావత్‌ తరుణీ సక్త” 
అన్నట్టు బాల్యంలో జ్ఞానం కొంచెంకూడా లేకుండా పలు పలు పాపాలను చేశాను. 
యౌవనంలో విషయాంతరప్రవణునిగా పరిభ్రమించి, దుఃఖాలను అనుభవించాను. 
ఇపుడు బుద్ధి వచ్చింది. నీ శ్రీపాదసన్నిధికి వచ్చి శరణు పొందాను. దాసుణ్ణి కటా 
క్షించాలి”- అని ఆభ్రర్యార్టు ప్రార్థిస్తున్నారు. 


తెరియేన్‌ పాలగనాయ్‌ ప్పల తీమైగళ్‌ శెయ్‌దుమిట్టేన్‌, 

పెరియేనాయినపిన్‌ పిజర్‌క్కే యుగైత్తు ఏరైైయానేన్‌, 

కరి శేర్‌ పూమ రీల్‌ శూకగ్‌ కనమానులై వేజ్జడవా!, 

అరియే! వస్టడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్జరుళే 1-9-7 


నేను బాల్యావస్థలో అవివేకుణ్ణి అయి, పలు తగని కార్యాలను చేశాను. తరువాత 
వయస్సు రాగానే కాంతల వలలో చిక్కి తిరిగి, అలసి, మూర్చుణ్మి అయినాను. 
గడచిన కాలం అంతా వ్యర్థమైనా, ఇకపై అయినా ఉజ్జీవించవచ్చునని ఇపుడు నీ 
శ్రీపాదాలలో శరణు పొందాను. ఏనుగులు సంచరించేది, పూలు నిండిన అందమైన 


శ్రీవేంకటేశదివ్యసాహితి 139 


తోటలతో చుట్టబడినది, అందమైనది అయిన వేంకటాద్రిలో ఉండే స్వామీ! దాసుణ్ణి 
రక్షించి అనుగ్రహించు. 


159. అన : “అందమైన వేంకటాచలంలో విజయంచేసి ఉండే నాప్రభూ! పలు 
జన్మలు కలేటటు అనేకమైన క్రూరకర్మలను చేశాను. అందువల చాలా దుఃఖపడాను. 

Ds or | రా స్ట యి 
ఇపుడు నిన్ను దర్శించాలనే ఆశతో వచ్చి ఆశ్రయించాను. దాసుణ్ణి రక్షించాలి”- 
అని ఇందులో ఆకగ్వార్లు ప్రార్థిస్తున్నారు. 


నో గ్లైగ్లోన్‌ పల్‌ సిణవి నున్నై కాబ్బదోరాశైయినాల్‌, 

ఏ గ్రైగ్లోన్‌ ఇప్పిణప్పే ఇడరు/ఖీ[౧నన్‌ ఎమ్బెరుమాన్‌!, 

కోల్‌తేన్‌ పాయ్‌న్లాళ్రిముగుమ్‌ కుళిర్‌శోలై శూళ్రీల్‌ వేజ్లడవా!, 

ఆగీ/గీన్‌ వన్దడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్ణరులే 1-9-8 


వెదుళ్ళనుండి తీయని మధువు స్రవించి, ప్రవహించే చల్లని పూలతోటల చేత 
చుట్టబడి ఉండే వేంకటాచలంలో వేంచేసి ఉండే నాస్వామీ ! పలు జన్మలు కలిగేటట్టు 
లెక్కలేనన్ని కర్మలను చేశాను. ఈవిధంగా పలు జన్మలను ఎత్తుతూ ఎత్తుతూ 
ఉండగా, యాదృచ్చికం అయిన సుకృతవిశేషంచేత నిన్ను దర్శించాలనే ఆశ నాకు 
కల్గింది. అందువల్ల దీనికి ముందు నేనున్న స్థితి చాలా చెడ్డది అనే వివేకం కల్గింది. 
తత్కారణంగా నీ శ్రీపాదాలను చేరి సేవించే భాగ్యాన్ని పొందాను. దాసుణ్ణి 
కటాక్షించు. 


160. అన : శ్రీనమ్మా్యీగ్యార్టు “అకలకిల్లేన్‌” అనే పాశురంలో లక్ష్మీదేవిని 
పురుషకారంగా చేసికొని శరణాగతి చేసినట్టే, వీరుకూడా ఈ పాశురంలో భగవానుని 
ఆ(శ్రయణ సౌకర్యాపాదకాలైన కల్యాణగుణాలను, లక్ష్మీసంబంధాన్ని కీర్తించి, తమ 
ఆ(ర్రాపరాధా లను తెలిసికొని, “క్షమించి, అనుగహించాలి” అని తిరుమబ్లె ఆగ్వార్లు 
శరణు పొందుతున్నారు. 


పశ్రశ్రైల్‌ ఒన్టుమిలేన్‌ పావమే శెయ్‌దు పావియానేన్‌, 

మల్‌ ఒన్టబీయేన్‌ మాయనే! ఎజ్లళ్‌ మాదవనే!, 

కల్‌తేన్‌ పాయ్‌న్లాకయిగుమ్‌ కమలచ్చునై వేజ్లడవా!, 

అభ్ల్‌శ్లోన్‌ వస్టడైన్దేన్‌ అడియేనై ఆట్కొణ్డరుళే 1-9-9 

స్వామీ! నీ సంబంధాన్ని తెంచుకొని కడు దూరం పోయిన దాసునకు “స 
పిత్రా చ పరిత్యక్తః” అన్నట్టు ఎక్కడా ఆదరం లభించలేదు. ఆత్మకు జ్ఞానం, 


140 శ్రవేంకటేశదివ్యసాహితి 


ఆనందం నిరూపకం అయినా, నావిషయంలోమా(త్రం పాపాలే నిరూపకం అయే 
టట్టుగా పలు పాపాలను చేసి, చాలా పాపిస్టివాడను అయ్యాను. నిన్ను ఆశ్రయించ 
డానికి తగిన ఉపాయాన్ని దేనినీ తెలియను. అయినా, నీవు శరణాగతులను 
కాపాడడమే ధర్మంగా తలచి ఉండేవాడవు. నీ కల్యాణగుణాలు, లక్ష్మీదేవి ఉండగా 
మాకేమి కొత? నీ చల్లని మనస్సులో మా అపరాధాలను తలచి ఒకవేళ కోపం 
కలిగినాకానీ, దాన్ని సహించేటట్టు చేసి, రక్షింపజేసే, కరుణే మూర్తీభవించిందా! 
అనేటట్టుగా ఉండే లక్ష్మీదేవి నీవక్షస్సులో స్థిరనివాసం ఉంటున్నది. అందువల్ల నేను 
నీ సన్నిధికివచ్చి శరణు పొందాను. ఇక నేను ఏమీ కోల్పోను. సర్వలోకశరణ్యుడవైన 
నీవు ఇక దాసుడనైన నన్ను కింకరునిగా స్వీకరించి, అనుగ్రహించు. 

“సానమే శెయ్‌దు సావియానేన్‌” - దశరథునివలె సత్యభావణంద్యారా 
మొదట పుణ్యాన్ని ఆర్జించినా, చివరకు స్వామిని ఎడబాసిన పాపిని కాలేదు. 
శిశుపాలునివలె ఆదినుండి పాపాలను చేసినా చివరకు పరమపదాన్ని పొందిన 
పుణ్యశాలిని కాలేదు. పాపమే చేసి చివరకు పాపినే అయ్యాను - అని హృదయం. 


161. అన : ఈ చివరి పాశురంలో ఆగ్యార్లు ఈ దశకానుసంధానం చేసేవారికి 
కలిగే ఫలాన్ని గూర్చి పల్కి ముగిస్తున్నారు. 

కణ్టాయ్‌ ఏ్మయులగుక్కు ఉయిరాయ ఎమ్‌ కార్‌వణ్లనై, 

విణ్ఞోర్‌తామ్‌ పరవుమ్‌ ప్యార్రీల్‌ వేజ్ణడవేదియనై, 

తిణ్ఞార్‌ మాడబ్లిళ్‌ శ్యూగ్‌ తిరునుజ్జెయర్‌కోన్‌ కలియన్‌, 

పణ్ఞార్‌ పాడల్‌ పత్తుమ్‌ పయిల్‌వార్‌క్కు ఇల్లై పావబ్లలే 1-9-10 


ఏడు లోకాలకు నేత్రస్థానీయుడు - అనగా - అన్ని విషయాలను గమనించి 
కాపాడే వాడు, ప్రాణంవలె ధారకుడై రక్షించేవాడు, నాపై కారుణ్యామృతాన్ని వర్షించే 
నల్లని మేఫుంవంటి రంగును, స్వభావాన్ని కలవాడు, నిత్యసూరులచేత 
ఆశ్రయింపబడి స్తుతింపబడేవాడు, తోటలచేత పరివేష్టితం అయిన వేంకటాచలంలో 
వేంచేసి ఉండేవాడు, సర్వవేదవేదాంత ప్రతిపాద్యుడు అయిన స్వామినిగూర్చి 
దృఢమైన, ఉన్నతాలైన మిద్దెలతో, మేడలతో చుట్టబడిన “తిరుమజ్లె” అనే నగరంలో 
ఉన్నవారికి స్వామి అయిన తిరుమజ్జెమన్నన్‌ అను(గ్రహించిన,రాగయుక్తం అయిన 
ఈ పది పాశురాలను అనుసంధిచేవారికి సకలపాపనివృత్తి కలుగుతుంది. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 141 


162. అన : పూర్వదశకంలో ఆగ్ర్యార్హు తమ ఆకించన్యాన్ని తెలిపి, శరణు వేడి, 
కైంకర్యాన్ని అ పేక్షించారు. అహంకార - మమకారాలు అనే విరోధులు తొలగితేకదా 
కైంకర్యం చేయడానికి వీలవుతుంది. అందుకోసం ఈ దశకంలో “ప్రతిబంధకాలను 
పోగొట్టి పరభక్తిని అను[గ్రహించాలి స్వామీ!” అని స్వామిని (ప్రార్ధిస్తున్నారు. 

-ఈ మొదటి పాశురంలో “పూర్వం లోకకంటకుడైన రావణుని సంహరించడం 
కోసం శ్రీరాముడవై అవతరించి, ఇపుడు భక్తులు అందయు వచ్చి సేవించడంకోసం 
శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే స్వామీ! నా దుఃఖాలను తీర్చి అను[గ్రహించాలి”- 
అని |ప్రార్థిస్తున్నారు. 

కణ్టార్‌ కడల్‌ శూళ్రల్‌ ఇలబ్లెక్కు ఇటైవన్‌ తన్‌, 

తిణ్లాగ మిళక్క చ్చరమ్‌ శెల ఉయ్‌త్తాయ్‌!, 

విణ్ఞోర్‌ తొశ్రిబుమ్‌ వేజ్ణడమామలై మేయ, 

అణ్ఞా! అడియే నిడరై కృతళైయాయే 1-10-1 

సువిశాలం అయిన సము(ద్రంచే పరివేష్టితం అయిన లంకాపురికి నాథుడైన 
రావణుని బలిష్టమైన శరీరం భస్నమయెటట్టు బాణాలను ప్రయోగించినవాడా! 
దేవతలు, నిత్యసూరులు వచ్చి సేవించే వేంకటాచలం అనే గొప్ప పర్వతంలో వేంచేసి 
ఉన్నవాడా! దాసుడైన నా దుఃఖాలను పోగొట్టి అనుగ్రహించు. 

ముఖారిరాగంలో - ఆటతాళంలో ఈ దశకపాశురాలున్నాయి. 

ఈ పాశురంలో శ్రీరామునకు, వేంకటేశ్వరునకుమధ్య ధర్మ్యెక్యం చెప్పబడింది. 


163. అవ : “పూర్వం ఒకానొక సమయంలో లంకలో బలిష్టుడై ఉండే మాలి అనే 
రాక్షసుణ్ణి వధించడంకోసం గరుడుని లంకాపురికి పంపినవాడా! శ్రీవేంకటేశ్వరా! 
అనన్యగతికుణ్ణి అయిన దాసునిపై కృప జేయాలి”- అని ప్రార్థిస్తున్నారు. 

ఇల్లై ప్పదిక్కు అను ఇణైయాయ, అరక్కర్‌ 

కులమ్‌ కెట్టు అవర్‌ మాళ క్కొడిప్పుళ్‌ తిరిత్తాయ్‌!, 

విలజ్ఞల్‌ కుడుమి త్తిరువేజ్లడమ్‌ మేయ, 

అలజ్ఞల్‌ తుళబముడియాయ్‌! అరుళాయే 1-10-2 

“మాలి” అనే రాక్షసుని నిరసించడంకోసం గరుడుని లంకకు పంపినవాడా! 
మహోన్నత శిఖరాలను కల వేంకటాచలంలో దివ్యగంధభరితం అయిన తులసీ 
మాలనుధరించి వేంచేసి ఉండే స్వామీ! దాసుణ్ణి కృపజేయాలి. 


142 శ్రీవేంకటేశదివ్యసాహితి 


మాలికథ ఉత్తరరామాయణంలో ఉన్నది. 


164. అన : “ప్రళయాపదనుండి లోకాలను రక్షించడంకోసం నీ బొజ్జలో వాటిని 
ఉంచుకొని వటప్రతశాయియై వేంచేసి ఉండే స్వామీ! ఇపుడు అందటినీ 
కాపాడడంకోసం వేంకటాచలంలో వేంచేసి ఉండే స్వామీ! దాసునిపై కృపను 
చూపించాలి” - అని ఇందులో ఆగ్రార్లు ప్రార్థిస్తున్నారు. 

నీరార్‌ కడలుమ్‌ నిలముమ్‌ ముశ్రీముదుణ్డు, 

ఏరాలమిళన్లళిర్‌ మేల్‌ తుయిల్‌ ఎన్హాయ్‌!, 

శీరార్‌ తిరువేజ్లడమామలై మేయ, 

ఆరావముదే! అడియేజ్కు అరుళాయే 1-10-3 


జలం నిండిన సముద్రాన్ని, భూమిని, మిగిలిన అన్ని పదార్థాలను ప్రళయాపద 
నుండి రక్షించడంకోసం ఆరగించి,బొజ్జలో భద్రంగా పెట్టుకొని, అందమైన లేత 
మజ్జి ఆకుపై శయనించి ఉండే నా స్వామీ! గొప్పకొండ అయిన వేంకటాచంలో 
వేంచేసి ఉండే అపర్యాప్తామృతస్వరూపా! దాసుణ్ణి అనుగ్రహించు. 
165. అన : “శ్రీకృష్ణుడవై అవతరించి, ఉట్టిలో భద్రంగా పెట్టిన వెన్నను ఆరగించివాడా! 
వామనరూపివై భూమిని కొలిచినవాడా! వేంకటేశ్వరా! దేవాధిదేవా! ఆశ్రితులను 
రక్షించడమేకదా నీ స్వభావం. నిన్నే ఆశ్రయించి ఉండే దాసుణ్ణి నన్ను కటాక్షించి 
అనుగ్రహించాలి”- అని ప్రార్థిస్తున్నారు. 

ఉణ్జాయ్‌ ఉటీమేల్‌ నణునెయ్‌ అముదాగ, 

కొణ్లాయ్‌ కుబళాయ్‌ నిలమ్‌ ఈరడియాలే, 

విణ్‌తోయ్‌ శిగర త్తిరువేజ్జడమ్మేయ, 

అణ్ఞా! అడియేనుక్కు అరుళ్‌ పురియాయే 1-10-4 


రేపల్లెలోని గొల్లపడుచులు భద్రంగా ఉట్టిలో చేర్చి దాచిపెట్టిన వెన్న,నెయ్యి 
మొదలైన వస్తువులను ఆరగించి,వారికి ఎంతో సులభుడవై, యథేష్ట వినియోగార్హుడవై 
ఉన్నావు. వామనుడవై మహాబలిదగ్గరకుపోయి యాచించి మూడడగుల నేలను 
దానంగా పొంది, రెండు అడుగులతో అన్ని లోకాలను ఆక్రమించి పరాత్సరుడవై 
ప్రకాశించావు. ఆ పరత్వసౌలభ్యాలు రెండూ ప్రకాళించేటట్టు వేంకటాచలంలో వేంచేసి 
ఉన్నావు పరమపదవాసులకు, భూలోకవాసులకు రక్షకుడవై ఉండే నీవు దాసుడనైన 
నన్ను అను[గ్రహించాలి. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 143 


మొదటి పాదంలో స్వామి సౌలభ్యం, రెండవ పాదంలో పరత్వం, మూడవ 
పాదంలో ఈ రెండు, చివరిపాదంలో పూర్ణత్వం వర్లింపబడ్డాయి. 


166. అన : “నీ భక్తశిఖామణి అయిన (ప్రహ్లాదుని రక్షించడంకోసం నృసింహమూర్తివై 
నీవు అవతరించలేదా! ఇపుడు దాసుణ్ణి రక్షించడంకోసంకదా తిరుమలలో వేంచేసి 
ఉన్నావు. అందువల్ల నీవే నన్ను నీ మనస్సులో తలచి, అనుగ్రహించాలి”- అని 
ప్రార్థిస్తున్నారు. 

తూణాయ్‌ అదనూడు అరియాయ్‌ వన్లు తోసి, 

సేణా అవుణనుడలమ్‌ పిళన్టిట్టాయ్‌, 

శేణార్‌ తిరువేజ్జడమామలై మేయ, 

కోణాగణయాయ్‌! కుటిక్కొళ్‌ ఎనై నీయే 1-10-5 

స్తంభంలోపలనుండి నరసింహమూర్తివై ఆవిర్భవించి, దుష్టుడైన హిరణ్యకశిపుని 
శరీరాన్ని చీల్చి, గొప్ప భక్తుడైన ప్రహ్లాదుని అనుగ్రహించినట్లే, భక్తుల శత్రువుల 
విషయంలో కోపం, భక్తుల విషయంలో వాత్సల్యం స్ఫురించేటట్లు తిరుమలలో 
సేవను అనుగ్రహిస్తూ వేంచేసి ఉండే స్వామీ ! మిక్కిలి క్రూరులనుసైతం అణచి 
పాలించే క్రమంలో, సర్పరాజు అయన అనంతుని నీకు అంతరంగకింకరునిగా 
చేసికొన్నావు. అందువల్ల దాసునికూడా సంస్కరించి, అను[గ్రహించాలి. 


167. అన : గడచిన అయిదు పాశురాలలో ప్రార్థించిన విషయాన్ని పూర్తిచేసి అనుగ్ర 
హించడంకోసం భగవానుడు ఆకగ్వార్ల చిత్తంలో (ప్రవేశించాడు. దానిని వీరు 
ఆశ్చర్యంతో ఇక తెలుపుతున్నారు. అందులో ఈ పాశురంలో “దాసుణ్ణి అయిన 
నన్ను తనకు కింకరునిగా చేసికొని, వేంకటేశ్వరుడు నా మనస్సులో ప్రవేశించి 
ఉన్నాడు”- అని తమ ఆనందాతిశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మన్నా ఇమ్మనిశప్పిణవియై నీక్కి, 

తన్నాక్కి త్తన్‌ ఇన్నరుళ్‌ శెయ్యుమ్‌ తలైవన్‌, 

మిన్నార్‌ ముగిల్‌ శేర్‌ తిరువేజ్జడమ్‌ మేయ, 

ఎన్నానై ఎన్నప్పన్‌ ఎన్నెళ్డినులానే 1-10-6 


అత్యంతం అస్థిరం అయిన ఈ మానవజన ను తీర్చి, తనకు నన్ను దాసునిగా 
చేసికొని, తన పరమకృపను చూపేవాడు, మెటజపులతో కూడిన మేఘాలు వచ్చి 
చేరేటట్టున్న శ్రీవేంకటాచలంలో వేంచేసి ఉండే గజసదృశుడైన నా స్వామి నా 
మనస్సులో వేంచేసి ఉన్నాడు. ఏమి నా భాగ్యం! 


144 శ్రీవేంకటేశదివ్యసాహితి 


“తన్నాక్కి” - తనకు దాసునిగా చేసికొన్నాడని, తనవలె పరమ సామ్యాపత్తిని 
కల్గించాడని భావం. “మిన్నా ముకిల్‌ శేరొ - విద్యుల్లతతో కూడిన మేఘం ఇక్కడ 
లక్షీ ్మవిశిష్టుడైన స్వామిని సూచిస్తుంది. 

168. అన : పూర్వం నపిన్నైప్పిరాట్టి సంశ్లేషంకోసం అవరోధంగా ఉన్న ఏడు ఎద్దులను 
చంపినట్లే నా దుఃఖాలను తీర్చి నా మనస్సులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు- 
అని అంటున్నారు. 

మానేయ్‌ మడనోక్కి తిఖుత్తు ఎదిర్‌ వన్ద, 

అనేశ్టీల్‌విడై శెనగ అణివరైత్తోళా!, 

తేనే! తిరువేజ్లడమామలై మేయ, 

కోనే! ఎన్మనమ్‌ కుడికొణ్చిరున్దాయే 1-10-7 


లేడికళ్ళవంటి కళ్ళను కల నప్పిన్నైప్పిరాట్టిని వివాహం చేసికోవడంకోసం, ఆమె 
తండ్రి నిర్ణయించిన కన్యాశుల్కాన్ని అనుసరించి ఏడు ఎద్దులను చంపిన గొప్ప 
బలాన్ని కలవాడా! ఆమెకు భోగ్యుడవై ఉన్నట్లే నాకుకూడా భోగ్యుడవై ఉన్నావు. 
శ్రీవేంకటేశ్వరా! ఆహా! ఏమి నీ దయ! జాదార్యం! ఆహా! ఏమి నా భాగ్యం! ఆ 
నప్పిన్నైపిరాట్టితోకూడా కలసి నా మనస్సులోకి వచ్చి నివాసం ఏర్పరచుకొన్నావు. 
ఈవిధంగాకూడా ఒక అనుగ్రహమా! స్వామీ! 
169. అవ : “పరమభోగ్యుడైన శ్రీవేంకటేశ్వరుడు నప్పిన్నైపిరాట్టితో కలిసి ఈవిధంగా 
పరమకృపతో నా మనస్సులో (ప్రవేశించి ఉన్న తరువాత ఆ స్వామి శ్రీచరణాలను 
తప్ప వేణు దేనినీ నేను తెలియను”- అని అంటున్నారు. 


శేయన్‌ అణియన్‌ ఎన శిన్షైయుల్‌ నిన్ద, 

మాయన్‌ మణివాళొళి వెబ్‌ తరళబ్గళ్‌, 

వేయ్‌ విణ్లు ఉదిర్‌ వేజ్ణడమామలై మేయ, 

ఆయనడి యల్లదు మశ్రీగుణియేనే 1-10-8 


నిన్ను ఆదరించనివారికి అందనివాడవై, కొలిచేవారికి సులభుడవై (చేతికి అందే 
వాడవై) ఉండేవాడా! పరమనికృష్ణుణ్ణి అయిన నా మనస్సు లోపలకు వచ్చి నిత్యవాసం 
చేసే ఆశ్చర్యకరమైన శీలగుణాన్ని కల నీవు సులభుడవని వేటే చెప్పాలా! వెదుళ్ళు 
పగిలి ప్రకాశించే రత్నాలు, కాంతిని, తెల్లని రంగును కల ముత్యాలు చిందిపడే 


శ్రీవేంకటేశదివ్యసాహితి 145 


తిరుమలలో వేంచేసి ఉండే పరమసులభుడవైన నీ శ్రీపాదాలను తప్ప వేయు దేనినీ 
తెలియను. 
170. అన : తాము పొందిన ఫలాన్ని “వన్హాయ్‌ ఎన్‌ మనమ్‌ పుకున్హాయ్‌ 
మన్నినిన్హాయ్‌” అని ప్రత్యేక వాక్యాలలో విభజించి, తమ ఆనందం స్పష్టంగా 
ప్రకాశించేటట్లు తెలుపుతున్నారు. 

నన్హాయ్‌ ఎన్‌నునమ్‌ పుకున్హాయ్‌ మన్ని నిన్హాయ్‌!, 

నన్హాద కొకియిమ్‌ శుడరే ఎజ్లల్‌ నమ్బీ!, 

శిన్సామణియే! తిరువేజ్ఞడమ్‌ మేయ, 

ఎన్హాయ్‌! ఇని యానున్నై ఎన్టుమ్‌ విడేనే 1-10-9 

అ(ప్రాకృత దివ్యమంగళవి[గ్రహవిశిష్టుడవైన నీవు నీచాతినీచుణ్ణి అయిన నా 
మనస్సులోకి వచ్చి (ప్రవేశించావు. అందువల్ల నీ తేజస్సు చాలా అతిశయించి 
ప్రకాశిస్తున్నది. “చింతామణిరత్నంవలె తలచినమాత్రంలోనే అభీష్టాలు అన్నిటినీ 
ప్రసాదించేవాడా! పరమభోగ్యం అయిన తిరుమలలో వేంచేసి ఉండేవాడా! 
పరమపదం, క్షీరాబ్ది మొదలైన అత్యంతరమణీయాలైన స్థలాలను విడచి, ఇక్కడకు 
వచ్చావు. వచ్చి నా మనస్సును వెదకి వెదకి అందులో ప్రవేశించావు. ప్రవేశించి, 
మౌనంతో నిండిన ఆ నా మనస్సును అసహ్యించుకొని విడచిపోకుండా- “ఇంతకంటే 
గొప్ప స్థానం నాకు ఇంకొకటి లేదు”అని నా మనస్సులో స్థిరంగా ఉన్నావు. ఆహా! 
ఈ రీతిలోకూడా ఒక కార్యం ఉంటుందా! ఏమి నీ సౌశీల్యం స్వామీ! 


171. అవ: చివరిగా ఈదశకాన్ని అభ్యసించినవారికి కలిగే ఫలాన్ని తెలిపి 
ముగిస్తున్నారు. 

విల్లార్‌ మలి చేజ్జడమానములై మేయ, 

మల్లార్‌ తిరడోళ్‌ మణివణ్ఞనమ్మానై, 

కల్టార్‌ తిరడోళ్‌ కలియన్‌ శొన్న మాలై, 

వల్లారవర్‌ వానవరాగువర్‌ తామే 1-10-10 


శ్రీగుహప్పెరుమాళ్‌వంటి బోయలు “క్రూరజంతుభూయిష్టం అయిన ఈ 
అరణ్యంలో ఏ సమయంలో ఎవరివల్ల స్వామికి ఏ కీడు మూడుతుందో! అనే 
అతిశంకతో ఎల్లప్పుడూ బాణం సంధించిన వింటిని చేతిలో ధరించి ఉండే 
తిరుమలలో వేంచేసి ఉండేవాడు. మల్టులను సంహరించిన బలిష్టబాహువులును 


146 శ్రవేంకటేశదివ్యసాహితి 


కలవాడు, మణివర్జుడైన స్వామిని గూర్చి, కొండవంటి, బలిసిన భుజాలను కల 
తిరుముజ్లిమన్నన్‌ అను[గ్రహించిన ఈ దశకాన్ని అనుసంధించగల్లినవారు 
నిత్యసూరుల గోష్టిలో చేరి “సదా పశ్యంతి” అనే రీతిలో నిత్యంగా భగవత్సాక్షాత్కా 
రాన్ని కలవారై, నిత్యకైంకర్య సామ్రాజ్యాన్ని ఏలుతారు. 


172. అన :- పూర్వదశకంలో ఆకగ్యార్లు తమ అహంకార - మమకారాలను పోగొట్టి 
పరమభక్తిని అను[గ్రహించాలని ప్రార్థించారు. ఈ దశకంలో ఫలాన్ని పొందడానికి, 
పొందలేకపోవడానికి మనస్సు కారణం కాబట్టి, చెడ్డ విషయాలలో అది 
ప్రవేశించకుండా స్వరూపయోగ్యం అయిన భగవానుడనే విషయంలో ఆసక్తం 
అయినది కదా! అని సంతోషించి తమ మనస్సును “శ్రీవేంకటేశ్వరునకు 
కైంకర్యవృత్తిని చేస్తున్నావే! భళా!” అని అంటూ ్రతిపాశురంలోను పొగడుతున్నారు. 
ఈ విధంగా ఈ దశకంలో తమ మనస్సును పొగడి పల్కడంద్వారా శ్రీవేంకటే 
శృరుల్లై అనుభవించి ఆనందిస్తున్నారు. 


ఈ మొదటి పాశురంలో- “నా మనసా! యోగుల హృదయపుండరీకంలోను, 
శ్రీవేంకటాచలంలోను వేంచేసి ఉండేవాడు, వామనుడై అవతరించినవాడూ అయిన 
స్వామికి నిత్యకైంకర్యవృత్తిని స్వీకరించావే! ఏమి నీ భాగ్యం!” అని పొగడుతున్నారు. 


వానవర్‌తజ్లల్‌ శిన్లై పోల ఎన్నెజ్జమే! ఇనిదు వన్దు, మాదన 
క్ట & ౧ 
మానవర్‌ తజళ్‌ శినై అమర్‌న్లు ఉతైగిన ఎనై, 
nN & ద జఆఅ ద్ద 
కానవరిడు కారగిల్‌ పుగ్రై ఓబ్లు వేజ్జడమ్మేని, మాణ్‌కుణు- 
ళాన అస్హణజ్ము ఇన్టు అడిమైతొక్రిరీల్‌ పూణ్చాయే 2-1-1 


నా మనసా! ప్రపన్నశిఖామణులైనవారి హృదయాలలో నిత్యవాసం చేసేవాడు, 
వేటగాళ్ళు తాము వంట వండుకోవడం కోసం అగరుచెట్లను నటికి జ్వలింపచేసి 
నపుడు, వచ్చే పొగ అంతటా ఘుమఘుమలాడుతూ పరిమళించే పరమరమణీయం 
అయిన వేంకటాచలంలో నిత్యనివాసం చేసేవాడు, మాయావామనుడైై 
అవతరించినవాడు అయిన భగవానునకు నిత్యసూరుల హృదయంవలె నీవుకూడా 
చక్కని అభినివేశంతో కైంకర్యవృత్తిని చేస్తున్నావు కదా! ఏమి ని భాగ్యం! 

ఆనందభైరవి రాగంలో - రూపకతాళంలో ఈ దశకపాశురాలు ఉన్నాయి. 


173.అన: నా మనసా! ప్రాప్తశేషి అయిన శ్రీవేంకటేశ్వరుని కల్యాణగుణాలలో 
అభినివిష్టమై, అతని శ్రీచరణాలలో సేవావృత్తిని స్వీకరించావే!- అని ఆనందిస్తూ 
పల్కుతున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 147 


ఉణవు శు శ్రీశ్రమెన్టాన్దిలా ఒరువన్‌ ఉగన్దవర్‌దమై, మణ్‌మిశై 

ప్పిణవియే కెడుష్పాన్‌ అదు కణ్లు ఎన్‌ నెజ్జ మెన్సాయ్‌!, 

కుజవర్‌ మాదర్‌గళోడు వణ్డు కుటిజ్జీ మరుళిశై పాడుమ్‌ వేజ్గడత్తు 

అణన నాయగజ్కు ఇన్టు అడిమైత్తాలలీల్‌ పూణ్డాయే 2-1-2 

మనసా! మనం దాయాదులని, తల్లితండ్రి అని కొందణు ఆభాసబంధువులను 
కల్పించుకొని, వారికి మంచిని మా(త్రమే చేస్తున్నాము. భగవానుడు ఆవిధంగా 
కాకుండా అందణి విషయంలోను (ప్రేమను కలవాడై ఉన్నాడు. తాను 
అభిమానించినవారిని “తేషా మహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్‌ అన్నట్లు 
సంసారంనుండి ఉద్దరించి, నిత్యసూరిగణంలో నిలుపుతున్నాడు. ఇటువంటి 
భగవానుని స్వభావాన్ని తెలిసికొని అతని సేవావృత్తిని స్వీకరించావుకదా! 
కోయవనితలతోపాటు తుమ్మెదలు కుజిజ్జి మొదలైన రాగాలను గానం చేసే 
పరమభోగ్యం అయిన తిరుమలలో స్వామి సులభుడై, నిత్యసన్నిధానాన్ని కల్లి 
ఉన్నాడు. ఏమి అతని సౌశీల్యం ! సౌలభ్యం! 

“అబనన్‌” - చలివేందణను పెట్టి మననుండి కైంకర్యాలను [గ్రహించడంకోసం 
తనను మనకు యథేష్టవినియోగార్హునిగా చేసికొన్న పరమధార్మికుడు - అని వ్యాఖ్య. 
“అణమ్‌” - అంటే ధర్మం. దానిని ఆచరించేవాడు “అణవన్‌”. 


174. అవ : ఓ మనసా ! పలు విధాలైన పూలను సమర్పించి, స్తుతించే దాసులను, 
వారి సంబంధిసంబంధులను శ్రీవేంకటేశ్వరుడు అను(గ్రహించి పరమపదానికి 
తీసికొని పోయి చేరుస్తాడు - అనే అతని బౌదార్యాదిగుణాలను దర్శించి అతని 
శ్రీపాదాలలో కైంకర్యాన్ని స్వీకరించావుకదా!'- అని సంతోషిస్తున్నారు. 

ఇణ్ణయాయినకొణు తొణ్బర్‌గలేత్తువార్‌ ఉణవోడుమ్‌, వానిడై 

క్కొణజ సోయిడవుమ్‌ అదు కలు ఎన్నెజ్టమెన్సాయ్‌!, 

వణ్డువాశ్రీల్‌ వడవేజ్ణడమలై కోయిల్‌ కొణ్జదనోడుమ్‌, మీమిశై 

అణ్జమాణ్దిరుప్పాజ్కు అడిమై తొpీల్‌ పూణ్టాయే 2-1-3 

నా మనమా! తుమ్మెదలు చేరి ఉండే తోటల వైభవాన్ని కల శ్రీవేంకటాచలాన్ని 
ఏలేటట్లే, పరమపదాన్నికూడా పాలిస్తూ, ఉభయవిభూతినిర్వాహకుడై పేరు పొందిన 
భగవానునకు కల అతని జొదార్యం మొదలైన దివ్యకల్యాణగుణాలను చక్కగా 
గ్రహించి, “ఆస్వామికి కైంకర్యం చేయడం తగినది” అని తెలిసి, శేషవృత్తిని 
స్వీకరించావే! ఏమి నీ భాగ్యం! ఆస్వామి తనకు పూమాలికలను సమర్పించడం 


148 శ్రవేంకటేశదివ్యసాహితి 


మొదలైన కైంకర్యాలను చేస్తూ తనను పూజించే భక్తులను మాత్రమే రక్షించడం 
కాకుండా, వారికి సంబంధి సంబంధులైనవారినికూడా అనుగ్రహిస్తాడు. ఈ 
మహాగుణాన్ని నీవు గ్రహించావుకదా! ఏమి నీ వివేకం! 


175. అవ : నాకు ప్రియమైన మనసా! ఏ మాత్రం చలించని, దృఢమైన అధ్యయవ 
సాయాన్ని కల్లి ఉన్నావు. ఈ భూలోకానికి పరమకృపతో వచ్చి అవతరించి, 
భక్తులనుండి పలు కైంకర్యాలను స్వీకరించి, అంతటితో తృప్తి పడకుండా 
నిత్యకైంకర్యాలను (గ్రహించాలని వారిని తన పరమపదానికి తీసికొనిపోయి చేర్చే 
పరమోదారుడైన, తిరువేంకటాద్రిలో వేంచేసి ఉండే గోపాలకృష్ణునకు శేషవృత్తిని 
స్వీకరించావుకదా! ఆహా ఏమి భాగ్యం! అని ఆనందిస్తున్నారు. 


పావియాదు శెయ్‌దాయ్‌ ఎన్నెజ్టుమే! పణ్లు తొణ్బు శెయ్‌దారై, మణ్మితె 

మేవి ఆట్కొణ్డు పోయ్‌ విశుమ్చేణ వైక్కుమ్‌ ఎన్జె, 

కోవినాయగన్‌ కొణ్జలున్దుయర్‌ వేజ్ణడమలై యాణబు, వానవర్‌ 

అవియాయిరుస్పాణ్కు అడిమై తొకరీల్‌ పూణ్టాయే 2-1-4 

నా మనసా! నీవు చలించకుండా, దృఢం అయిన నిశ్చయంతో స్వామి 
కైంకర్యంలో అన్వయించావుకదా! భక్తులనుండి పలు రీతులలో కైంకర్యాలను 
స్వీకరించడంకోసం ఈ భూలోకంలోకి వచ్చి అవతరించి, అంతటితో తృప్తిపడక 
ఇంకా వీరినుండి నిత్యకైంకర్యాలను (గ్రహించాలని తలచినవాడై, వారిని తిరునాడుకు 
తీసికొనిపోయేవాడు, గోపాలకృష్ణుడై అవతరించినవాడైన వేంకటాచలాధీశునకు 
సర్వదేశ - సర్వకాల - సర్వావస్థలలోను నిత్యకైంకర్యాన్ని చేసే భాగ్యాన్ని పొందావే! 
ఏమి నీ అదృష్టపరిపాకం! 
176. అన : “అజ్ఞానప్రదం అయిన ఈ భూలోకంలో మనం వేదబాహ్యాలైన నాస్తిక 
మతాలలో జన్మించి గాని, ప్రవేశించిగాని పాడుకాకుండా, అదృష్టవిశేషంవల్ల శ్రీవైష్ణవ 
సంప్రదాయంలో (ప్రవేశించి, స్వామికి శేషవృత్తిని చేసి తరిస్తున్నానుకదా!” అని తమ 
ఆనందాన్ని ఆకగ్రార్డు ఈ పాశురంనుండి మూడు పాశురాలలో వ్యక్తం చేస్తున్నారు. 
ఈపాశరంలో అసారాలైన జైన-బౌద్దమతాలను నిరసిస్తూ పల్కుతున్నారు. 


పొబ్లు పోదియుమ్‌ విణ్ణియుముడై ప్పుత్తర్‌ నోన్సియర్‌ పళ్ళియుళ్ళుటై, 
తబ్గళ్‌ తేనరుమ్‌ తాజ్ఞళుమే యాగ ఎన్నెళ్ట్ఞమెన్సాయ్‌!, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 149 


ఎజ్లుమ్‌ వానవర్‌ దానవర్‌ నిటైన్దేత్తుమ్‌ వేజ్జడమ్మేని నిన్హరుళ్‌, 
అజ్ఞణాయగణు ఇన్టు అడిమైత్తాలీల్‌ పూణ్ణాయే 2-1-5 


నాకు ప్రియం అయిన మనసా! రావిచెట్టును నివాసంగా కల దేవతను భజించే 
బౌద్దమతంలోనో, ఆశోకవృక్షాన్ని నివాసంగా కల దేవతను కొలిచే జైనమతంలోనో 
పుట్టకుండా, ఆ మతాలలో (ప్రవేశించి నశించకుండా, ఆ అసారాలైన బాహ్యమతాలు 
అనే మహావృక్షాలు, శాఖలు ఉపశాఖలుగా చాలా పెరిగి, ఆజ్ఞానం అనే అంధకారం 
చేత వ్యాప్తం అయిన ఈ భూమండలంలో నీవు అదృష్ట విశేషంచేత పరమపద 
వాసులు, భూలోకవాసులు గుంపులుగా చేరి కొలిచే తిరుమలను ఆదరించి వేంచేసి 
ఉండే, కరుణను కురిపించే అందమైన నేత్రాలను కల స్వామికి ఇపుడు సేవావృత్తిని 
చేస్తున్నావుకదా! నీవుకదా భాగ్యశాలివి. 


“సోది” - “బోధి” శబ్దభవం. ఇది రావి చెట్టును లక్షిస్తుంది. ఈ చెట్టుకిందనే 
బుద్దునకు జ్ఞానోదయం అయింది. అందువల్ల దీనిని బౌద్దులు పూజిస్తారు. “పిజి” - 
అశోకవృక్షం. దీనిని జైనులు ఆరాధిస్తారు. పలు నోములు నోస్తారు కాబట్టి జైనులు 
“నోన్సియర్‌” అని నోములను నిరూపకంగా కలవారుగా ఇక్కడ నిర్దేశించబడ్డారు. 


177. అన : ఓ మనసా! నడుముకు కాషాయాన్ని కట్టుకొని, తలను బోడి చేసికొని, 
కనపడిన తిండిని అంతా తింటూ, శరీరాన్ని పెంచి, అంతటితో ఆగక, తమతోపాటు 
ఇతరులనుకూడా పాడుచేస్తూ, వారిని కలుపుకొని గుంపులు గుంపులుగా సంచరిస్తూ 
లోకాలను పాడుచేస్తూ కాలాన్ని గడిపే జైనులవలె నీవుకూడా వ్యర్థంగా కాలం 
గడపకుండా శ్రీవేంకటేశ్వరునకు సేవను చేసి సుఖంగా ఉజ్జీవిస్తున్నావుకదా- అని 
ఆనందిస్తున్నారు. 

తువరియాడైయర్‌ మట్టెయర్‌ శమణ్‌ తొణ్జర్‌గళ్‌ మణ్చి యుణ్జు పిన్నరుమ్‌, 

తమరుమ్‌ తాజ్ఞళుమే తడిక్క ఎన్‌ నెళ్టుమెన్సాయ్‌!, 

కవరిమాక్కణమ్‌ శేరుమ్‌ వేజ్జడమ్‌ కోయిల్‌ కొణ్జ కణ్లార్‌ విశుమ్చిడై, 

అమరనాయగణ్యు ఇన్టు అడిమైత్మొగీల్‌ పూణ్డాయే 2-1-6 

నా ప్రియమైన మనసా! ఏమి నీ అధ్యవసాయంలోని దార్హ్యం! నడుముకు 
కాషాయ వాన్ని ధరించి, తలవెంట్రుకలను బలవంతంగా పెరికికొని, బోడిగుండుతో 
ఉండే శ్రమణులు, తమ మనస్సుకు తోచినట్టు ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండేవారు, 
వారితోపాటు వారిని చేరినవారుకూడా కండలను పెంచుకుంటూ ఉండగా, నీవు 


150 శ్రీవేంకటేశదివ్యసాహితి 


వారివలె తిని శరీరాన్ని పెంచుకోవాలని చూడకుండా, చమరీమృగాలు గుంపులు 
గుంపులుగా చేరి సంచరించే తిరుమలను తన నివాసంగా చేసికొన్నవాడు, సువిశాలం 
అయిన పరమపదంలో ఉండే నిత్యసూరులకు నాథుడు అయిన స్వామికి ఈనాడు 
శేషవృత్తిని చేస్తున్నావు కదా! ఏమి నీ భాగ్యం! 

178. అన : “ఓ మంచి మనసా! శుష్కతర్కాలను కల తమ మతాన్ని ఆశ్రయించి, 
వాదిస్తూ, పెరుగు అన్నంతో పెద్దపెద్ద కబళాలను గొంతులో అడ్డుపడేటట్టు, 
కనుగుడ్డు పైకివచ్చేటట్టు మింగుతూ, దురవస్థను అనుభవించే జైనుల బారిని 
పడకుండా, శ్రీవేంకటాచలంలోను, సూర్యమండలంలోను వేంచేసి ఉండే స్వామికి 
కైంకర్యాన్ని చేస్తున్నావు కదా!”- అని ప్రశంసిస్తున్నారు. 


తరుక్కినాల్‌ శమణ్‌ శెయ్‌దు శోటుతణ్‌ తయిరినాల్‌ తిరళై, మిడథిగీడై 

నెరుక్కువారలక్కణదు కణ ఎన్నెజ్టుమెన్సాయ్‌!, 

మరుట్కళ్‌ వణ్లుగళ్‌ పాడుమ్‌ వేజ్లడమ్‌ కోయిల్‌ కొణ్ణ్బదనోడుమ్‌, వానిడై 

అరుక్కన్‌ మేవి నిజ్సార్‌క్కు అడిమైత్మొగీల్‌ పూణ్హాయే 2-1-7 

శుష్కతర్కాలతో తమ జైనమతాన్ని పట్టుకొని, అసారాలు అయిన సప్తభంగి 
మొదలైన వాదాలను చేస్తూ, పామరజనాలను మోసగిస్తూ కేవలం ఉదరపోషణంలో 
దృష్టిని కలవారై, గడ్డపెరుగుతో చేసిన అన్నకబళాలను గొంతులో కూరుకొంటూ, 
దేశ- కాల- దశానియమాలు ఏమీ లేకుండా ఎల్లప్పుడూ భుజిస్తూ తిరిగే జైనుల 
దురవస్థను చూచి, అది చాలా హేయం అని నిశ్చయించుకొని, వారి సమూహంలో 
చేరకుండా, మిక్కిలి తీయని పూల మకరందాన్ని తాగి, మదించిన తుమ్మెదలు 
మరుళ్‌ మొదలైన రాగాలను పాడే చోటు, పరమభోగ్యం అయిన తిరువేజ్లడంలో 
భూలోక-పరమపదలోకవాసులకు సంసేవ్యుడై వేంచేసి ఉండే సూర్యమండల 
మధ్యస్థుడైన పరమపురుషుని ఆరాధించి, అతని శ్రీపాదాలలో కైంకర్యవృత్తిని 
స్వీకరించావు కదా! ఏమి నీ వివేకం! ఏమి భాగ్యం! 


179. అన : “పర-వ్యూహ-విభవ-అంతర్యామి-అర్బారూపాలలో కొన్నిటిని కొందణు 
దౌర్భాగ్యులు దుర్భాషలాడుతూ, నిందిస్తూండగా, ఓమనసా! నీవు వారిని గర్జించి, 
నాతోకూడా చెప్పకుండా పరమభోగ్యం అయిన శ్రీవేంకటేశ్చరుడనే గోపాలకృష్ణుని 
శరణు పొంది, అతనికి శేషవృత్తిని చేస్తున్నావే! ఏమి నీ వివేకం!” అని ఆశ్రగ్యార్డు 
మనస్సును (ప్రశంసిస్తున్నారు. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 151 


శేయన్‌ అణియన్‌ శిణీియన్‌ సెరియనెన్సదుమ్‌ శిలర్‌ సేశ క్కేట్టిరు 

న్దే ఎన్నెజ్టుమెన్సాయ్‌! ఎనక్కు ఒన్లు శొల్తాదే, 

వేయ్‌గళ్‌ నిన్గు వెబ్ముత్తమే శౌరి వేజ్కడమలై కోయిల్‌ మేవియ, 

ఆయర్‌నాయగణ్యు ఇన్టు అడిమైత్తారీల్‌ పూణ్జాయే 2-1-8 

పరమవాసుదేవుడు అందని చోట ఉన్నందున అతనిని ఆశ్రయించడానికి 
సాధ్యం కాదని అంటారు కొందరు. అర్భావతారాలు చాలా సులభమై ఉండడంవల్ల 
వాటిని అనాదరంతో పల్కుతారు కొందరు. విభవావతారాలలో దోషాలను ఆరోపించి 
పల్కుతారు ఇంకొందరు. వ్యూహావతారం, అంతర్యామి మనస్సుకు అందనివి - 
అని పల్కి,వానిని తక్కువగా మాటలాడతారు మటికొందరు. అందువల్ల ఈ విధంగా 
మనస్సుకు తోచిన రీతిలో పల్కుతూ భగవద్విషయంలోఆసక్తులు కాకుండా 
సంసారులై తిని, తిరుగుతూ ఉన్నారు. భగవానుని సౌలభ్యాన్ని దోషంగా భావించి 
నిందిస్తారు కొందరు. అతని పరత్వాన్ని లోపంగా నిందిస్తారు ఇంకొందరు. అతని 
మహిమను దోషంగా దూపిస్తారు కొందబు. 


ఈవిధంగా భగవానుని గుణాలను అన్నిటినీ దూషణాలకు లక్ష్యం చేసి, 
దూషించే వారివర్గంలో చేరకుండా ఓమనసా! నీవు నాతోసైతం ఒకమాటను 
చెప్పకుండా తటాలున వెదుళ్ళనుండి ముత్యాలు చిందే వేంకటాచలంలో వేంచేసి 
ఉండే స్వామి అయిన గోపాలకృష్ణుని శ్రీపాదాలలో శేషవృత్తిని స్వీకరించావు కదా! 
ఆహా! నీ భాగ్యమే భాగ్యం. 
ఏనుగుల కుంభస్థలాలనుండి, వెదుళ్ళనుండి ముత్యాలు పుడతాయని కవి 
సమయమేకాక, లోకటప్రసిద్ధికూడా. పాశురాలలో శ్రీకృష్ణునకు, వేంకటేశ్చరునకు 
ధర్మ్మ్యైక్యం సాధింపబడింది. 


180. అన : “మనసా! నీవు నిన్నటివరకు ఏవిధంగా పొద్దుగడుపుతూ తిరిగావు! 
ఇపుడు ఏవిధంగా ఉన్నావు!”- అని ఆశ్చర్యపడుతున్నారు. 


కూడియాడి యురైత్తదే ఉరైత్తాయ్‌ ఎన్నెజ్ఞమెన్సాయ్‌! తుణిన్లు కేళ్‌, 

పాడియాడి ప్పలరుమ్‌ పణిన్దేత్తి క్కాణ్గిలర్‌, 

ఆడు తామరైయోనుమ్‌ ఈశనుమ్‌ అమరర్‌కోనుమ్‌ నిన్దేత్తుమ్‌, వేజడత్తు 

ఆడు కూత్తనుక్కు ఇన్టు అడిమైత్తాలలీల్‌ పూణ్చాయే 2-1-9 

విషయాంతరాలలో ఆసక్తులై తిరిగే సంసారులతో కలసి ఉండి, వారు 
అనుభవించే లౌకికవిషయాలను అనుభవిస్తూ, వారు మాట్లాడే మాటలనే పల్కుతూ 


152 శ్రీవేంకటేశదివ్యసాహితి 


నిన్నటివరకూ కాలాన్ని గడిపావుకదా నీవు! ఈ విధంగా ఉన్న నీవు ఇపుడు గభాలున 
ఎటువంటి స్థిరనిశ్చయాన్ని పొందావు! మంచి స్థితిని పొందావు! నీవు పొందిన భాగ్యం 
ఎటువంటిదో నీకు తెలియలేదు. నేను చెబుతున్నాను విను. నా మనసా! పలువురు 
స్తుతించి, ప్రార్థిస్తున్నా వారికి దర్శించడానికి సాధ్యం కానివాడు, బ్రహ్మరు(ద్రేంద్రులు 
మొదలైన గొప్ప దేవతలచే ఆశ్రయించి సేవింపబడేవాడు అయిన శ్రీవేంకటేశ్వరుని 
శ్రీచరణాలలో కైంకర్యాన్ని చేస్తున్నావుసుమా! న్స్‌ భాగ్యమే భాగ్యం! 


181. అన : చివరగా ఈ దశకాన్ని అనుసంధించినవారికి కలిగే ఫలాన్నిగూర్చి 
పల్కుతున్నారు. 
మిన్ను ముముగిల్‌ వేవు తణ్‌ తిరువేజ్జడమలై కోయిల్‌ మేవియ, 
అన్నమాయ్‌ నిగశ్రీల్‌న్స అమరర్‌ పెరుమానై, 
కన్ని మామదిళ్‌ మజ్జెయర్‌ కలిగన్టి ఇన్‌ తమిక్రగాలురైత్త, ఇ 
మ్మన్నుపాడల్‌ నల్లార్‌క్కు ఇడ మాగుమ్‌ వానులగే 2-1-10 


మెటీసే కాలమేఘాలు చేరి ఉన్నందున సుభగమై, శీతలమై, పరమరమ 
ణీయంగా ఉండే తిరుమలను నిత్యనివాసస్థానంగా చేసికొన్నవాడు, హంసరూపియై 
అవతరించి, బ్రహ్మకు వేదాలను తిరిగి ఇచ్చినవాడు అయిన స్వామిని గూర్చి కలికి 
అనబడే తిరుమజ్జెయ్యాగ్యార్డు అనుగ్రహించిన ఈ దశకాన్ని అనుసంధించగల్లినవారు 
పరమ పదాన్ని వాసస్థానంగా పొందగలరు. 


ఇకపై, పెరియతిరుమొ|గీ ప్రబంధంలోని ప్రత్యేక పాశురాలు, వాటి భావం 
తెలుపబడుతున్నవి. 


182. అన : “తివళుమ్‌ వెణ్‌ మదియిలో అనే గత దశకంలోని ఆగారు భక్తిప్రకర్ణవల్ల 
పరాంకుశనాయకీభావాన్ని పొంది మోహించి పడి ఉండగా, ఆమె తల్లి “తిరువిడవెన్టై” 
అనే దివ్యదేశంలోని స్వామి సన్నిధిలో పరాంకుశనాయకి ఆర్తిని వెల్లడిస్తూ, “ఈమెను 
ఏం చేయాలని అనుకుంటున్నావు?” అని (ప్రశ్నించింది. ఈమె వచనాలలో స్వామి 
గుణకీర్తనాన్ని విన్న నాయకి కొంచెం తేరుకొని “తిరువట్టపుయ కరమ్‌” (అష్టభుజ 
స్వామి సన్నిధి) లోని భగవానుని భావించి, ఆ భావనాప్రకర్షవల్ల తల్లితో చెలికత్తెలతో 
ఆ స్వామికి తనకు మధ్య జరిగిన సంభాషణను ఇందులో వివరించడంద్వారా 
అతని వైభవాన్ని కీర్తిస్తూ పల్కుతున్నది. 


శ్రీవేంకటేశదివ్యసాహితి 153 


గడచిన పాశురంలో “నేను నృసింహవతారాన్ని ఎత్తినది అర్భకుడైన ప్రహ్హాదుని 
రక్షించడంకోసం మాత్రమే కాదు, మీకు సహాయం చేయడంకోసంకూడా వచ్చి 
అవకాశం కోసం వేచి ఉన్నాను” అని స్వామి అన్నాడు. అపుడు నాయిక ఈ 
పాశురంలో “నీవు నాకోసం కాదు, ప్రయోజనాంతపరులైన దేవతలకోసమే 
లోకాలన్నిటినీ కొలిచి నీవశం చేసికోవాలనే “మణ్ఞాశొతో త్రివిక్రముడవు అయ్యావు” 
అని తాను అంటే - అందుకు స్వామి “నేను నాకోసమే పరాంకుశనాయకి అనే 
(స్రీవిషయంలోని “పెణ్ణాశై” వల్లనే - అంటే - (త్రివిక్రమాపదానంద్వారా 
పరాంకుశనాయకిని స్వాధీనం చేసికోవడంకోసమే ఈ లీలను చేశాను” అని అన్నాడని 
అంటున్నది. 


వెన్టిఖల్‌ వీరరిల్‌ నీరరొస్సార్‌ వేద మురైత్తిమైయోర్‌ నణజ్ఞుమ్‌, 

శెన్లమిక్రగ్‌ పాడువార్‌తామ్‌ నణజ్ఞమ్‌ తేవరివర్‌కొల్‌ తెరిక్కమాట్టేన్‌, 

నన్దు కుబిళురువాయ్‌ నిమిర్‌న్దు మావలివేళ్వియిల్‌ మణ్జళన్ల, 

అన్టణర్‌ పోన్టినరార్‌ కొల్‌? ఎన్న అట్టపుయకరత్తే నెన్టారే 2-8-2 

దేవతలు వేదవాక్యాలను పల్కి నమస్కరించే గొప్ప పరాక్రమశాలురు అందరి 
లోనూ గొప్ప వీరుడైన శ్రీరామునివంటి ఈ మహనీయుడు అందమైన ద్రావిడ 
కవిత్వాన్ని పాడిన ముదలా[గ్రార్లచే నమస్కరింపబడిన శ్రీవేంకటేశ్వరుడా! ఏమి! 
నాకు తెలియడం లేదు. మహాబలి యజ్ఞవాటికలో వామనమూర్తిగా వచ్చి, ఆ బలిచక్ర 
వద్దనుండి దానజలధారాపూర్వకంగా మూడడుగుల నేలను స్వీకరించగానే, 
త్రివిక్రముడై పెరిగి భూమిని కొలిచిన బ్రహ్మచారివలె ఉండే వీరెవ్వరో! - అని నేను 
అనగానే ఆయన “నేను అష్టభుజస్వామిని సుమా!” - అని అన్నారు. 

“శెన్టమికగ్‌ పాడువారొ' అంటే ముదలాకగ్యార్డు - “పెరున్లమి క్రంనల్లేన్‌ పెరితు” 
అని పూదత్తాగ్రార్ల సూక్తి స్మరణీయం. వీరు “వణజ్లుమ్‌ దేవరో అంటే వేంకటేశ్వరుడే. 
ముదలాభ్ర్యార్ల ప్రబంధాల్లో ప్రచురంగా కన్పించే క్షేత్రం తిరుమలే. “వెన్టిజల్‌ వీరరిల్‌ 
వీరరొ - “శత్రోః ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమైః” - అనే శ్రీరామాయణసూక్తి 
స్మరణీయం. భవభూతి శ్రీరాముని కథను “మహావీరచరితమ్‌” అనే పేరుతో గొప్ప 
రూపకంగా వ్రాయగా, శ్రీదేశికులు “మహావీరవైభవమ్‌” అని శ్రీరామాయణ గాథను 
రుచిరగద్య రూపంలో వెలయించారు. 


183. అన : “పూర్వం తనకు మనుమడు అయిన అనిరుద్దుని చెబునుండి 
విడిపించడం కోసం బాణాసురుని బాహువులను శ్రీసుదర్శనంతో ఖండించిన 


154 శ్రవేంకటేశదివ్యసాహితి 


శ్రీకృష్ణుడు, పరమ భోగ్యం అయిన వేంకటాచలంలో వేంచేసి ఉండే శ్రీవేంకటేశ్వరుడు 
నాకు శెమ్చొన్‌శెయ్‌ కోయిల్‌ అనే దివ్యదేశంలో వరదరాజస్వామిగా సేవను 
అనుగ్రహించగా నేను దర్శించి, ఉజ్జీవించాను”- అని ఇందులో అంటున్నారు. 

అన్టియ వాణనాయిరమ్‌ తోళుమ్‌ తుణియ అను ఆభ్రలీతొట్టానై, 

మిన్‌ తిగ్యల్‌ కుడుమి వేజ్జడనములైమేల్‌ మేవియ వేదనల్‌ విళకై, 

తెన్‌తిశై త్తిలద మనైయవర్‌ నాజ్లె చ్చెమ్చొన్‌ శెయ్‌ కోయిలినుళ్ళే, 

మన్హదు పొలియ మగిట్రల్‌న్లు నిన్హానై వణజ్షి నాన్‌ వాళ్రీల్‌న్లాట్రలీన్దేనే 4-3-8 

తనపై కోపించి ఎదిరించిన బాణుని వేయి బాహువులను ఖండించి, అవి 
కింద పడేటట్టు తన పౌత్రుడైన అనిరుద్దుని చెణనుండి విడిపించే సమయంలో 
శ్రీసుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడు, ప్రకాశించే శిఖరాలను కల 
వేంకటాచలం అనే గొప్ప పర్వతంపై వేంచేసి ఉన్నవాడు, వేదాలచేత తెలియబడతగిన 
గొప్పు దీపంవంటి వాడు, దక్షిణదిక్కుకు తిలకంవంటి మహానుభావులు నివసించే 
శెమ్చొన్‌ శెయ్‌కోయిల్‌ అనే దివ్యదేశంలో శ్రీవైష్ణవగోస్టి వెలిగేటట్టుగా మనస్సులో 
ఆదరించి వేంచేసి ఉన్నవాడు అయిన స్వామిని ఏ యోగ్యతను లేని నేను 
నమస్కరించి, కళ్ళార దర్శించి, ఆ స్వామి శ్రీపాదాలను సేవించి ఉజ్జీవనాన్ని 
పొందాను. 

పంతువరాళిరాగంలో - ఆటతాళంలో ఈపాశురం రచింపబడింది. 

“ఆశ్రీలీ తొట్టానై” - అతిలాఘవంగా బాణాసురుని వేయి బాహువులను 
ఛేదించిన విషయం ఈ ప్రయోగంద్వారా వ్యక్తం. “మన్దు” - అనేకులు చేరి ఉండే 
గోష్టి 
184. అన: “ఉత్తరదేశంలో, దక్షిణదేశంలో తిలకస్టానీయాలుగా ఉండే తిరువేంకటా 
చలంలో, తిరువెళ్ళక్కుళమ్‌లోను పరమభోగ్యుడుగా వేంచేసి ఉండేవాడా! నిన్నే కీర్తించే 
ఈ దాసుని కర్మలను తీర్చాలి”- అని ప్రార్థిస్తున్నారు. 

వేడార్‌ తిరువేబ్లడమ్‌ మేయ విళక్కే!, 

నాడార్‌ పుగకగై వేదియర్‌ మన్నియవాజ్లూర్‌, 

శేడార్‌ పొకగీల్‌శూకగై తిరువెళ్ళక్కుళత్తాయ్‌!, 

పాడా వరువేన్‌ నినైయాయినపా [గ 4-7-5 


శ్రీవేంకటేశదివ్యసాహితి 155 


ఏనాడూ విక్లేషించకుండా శ్రీవేంకటేశ్వరుని విషయంలో భక్తులై ఉండే శ్రీగుహ 
ప్పెరుమాళ్‌వంటి వ్యాధులు వంశపారంపర్యంగా స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండే 
శ్రీవేంకటాద్రిలో, దేశమంతా వ్యాపించిన కీర్తిని కల, విలక్షణజ్ఞానానుష్టాన 
సంపన్నులైన, సర్వదేశ-సర్వకాల- సర్వావస్థలలోను భగవానునకు మంగళాశాసన 
పరులైన పరమవైదిక శిఖామణులు నిత్యవాసం చేసే తిరునాజ్లూర్‌లో, వికసించిన 
పూలతో కూడి, చాలా మనోహరంగా ఉండే తోటలతో చుట్టబడి ఉన్న తిరువెళ్ళ 
క్కుళమ్‌లోను, ఆదరంతో నిత్యవాసం చేసే స్వామీ! నీ కల్యాణగుణచరిత్రలనే 
ఎల్లప్పుడూ గానం చేస్తూ పశ్చాత్తాపంతో తిరిగే దాసుడనైన నా కర్మలను అన్నిటినీ 
పోగొట్టి రక్షించాలి. 

దేశీయరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 


185. అన : శ్రీకృష్ణుడై అవతరించి,విరోధులను నిర్మూలించి, తనను ఆశ్రయించిన 
పంచపాండవులను కాపాడి, ఆ విజయం వ్యక్తం అయేటట్లు తిరువెళ్ళటైలోను, 
శ్రీవేంకటాచలంలోను వేంచేసి ఉండే స్వామీ! దాసునకు పరమభక్తిని ప్రసాదించాలి- 
అని ఇందులో ప్రార్థిస్తున్నారు. 

వామ్బరి యుగ మన్నర్‌దమ్‌ ఉయిర్‌ శెగ ఐవర్‌గట్కు అరశలిత్త, 

కామ్బినార్‌ తిరువేజ్జడస్సారుప్ప! నిన్‌కాదలై అరుళ్‌ ఎనక్కు, 

మామ రీల్‌ తళిర్‌ కోదియ మడక్కుయిల్‌ వాయదు తువర్‌ప్పెయ్‌ద, 

తీమ్బలజ్ఞనిత్తేనదు నుగర్‌ తిరువెళ్ళటైనిన్టానే 5-3-4 

మనోహరాలైన మామిడితోటలలో లేలేత చిగుళ్ళను కొటికి తినే అందమైన 
కోయిలలు తమ గొంతుకు వాటి వగరువల్ల వెగటు కలుగగా, ఆ రసం మాజడంకోసం 
తీయని పనసపళ్ళలోని తేనెను తాగి ఆనందించి, మత్తెక్కి, ఆ ఆనంద పరీవాహ 
రూపంగా పంచమస్వరంలో పాడే చోటు, పరమభోగ్యంగా ఉండే చోటు అయిన 
శ్రీవేంకటాచలంలో అత్యంతాదరంతో వేంచేసి ఉన్న స్వామీ! పంచపాండవులను 
అను[గ్రహించడంకోసం నీవు పడరాని పాట్లు పడ్డావు. భారతయుద్దంలో పైపైకి 
వచ్చే అశ్వాలు నశించేటట్టు, శత్రురాజుల ప్రాణాలు పోయేటట్టు చేసి, పాండవులకు 
రాజ్యాన్ని అనుగ్రహించావు. ఆ విధంగా నాకోసం ఏదయినా అరుదైన కార్యాన్ని 
చేయాలా! నీ ధ్యానంలో నాకు రుచిని కల్గించి, నేను చేసే కైంకర్యాన్ని స్వీకరించు. 
అంతే కదా నేను ప్రార్థించేది. 


శంకరాభరణరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 


156 శ్రీవేంకటేశదివ్యసాహితి 


186. అన : అన్యాపదేశప్రక్రియలో (నాయికాభావనతో) అనుగ్రహింపబడిన 
దశకంలోనిది ఈ పాశురం ఆగ్రార్డు ఒక (స్తీ దశను పొందిన, “పరకాలనాయకి” 
అనే పేరును పొంది, శ్రీరంగనాథుని విషయంలో తమకున్న (ప్రావణ్యాన్ని, నాయకి 
తల్లి చెప్పే సన్నివేశంలో ఈపాశురం అనుగ్రహింపబడింది. 


ఈ పాశురంలో పరకాలనాయకిని కని, పెద్ద చేసిన తల్లి, న్చీ రంగనాథునిపట్ల 
తన కుమార్తె ఉత్కట ప్రేమను పొంది, పిచ్చెక్కిన స్థితిలో ఉండే తీరును పల్కి, 
“స్వామి ఈమెను ఎటువంటి ఏపాట్లు పెట్టాడో చూడండి” అని అంటున్నది. 


వెరువాదాళ్‌ వాయ్‌ వెరువి చేజ్లడమే! 
వేజ్లడమే! ఎన్లిన్దాలాల్‌, 
నురువాళాల్‌ ఎన్‌కుడజ్లాల్‌ వాళ్‌ నెడుజ్లణ్‌ 
తుయిల్‌ నుణన్దాళ్‌, వణ్ఞార్‌ కొణ్బల్‌ 
ఉరువాళన్‌ వానవర్‌దముయిరాళన్‌ 
ఒలితిరైనీర్‌ ప్రావమ్‌ కొల్ల 
తిరువాళన్‌, ఎన్‌ మగళై చెయ్‌ దనగళ్‌ 
ఎజ్జనమ్‌ నాన్‌ శిన్టిక్కేనే? 5-5-1 
మదించిన తుమ్మెదలవలె, నిండుగా నీటిని కల మేఘంవలె అభిలషించదగిన 
రూపాన్ని కలవాడు, నిత్యసూరులకు (ప్రాణస్థానీయుడు, పెద్దగా ఘోషించే గొప్ప 
గొప్ప అలలను కల క్షీరాబ్రిని చిలికినపుడు అవతరించిన మహాలక్ష్మిని పత్నిగా 
స్వీకరించిన స్వామి నాకుమార్తె విషయంలో చేసిన ప్రకారాలను నేను భావించడానికి 
వీలున్నదా? అతడు ఏకొంచెంకూడా ఆ(ర్టతను, ఆనృశంస్యాన్ని లేనివాడై ఈమెను 
ఏపాట్టు పెడుతున్నాడో చూడండి. అయ్యో! నా కుమార్తె స్వామిపట్ల (ప్రేమను కల్లి, 
పిచ్చెక్కి ఉన్నది. కొంచెంఅయినా భయపడకుండా “వేంకటాచలం! వెంకటాచలం!” 
అని నోరు తెజచి పలవరిస్తున్నది. నా ఒడిలో కొంచెంకూడా పొందికగా ఉండలేకుండా 
ఉన్నది. ఈటెవంటి దీర్భమైన తన కన్నులలో నిద్రను మజచిపోయింది. అయ్యో! 
నేను ఏం చేయను? 
కాంభోజిరాగంలో - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 
శ్రీరంగనాథుని కీర్తించే సమయంలో వేంకటేశ్వరుని ప్రసక్తి ఏవిధంగా? అని 
అంటే “విరైయార్‌ స్కొగిల్‌ వేజ్ఞడవన్‌..... నీళ్‌మదిళ్‌ అరజ్ఞత్తమ్మాన్‌” అనే అమలనాది 
పిరాన్‌ సూక్తి స్మరణీయం. భగవ(ద్రామానుజులుకూడా శ్రీరంగంలో శ్రీభాష్యరచన 


శ్రీవేంకటేశదివ్యసాహితి 157 


చేసేటపుడు శ్రీభాష్య ప్రారంభంలో వేంకటేశ్వరుణ్ణి, తిరుమలలో వేదార్థసం గ్రహాన్ని 
అనుగ్రహించేటపుడు మొదట శ్రీరంగనాథుణ్ణి స్మరించడంకూడా గమనించాలి. 
“కావేరీ విరజా సేయమ్‌”, “మాయానీ పరమానందమ్‌” ఇత్యాది పరస్పరసామ్యాలు 
కూడా ఈ రెండిటికీ ఉన్నాయి. ఈ రెండు అర్బామూర్తుల మధ్య ధర్మ్యైక్యం 
ఉండనే ఉన్నది. 


187. అవ: ధ్యానానికి విషయం అయినవాడు, శ్రియఃపతి, వేంకటేశ్వరుడు, తిరుక్కోవ 
లూర్‌లో వేంచేసి ఉండే త్రివిక్రమమూర్తి అయిన స్వామిని నేను సేవించగల్లినది 
శ్రీరంగంలోనే- అని అంటున్నారు. 

శిన్హనైయై త్తవనెటీయై త్తిరుమాలై, పిరియాదు 

వను ఎన్‌ మనత్తిరున్త వడమలైయె వరివణ్ఞార్‌, 

కొన్దణైన్ద పాభ్రీచ్కోవల్‌ ఉలగళస్సాన్‌ అడి నిమిర్‌త్త 

అన్షణనై, యాన్‌ కణ్ణదు అణినీర్‌ త్తెన్నరజ్లత్తే 5-6-7 

నా మనోరథానికి లక్ష్యభూతుడు, మోక్షం పొందడానికి ఉత్తమోపాయమైనవాడు, 
పురుషకారస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి వల్లభుడు, రమ్యమైన శ్రీవేంకటాచలానికి 
అధిపతి, దానిని కాదని వదలి వచ్చి నా మనస్సులో ఒక క్షణంకూడా విడువకుండా 
వేంచేసి ఉన్నవాడు, అందమైన తుమ్మెదలు మూగి ఉండే పూలగుత్తులు దట్టంగా 
ఉన్న ఉద్యానవనాలతో కూడుకొని ఉండే తిరుక్కోవలూర్‌లో లోకాలను కొలువడం 
కోసం చాచిన శ్రీపాదంతో సేవను అనుగ్రహించే పరమాత్మను నేను అందమైన 
కావేరీతీర్ణంతో కూడిన, పరమపవిత్రంగా ఉండే శ్రీరంగదివ్యక్షేత్రంలో సేవించాను. 

ఈ పాశురం భైరవిరాగంలో - రూపకతాళంలో ఉన్నది. 

అత్యంతభోగ్యం అయిన పరమపదాన్ని వదలి, అతినికృష్ణం అయిన నా 

మనస్సులో స్వామి నిత్యవాసం చేస్తున్నాడు. ఏమి అతని వాత్సల్యం! ఏమి సౌశీల్యం! 
ఏమై ఆ(్రితవ్యామోహం! అని ఆగ్యార్డు ఆశ్చర్యపడుతున్నారు. 
188. అన: “కృష్ణాజినంతో తన దివ్యవక్షస్సులో ఉండే లక్ష్మిని మజగు పజచి, 
మహాబలి దగ్గర మూడడుగుల నేలను యాచించిన త్రివిక్రమస్వరూపియై లోకాలను 
ఆక్రమించి, అందథిని ఉజ్జీవింపజేయడమే కాక, అన్నికాలాలో అందణు వచ్చి 
సేవించి తరిస్తారనే ఉద్దేశ్యంతో తిరుమలలో వేంచేసి ఉండే పరమపురుషుని 
తిరునజైయూర్‌లో సేవించ గలిగాను” - అని అంటున్నారు. 


158 శ్రీవేంకటేశదివ్యసాహితి 


మాన్‌కొణ్ణ తోల్‌ మార్విన్‌ మాణియాయ్‌, మావలిమణ్‌ 

తాన్‌కొణ్లు తాళాలళన్ల సెరునూనై, 

త్తేన్‌ కొణ్బ శారల్‌ తిరువేజ్ఞడత్తానై, 

నాన్‌ శెన్టు నాడి నణైయూరిల్‌ కళ్టేనే 6-8-1 


“అకలకిల్లేన్‌ ఇజ్రైయుమ్‌” అని నిత్యం అనుసంధిస్తూ క్షణం కూడా వక్షస్థలాన్ని 
విడిచి పోలేకుండా, అక్కడే సదా వేంచేసి ఉండే ఐశ్వర్యాధిదేవత అయిన శ్రీదేవిని 
కృష్ణాబినంతో కనపడకుండా మజగుపజచుకొని, వామనబ్రహ్మచారియై, మహాబలి 
యజ్ఞవాటికలో (ప్రవేవించి, మూడడుగుల నేలను అతనిని అర్థించి పొంది, 
ముల్లోకాలను కొలిచిన స్వామి, అపుడు తనను కోల్పోయినవారు సైతం తన 
పాదాలను ఆశ్రయించి ఉజ్జీవించేట్టుగా శ్రీవేంకటాద్రికి వచ్చి నిలచిన స్వామి, 
అక్కడికి పోవడానికికూడా శక్తి లేనివారు సైతం ఉజ్జీవించేటట్టు సర్వసులభుడై, 
పరమరమణీయం అయిన తిరునజై యూర్‌లో వేంచేసి ఉండి సేవను 
అను[గ్రహిస్తున్నాడు” - నా తండ్రి, పరమకారుణికుడు అయిన అతనిని ఈనాడు 
కన్నులారా దర్శించగలిగాను. నా భాగ్యమే భాగ్యం! నా అదృష్టమే అదృష్టం! ధన్యుణ్ణి 
అయ్యాను. చాలా ధన్యుణ్ణి అయ్యాను. 

భైరవిరాగంలో - జంపతాళంలో ఈ పాశురం ఉన్నది. 

“మాన్‌కొళ్ణతోల్‌ మార్చిన్‌” - “కృష్ణాజినేన సంవృణ్వన్‌” అని అన్నట్టు వామన 
(బ్రహ్మ బ్రహ్మచారిరూపంలోనూ వక్షస్థలంలో ఉండే లక్ష్మిని కృష్ణాజినంతో నీవు 
కప్పి పుచ్చావు. లేకపోతే శ్రీమంతుడవైన నీకు బిచ్చంవేయ సాహసించే వారెవ్వరు?- 
అనే సారస్యం ఇక్కడ వ్యంగ్యం. “తాళాల్‌ అళన్ల తిరువేజ్లడత్తానై” - ఈసూక్తికి 
“అను శాలమ్‌ అళన్ల పిరాన్‌ సరన్‌ శెన్టు శేర్‌ తిరువేజ్ఞడమానులై” అనే 
తిరువాయ్‌మొ్రకిసూక్తితో గల అర్ధసంవాదం గమనించతగినది. 


189. అవ : గత పాశురంలో ఆ[గ్వార్లు “అరుల్‌ తస్టిడుమ్‌” (కృపచేయాలి) అని 
తిరునణైయూర్‌లోని స్వామిని ప్రార్థించగానే, భగవానుడు “క్షీరాబ్దిలో పరుండి 
ఉండడం, తిరుమలలో నిలచి ఉండడం, తిరుక్కోట్టియూర్‌లో వచ్చి ఉండడం - 
అంతా మీకోసమే కదా” అని అన్నాడు. అప్పుడు చాలా ఆనందించిన ఆగ్ర్వార్లు 
ఇక “నాకు తప్ప వేటెవ్వరికీ ఈ కృపను ఇవ్వను” అని అంటూ తృప్తులు అవుతున్నారు 
తాన్‌ పిజర్‌క్కు ఉన్నరుళెన్నిడై వైత్తాయ్‌, 
ఆరేన్‌ అదువే పరుకి క్కళిక్కిన్దేన్‌, 


శ్రీవేంకటేశదివ్యసాహితి 159 


కారేయ్‌ కడలే మలైయే తిరుక్కోట్టి 
యూరే!, ఉకన్హాయై ఉకన్దు అడియేనే 7-1-3 


తిరునజైయూర్‌లోని స్వామీ! నీ కృపను నాపట్ట నిలిపావు. ఇక ఈ 
అనుగ్రహాన్ని నేనెవ్వరికీ ఇవ్వను. మేఘాలు వచ్చి చేరే క్షీరాబ్దిని, తిరుమలను, 
తిరుక్కోట్టియూర్‌ను హృదయపూర్వకంగా వాసస్థానాలుగా (గ్రహించిన నిన్ను నేను 
ఆశపడి తృప్తిని పొందనివాడనై, ఆ నీ కృపనే అనుభవించి సంతోషిస్తున్నాను. 
190. అన : “పలు పలు పాపాలను చేసి, వాటి ఫలంగా క్రూరనరకాలకు పోయి, 
బాధపడే సమయంలో ఉదాసీనుడై ఉండకుండా, అక్కడకు వేంచేసి సేవను 
అనుగ్రహించి, అభయ'ప్రదానాన్ని చేసి, రక్షించే స్వామినే నా మనస్సు ఎల్లప్పుడూ 
చింతిస్తున్నది”- అని అంటున్నారు. 

ఆజ్ఞు వెన్నరగత్తు అశ్రీటున్లమ్‌ పోదు 
అళ్డేలెను అడియేనై అ్లే వను 
తాజ్లు, తామరై యన్న పొన్నారడి 
ఎమ్బిరానై ఉమ్బర్‌క్కణియాయ్‌ నిన, 
రా అ 
వేజ్జడత్తరియె ప్పరి కీటియై 
వెణ్ణ్లె యుణ్లు ఉరలినిడై యాప్పుణ్ణ 
ac) యి ర్‌ూ యి 
తీజ్జరుమ్బినై, తేనై నన్‌ పాలినై యని 
ఎన్‌ మనమ్‌ శిన్దై శెయ్యాదే 7-3-5 


పలు రీతులలోని ఎన్నో పాపాలను పలు రకాలుగా చేసి, వాటి ఫలంగా చాలా 
దుర్భరాలైన నరకాలలో ప్రవేశించి, ఎన్నో యమయాతలను అనుభవించే సమయంలో 
పరమకృపతో అక్కడికి వేంచేసి, “నేనుండగా పాపాలనుగూర్చి భయపడే పని 
ఉన్నదా!” అని అభయ ॥ప్రదానాన్ని చేసి, నన్ను కాపాడిన స్వామి, పరమసుకుమారమైన 
మిక్కిలి అందాన్ని కల శ్రీచరణాలను కలవాడు, నాకు మిక్కిలి ఉపకారాన్ని 
చేసినవాడు, పైన ఉండే లోకాలకు అన్నిటికీ అలంకారం అయిన, సుభగశీతలంగా 
ఉన్న వేంకటాచలంపై గొప్ప సింహంవలె వేంచేసి ఉన్నవాడు, హయగ్రీవుడై వచ్చిన 
కేశి అనే అసురుని నోటిని చీల్చి వేసినవాడు, వెన్నను దొంగిలించి, ఆరగించి రోటికి 
కట్టుబడినవాడు, తీయని చెణుకుపానకంవంటివాడు, తేనెవలె పరమభోగ్యుడు, 
మధురమైన క్షీరంవలె ఉన్నవాడు పరమరమణీయం అయిన తిరునైయూర్‌లో 
సకలకల్యాణగుణపూర్జుడై వేంచేసి ఉన్నాడు. అతనిని తప్ప వేచొకనిని నా మనస్సు 


160 శ్రీవేంకటేశదివ్యసాహితి 


కొంచెం కూడా స్మరించదు. ఇటువంటి మనస్సును కల్గి ఉండడం నిజంగా నా 
భాగ్యం. 

మోహనరాగం - రూపకతాళంలో ఈ పాశురం ఉన్నది. 

“ఉమర్‌” - ఊర్హ్చలోకాలు - అని, ఊర్చ్యలోకం అయన పరమపదంలోని 

నిత్య సూరులు - అని అర్థం చెప్పవచ్చు. మొదటి అర్థంలో పరమపదంవరకు 
వ్యాపించి ఉండే వేంకటాద్రి జొన్నత్యం వ్యంగ్యం. రెండవ అర్థంలో పరమపదంలోని 
నిత్య సూరులను వదలి, అస్మాదృశులను అను[గ్రహించడం కోసం తిరుమలకు 
స్వామి వేంచేశాడు - అనే అర్థం భావ్యం. దీనివల్ల స్వామి సౌలభ్య, సౌశీల్య గుణాలు 
వ్యంగ్యాలు “పరి కీతీయె” -శ్రీకృష్ణావతారంలో కేశి అనే గుజ్జపు రూపుతో వచ్చిన 
అసురుళ్ణి చీల్చిన కథ స్మరణీయం. 
191. అవ : “అర్హనారీశ్చరుని తన శరీరంలో ఒకవైపు ధరించి ఆనందించేవాడు, 
సుళీలుడు, ఆకాశస్వరూపుడు, సూర్యమండలమధ్యవర్తియైనవాడు, రాత్రి పగలు 
అనే కాల విభాగానికి కారణమైనవాడు అయిన శ్రీవేంకటేశ్వరుని తిరుక్కజ్మమబ్లెలో 
సేవించాను” అని- అంటున్నారు. 

ఎజ్లళుక్కు అరుల్‌ శెయ్‌గిన్స ఈశనై 

వాశవార్‌ కుక్రంిలాల్‌ మలైమజ్లెతన్‌ 
పజ్లినై, ప్పజ్లిల్‌ వైత్తుగన్దాన్‌తన్నై 
ప్పాన్మైయె ప్పనిమామదియమ్‌ తనఃగ్‌, 
మజ్బ్జులైచ్చుడరై వడమామలై 
యుచ్చియై నచ్చి నామ్‌ వణజ్గప్పడుమ్‌ 
కజ్లులై ప్పగలై చ్చెన్టు నాడి 
క్కణ్ణమబ్దెయుళ్‌ కణ్లుకొణ్చేనే 7-10-3 
నేను స్వామిని తిరుక్కణ్ఞమబ్లెలో సేవించగలిగాను. అతడు ఎటువంటివాడు? 
అని అంటే - అనన్యగతికులైన నావంటివారి విషయంలో నిర్హేతుకమైన కృపను 
చేయగలవాడు, దాసులమైన మావంటివారివలె కాకుండా, ఈశ్ళరాభిమానాన్ని కల్లి 
ఉండి, సువాసనను కల దివ్యకేశపాశంతో విరాజిల్లే పార్వతిని తన సగభాగంగా కల్లి 
ఉండి, భోగలీలారసాన్ని అనుభవించే ఈశ్వరుని తన తిరుమేనిలో ఒకవైపు ధరించి, 
దానిని తన ప్రయోజనంగా తలచి ఆనందించే శీలగుణంతో మహోన్నతుడు, 
ఈశీలం ఏదో ఒకకాలంలో మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ దానినే స్వభావంగా 


శ్రీవేంకటేశదివ్యసాహితి 161 


కలవాడు, చల్లని పూర్ణచంద్రుడు సంచరించే ఆకాశానికి, సూర్యునకు నియామకుడై 
ఉండేవాడు. వడతిరువేబ్లడమ్‌ (ఉత్తరదిక్కులోని తిరుమల) అనే పర్వతంయొక్క 
శిఖరానికి గొప్ప ఆభరణంగా ఉండేవాడు, 'మనచే ఆదరంతో సేవింపబడేవాడు”. 
భోగం అనుభవించడానికి తగిన రాత్రిపొద్దు, ఇందుకోసం ధనం సంపాదించడానికి 
వీలయిన పగటి పొద్దు - అనే ఈ రెండింటికి నిర్వాహకుడై ఉన్నవాడు. ఇటువంటి 
స్వామిని నేను తిరుక్కణ్ణమజ్లెలో సేవించాను. 

తోడిరాగం - ఆటతాళంలో ఈ పాశురం కూర్చబడింది. 


192. అన : పరకాలనాయకి విరహతప్తదశను చూచిన ఆమె తల్లి తల్లడిల్లి, 
తిరుక్కబ్షపురంలోని స్వామినే నేరుగా ఉద్దేశించి తన పరితాపాన్ని తెలుపుతున్నది. 
లేకు తనలో తాను బాధపడుతూ పల్కుతున్నది- అనికూడా చెప్పవచ్చు. 


అరువి శోర్‌ వేజ్ణడమ్‌ నీర్‌ మలై యెన్టు వాయ్‌ 

వెరువినాళ్‌, మెయ్యమ్‌ వినవి యిరుక్కిన్టాల్‌, 

పెరుగు శీర్‌ క్కణ్ణపురమెన్టు పేశినాళ్‌, 

ఉరుగినాళ్‌, ఉళ్‌మెలిన్హాళ్‌ ఇదు ఎన్‌గొలో? 8-2-3 


ఈ పరకాలనాయకిని ఉద్దేశించి నేను ఏదైనా హితాన్ని పల్కినా, దానిని ఈమె 
పెడచెవిని పెడుతున్నది. దానికి సమాధానాన్నికూడా పల్కడం లేదు “తిరువేజ్లడమ్‌”, 
తిరునీర్‌ మలై” అనే ఎల్లప్పుడూ ఈమె నోటు తెజచి పలవరిస్తూ ఉన్నది. కొన్ని 
సమయాలలో “తిరుమెయ్యమ్‌” అనే దివ్యదేశానికి “మెయ్యమ్‌” అనే పేరు ఎందుకు 
వచ్చింది? దాసులకు సత్యస్వరూపుడుగా నిలచి, వారి కార్యాన్ని పూర్తి చేసే చోటు- 
అనే కారణంతోనా దానికి ఆ తిరునామం కల్గింది? అని తనకు దగ్గరగా ఉండేవారిని 
ప్రశ్నిస్తున్నది. దానికి బదులు పల్కేవారెవ్వరూ లేనందువల్ల పెద్ద నిట్టూర్పు విడచి 
మౌనంగా ఉండిపోతున్నది. ఇంకా కొన్ని సమయాలలో “తిరుక్కణ్ణపురమ్‌” అని 
నోటితో నిండుగా పల్కగానే, ఆ క్షణంలోనే నీటిబుడగవలె కజగిపోతున్నది. మనస్సు 
శిథిలమౌతున్నది. ఈ విధంగా ఈమె కష్టపడడానికి నా పాపమే కారణం. వేజొక 
కారణం ఏమో తెలియలేదు. 


సైంధవి రాగం - ఆటతాళంలో ఈ పాశురం ఉన్నది. 


193. అన : భగవద్విరహార్తివల్ల తిరుమజ్షెయా[్రగ్యార్‌ పరాంకుశనాయకీభావాన్ని 
పొంది పలికే పాశురం ఇది. తిరుక్కజ్ఞపురాన్ని రేపల్లెగాను, శౌరిరాజస్వామిని శ్రీకృష్ణుని 


162 శ్రవేంకటేశదివ్యసాహితి 


గాను, తమను ఒక గోపికగాను ఆగ్రార్డు భావించారు. ఆ అనుకారం ఉన్మస్తకం 
కాగానే “సర్వం ఖల్విదం బ్రహ్మ” అనే వేదాంతవాక్యప్రక్రియలో (ప్రకార ప్రకారిభావం 
వల్ల కలిగే ఐక్యాన్ని పురస్కరించుకొని పరాంకుశనాయకి తనను శౌరిరాజప్పెరుమాళ్‌ 
గానే భావించి ఇందులో పలుకగా, ఆమె మాటను తల్లి చెలికత్తెల ముందు 
అనువదిస్తున్నది. తిరువాయ్‌మొకగిలోని “కడల్‌ శాలమ్‌ శెయ్‌దేనుమ్‌ యానే 
ఎన్నుమ్‌” (5-6) అనే దశకంవంటిదే ఇది. అయితే, తిరువాయ్‌మొ గి సూక్తి 
జగత్కారణరూపిని ఆధారంగా చేసికొన్నది కాగా, ప్రకృతంలో అర్భావతారరూపిని 
ఆధారంగా చేసికొని ఉండడం విశేషం. తిరువాయ్‌మొగీదశకంలోవలె ఇందులో 
కూడా నాయకీ-మాతృ-సఖీ భావనలు మూడూ స్పురించడం ఇంకొక విశేషం. 


వడవరై నిన్లుమ్‌ వన్లు ఇన్లు కణపురమ్‌, 
మా అ ౧ అ 

ఇడవకై కొళ్వదు యా మెన్టు పేశినాళ్‌, 

మడవరల్‌ మాతర్‌ ఎన్‌ పేతై యివర్కివళ్‌ 

కడవతెన్‌?, కణ్డుయిల్‌ ఇన్టు ఇవర్‌ కొళ్ళవే 8-2-6 

G అ 

“ఉత్తరదిక్కులో ఉండే వేంకటాద్రినుండి బయలుదేరి వచ్చి ఇపుడు 
తిరుక్కజణ్ఞ్ణ పురాన్ని వాసస్థానంగా కల్గినవాడను నేనే” అని తానే శౌరిరాజప్పెరుమాళ్‌గా 
భావించి నా కుమార్తె పల్కుతున్నది. ఈ శౌరిరాజప్పెరుమాళ్‌ ఇప్పుదు ఈమె 
కంటికి కునుకు లేకుండా చేసేటట్లు మౌగ్య్యం అనే గుణాన్ని కల్గినది. స్పహణీయ 

య MN 

అయినది అయిన ఈ చిన్నపిల్ల ఈ స్వామికి అనన్యార్హ అయిన తీరు ఏమో కదా! 


194. అన : “నాకు ప్రియమైన ఓ మనసా! కామాదిభోగాలను అనుభవించాలని 
తలచేవారి సమూహంలో చేరకుండా, నీవు ఉజ్జీవించాలి అని అంటే, పరమపదంలోను, 
తిరుమలలోను వేంచేసి ఉండే స్వామియొక్క నివాసం అయిన తిరువల్లవా!గ్‌ అనే 
దివ్యతిరుపతిలో పొందికగా ఉండు” అని అంటూ తమ మనస్సును ఉద్దేశించి 
ఆకగార్డు పల్కుతున్నారు. 
పణ్జులామెన్మొకిగీ స్పావైమార్‌ పణైములై యణైదుమ్‌ నా మెను, 
ణ్‌ రా — ర్‌ మా ఆఅ 
ఎణ్టువార్‌ ఎజ్జమదొకరిత్తు నీ పిళ్టరెత్తు ఉయ్య క్కరుదినాయేల్‌, 
విణ్టుళార్‌ విణ్ణిన్‌ మీది యన్హ వేజ్లడత్తుళార్‌ వళజ్లొల్‌ మున్నీర్‌, 
దం ac) (దై Us చ nN 
వ్జనార్‌ వల్లవాక్టర్‌ శొల్హుమా వల్లెయాయ్‌ మరువు నెజ్ణే! 9-7-4 
bg G2 ౧ [2 


శ్రీవేంకటేశదివ్యసాహితి 163 


నా మనసా! తమకు అధీనంగా చేసికోవడంకోసం మధురంగా మాటలాడే 
వనితలను కౌగలించుకోవాలని ఆశపడేవారి గుంపులో చేరకుండా- “ఆ (పేమ స్వరూప 
హాని” కరం అని నిశ్చయించి, దానికి తప్పి ఉజ్జీవించాలనే ఉద్దేశ్యం ఉంటే, నిత్యసూరు 
లకు సేవను అను(గ్రహించేవాడు, వేంకటాచలంలో వేంచేసి ఉండేవాడు, అందమైన 
సము(ద్రంవంటి దివ్యరూపాన్ని కలవాడు అయిన స్వామి అధివసించి ఉన్న “తిరు 
వల్లవాకగీ” అనే దివ్యదేశంలో ఉండాలని ప్రయత్నించు. 


ధన్యాసిరాగం - రూపకతాళంలో ఈ పాశురం ఉన్నది. 


195. అన : తిరుమంగై ఆ[గ్యార్డు, తిరుమాలిరుళ్టోలై దివ్యదేశంలో గొప్ప ప్రావణ్యాన్ని 
కలవారై, సుందరబాహుస్వామి రూపసౌందర్యంలో మనస్సును పోగొట్టుకొన్నవారై, 
తాము సహజంగా పురుషులం అనే భావనను మబచి, నాయికాభావాన్ని పొంది 
తమ స్థితిని మాతృముఖంగా ఈపాశురంలో వ్యక్తం చేస్తున్నారు. 

నా కుమార్తె ఆర్తిని చూస్తే సుందరబాహుస్వామిని ఆలింగనం చేసికొంటేతప్ప 
ధరించలేనట్టున్నది. అతని హత్తుకొని, ఆనందించే భాగ్యం ఈమె ఎపుడు పొందు 
తుంది- అని పరకాలనాయకినిగూర్చి ఆమె తల్లి వాపోతున్నది. 


వలమ్బురి యాశ్రలియనై నరైయార్‌ తిరళ్‌తోళన్‌ తన్నై, 

ప్పులమ్బురినూలవనై స్పాకగిల్‌ వేజ్ణడవేదియనై, 

శిలమ్బియలాణుడదైయ తిరుమాలిరుళ్లోలై నిన్హ, 

నలన్లిగ్యీల్‌ నారణనై నణుగుజ్లొల్‌? ఎన్‌ నన్నుదలే 9-9-9 

“ప్రణతరక్షాయాం విలంబ నుసహ న్నివ” అన్నట్టు తన దాసులకు ఆపత్తు 
రాగానే ఆలస్యం ఏమాత్రం చేయకుండా రక్షించడంకోసం శంఖచ(క్రాలను ఎల్లప్పుడూ 
బాహువులలో ధరించి వెలిగేవాడు, ఆ ఆయుధాలు లేకపోయినా రక్షించగల్లిన 
బాహుబలిమిని కలవాడు, రక్షించకపోయినా విడువడానికి వీలు లేని రీతిలో 
మనోహరమైన దివ్యయజ్ఞొపవీతాన్ని ధరించిన అందాన్ని కలవాడు, ఆ(్రితులు వచ్చి 
చేరేటట్లు పరమసులభుడై, తోటలచే చుట్టబడి ఉండే శ్రీవేంకటాచలంలో 
అలంకరించుకొని వేంచేసి ఉండేవాడు, “అదికూడా పరత్వం అని చెప్పతగినది” 
అని పలికేటట్టుగా మిక్కిలి నీచులైనవారికి కూడా సేవను అనుగ్రహిస్తూ 
తిరుమాలిరుమ్‌శోలైకి వచ్చి నిలచి ఉండడం అనే సౌలభ్యగుణంలోని అతిశయాన్ని 
కలవాడు అయిన శ్రీమన్నారాయణుని నా కుమార్తె ఏనాడైనా పొందగలదా ? 


164 శ్రవేంకటేశదివ్యసాహితి 


కమాస్‌ రాగంలో - రూపకతాళంలో ఈ పాశురం రచింపబడింది. 


“శిలమ్బియలాలు” - నూపురగంగ. “శిలమ్బు” అంటే నూపురం. భగవానుడు 
త్రివిక్రముడై లోకాలను కొలచినపుడు బ్రహ్మ స్వామి పాదాలను కడుగగా, అపుడు 
భగవానుని నూపురంనుండి ఈ నది పుట్టింది కాబట్టి ఈ పేరు వచ్చింది. 
“స్వర్గంనుండి అప్పరసలు వచ్చినప్పుడు వారి కాలి అందెలనుండి పుట్టిన ఏరు” 
అని పెరియవాచ్చాన్‌ పిళ్లై వ్యాఖ్యానంలోని సరసోక్తి 
196. అవ : “అత్యంతమనోహరరూపుడైన స్వామిని నిన్న శ్రీవేంకటాచలశిఖరంలో 
సేవించాను. ఇపుడు తిరుత్తణ్‌కాల్‌ అనే దివ్యదేశంలో సేవిస్తున్నాను”- అని 
అంటున్నారు. 


పొన్నై మామణియై అణియార్‌స్టదోర్‌ 

మిన్నై, వేజ్జడత్తు ఉచ్చియిల్‌ కణ్టు పోయ్‌, 

ఎన్నై యాళుడై ఈశనై ఎమ్బిరాన్‌ 

తన్నై, యామ్‌ శెన్టు కాణ్డుమ్‌ తణ్‌ కావిలే 10-1-2 


బంగారంవలె ఆశపడతగినవాడు, నీలమణివలె మనోహరరూపుడు, 
అతిశయించిన అందాన్ని కల మెజపుతీగవలె ఉజ్జలస్వరూపి అయినవాడు, నన్ను 
దాసునిగా స్వీకరించేవాడు అయిన స్వామిని నిన్న శ్రీవేంకటాద్రి శిఖరంలో సేవించి, 
ఈనాడు తిరుత్తణ్‌కాల్‌ అనే దివ్యక్షేత్రంలో పోయి సేవిస్తాము. 


దర్చార్‌ రాగం - ఆటతాళంలో ఈ పాశురం ఉన్నది. 


197. అన : పరకాలనాయకి తాను పెంచే పచ్చని చిలుకను (లేత చిలుకను) చూచి 
“నీవు భగవానుడు ఇక్కడికే వచ్చి చేరేటట్లు కూయాలి” అని ప్రార్థిస్తున్నది. 

శొల్లాయ్‌ పైజ్షిళియే!, 

శుడరాకరీ నలనుయర్‌త్త 

మల్లార్‌తోళ్‌ వడవేజ్ఞడననై వర, 

శొల్లాయ్‌ పైజ్లిలియే 10-10-5 

నాకు ప్రియం అయిన ఓ పచ్చని చిలుకా! నీవు దయచేసి కరుణానిధి అయిన 
ఆ స్వామిని ఇక్కడకు రమ్మని చెప్పు. పచ్చని చిలుకా! ఇక్కడకు రమ్మని చెప్పు. 
ప్రాప్తి ప్రతిబంధకాలు పలు ఉండగా పరిశుద్దుడైన అతడు ఇక్కడకు సులభంగా ఏ 
విధంగా వస్తాడు? అని తలుస్తున్నావా! ఆ విధంగా అనుకోవద్దు. ఆశ్రితుల నిఖిల 


శ్రీవేంకటేశదివ్యసాహితి 165 


పాతకాలను రెండు ఖండాలుగా చేయడానికి తగిన (ప్రజ్వలించే శ్రీసుదర్శనాన్ని 
తన కుడిచేతిలో అతడు ధరించి ఉన్నాడు, ఆ ఆయుధ అధికం అన్న రీతిలో బలం 
ఏమాత్రం లోటు లేని దివ్యభుజాలను కల నాస్వామి నన్ను ఆలింగనం చేసికోవడానికి 
పయనించి, ఉత్తరదిక్కులో ఉండే తిరువేంకటాద్రిపై వేంచేసి ఉన్నాడు కదా! అతనిని 
ఇక్కడకు రమ్మని చెప్పు. 

పరశురాగం - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 


198. అన : పరకాలనాయకి, తన మనస్సులో భగవానుడు ప్రవేశించి, స్థిరంగా 
నిలచి ఉన్నా తృప్తి పొందక, కళ్ళారా అతనిని దర్శించలేకపోవడంచేత బాధపడు 
తున్నది. 

కల్లిన్‌ మునత్తుళ్ళే నిజ్కవుమ్‌, కైనతైగల్‌ 

ఎన్నో కళ్టీరన్హ? ఇవై ఎన్న మాయజ్ఞల్‌?, 

సెణ్లానోమ్‌ పెణ్మైయోమ్‌ నిజ్క, అవన్‌ మేయ 

అజ్జల్‌ మలైయుమ్‌ అరజ్ఞముమ్‌ పాడోమే 11-3-7 

స్వామి దూరస్థుడై ఉంటే అతని విరహాన్ని భరించలేని నా మేని కృశించి, 
బాధపడడం సహజమే. అతడు నా చిత్తంలోనే సన్నిహితుడై ఉన్నా, ఈ విధంగా 
నా మేని కృశించడానికి ఏం కారణమో తెలియలేదు. ఇది అత్యంతాశ్చర్యకరం 
అయిన విషయంగా ఉన్నది. ఆడవారమై పుట్టి, గొప్ప అందచందాలను కల్గినవారం 
మనం. ఆ విషయం అట్టుండనివ్వండి. ఉన్నంతవరకు ప్రాణధారణను 
చేయడంకోసం ఆ సర్వేశ్వరుడు మిక్కిలి ప్రీతితో వేంచేసి ఉండే దివ్యస్థలాలలో 
ఉత్కృష్టమై ఉండే వేంకటాచలాన్ని, శ్రీరంగాన్ని కీర్తించడానికి మనకు ఏదైనా అడ్డు 
ఉన్నదా! లేదు కదా ! 


శ్రీరాగం - రూపకతాళంలో ఈ పాశురం కూర్చబడింది. 


199. అన : ఆగ్ర్యార్ద్హు భగవానుని దివ్యకల్యాణగుణాలను విలక్షణంగా అనుభ 
వించాలని ఆశించి, ఒకే కాలంలో రెండు (స్తీభావనలను (నాయిక-సఖీభావనలను) 
పొంది, వారిలో నిందిస్తూ పలికే ఒకనాయిక మాటలద్వారా స్వామి సౌలభ్యగుణాన్ని, 
పొగడే వేజొక నాయిక మాటలద్వారా పరత్వగుణాన్ని అనుభవిస్తున్నారు. 


కళ్ళత్తాల్‌ మానలియై మూవడిమణ్‌ కొణ్బళన్లాన్‌, 
వెళ్ళత్తాన్‌ చేజ్లడత్తాన్‌ ఎన్సరాల్‌ కాణేడీ!, 


166 శ్రీవేంకటేశదివ్యసాహితి 


వెళ్ళత్తాన్‌ వేజ్లడత్తానేలుమ్‌, కలికన్టి 
ఉళ్ళత్తినుళ్ళే ఉళన్‌ కణ్ణాయ్‌ శాళ్రీరిలే! 11-5-10 


సఖీ! నీవు కోరుకొనే స్వామి ప్రామాణికుడు కాడు. వంచకుడు. కృత్రిమవేషంతో 
మహాబలివద్ద మూడడుగుల నేలను యాచించి, పొంది, మూడు లోకాలను కొలిచిన 
వాడు కావడంవల్ల నయవంచకుడు. అది అట్టుండనీ! ఎవ్వరూ దరిచేరడానికి 
వీలులేనట్లు ఎక్కడో క్షీరాబ్దిలోను, శ్రీవేంకటాచలంలోను ఉండేవాడని చెబుతున్నారే 
తప్ప, సులభుడై ఉండేవాడు కాడుకదా!- అని ఒక నాయిక అంటే, సఖి ఈ 
విధంగా బదులిస్తున్నది. 

సఖీ! ఇంతమా(త్రమేనా నీకు తెలిసినది. తిరుమజ్లెమన్నన్‌ మనస్సులోకి వచ్చి 
నిత్యవాసం చేయడంకోసం ఉపాయానుష్టానాన్ని చేయడంకోసంకదా అతడు 
పాలకడలి లోను, శ్రీవేంకటాచలంలో నివసిస్తున్నాడు. ఇపుడు ఆ చోట్లను అన్నిటినీ 
విడచి, ఆకగ్రార్ల మనస్సులో నిత్యసాన్నిధ్యాన్ని కల్షిఉన్నాడుసుమా. 

ఈవిధంగా ఆగారు నాయిక -సఖీ సంభాషణరూపంగా భగవానుని 
దివ్యకల్యాణ గుణాలను మధురంగా అనుభవిస్తున్నారు. ఇదే పరమభోగ్యంగా 
ఉన్నందున ఫల(శ్రుతి లేకుండానే ఈ దశకం ఈ పాశురంతోనే సమాప్తి అయినది- 
అని పెద్దల వ్యాఖ్య. 

ఘంటారాగంలో - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 

పరమపదం, క్షీరాబ్ది, శ్రీరంగం, వేంకటాద్రి - మొదలైన దివ్యదేశాలకంటే 
భక్తుల హృదయమే భగవానునకు మిక్కిలి భోగ్యం అని, సమయాన్ని చూచి వారి 
హృదయా లలో (ప్రవేశించడం కోసమే అర్పామూర్తిగా తిరుపతులలో వాసం 
చేస్తున్నాడు - అని పాశురసారం. “ఎన్నాదన్‌ దేవిక్కు” అని “కదిరాయిరమిరలి” 
అనే దశకంలో పెరియాగ్రగ్యార్లు, “పట్టి మేయ్‌న్లోర్‌ కారేణు” అనే దశకంలోని 
“విరున్హాననత్తే కణ్ణోమే” అని గోదాదేవి ఈ అనుభవాన్నే ప్రదర్శించారు. ఆ్ర్యార్లు 
రెండు అవస్థలను ఒకేసారి అనుభవించడం సాధ్యమా! అని అంటే, నిత్యులు, 
ముక్తులు ఒకే సమయంలో పలు రూపాలను ధరించి భగవత్సేవచేయడంవల్ల, 
సౌభరివంటి మహర్షుల అనుభవంకూడా ఇటువంటిదే కనుక, సాధ్యమే. 


తిరుక్కుణున్లాణ్ణకమ్‌ 

SEN 
200. అన : విషయాంతరప్రవణులై ప్రవర్తించిన పరకాలసూరిని భగవానుడు 
సంస్కరించాలని భావించి, వారికి తన లోకాతిశయం అయిన నిరవధిక సౌందర్యాన్ని 


శ్రీవేంకటేశదివ్యసాహితి 167 


దర్శింపజేశాడు. ఆగ్రార్లు దానిని దర్శించి చాలా ఆశ్చర్యపడి, గొప్ప అభినివేశాన్ని 
పొంది, తీవ్రమైన ఆకలితో బాధపడే వాడు చక్కని ఆహారాన్ని చూచి అనుభవించి 
నట్టుగా, ఒక్కసారిగా తదనుభవరసాబ్దిలో మునిగిపోయారు. భగవానుడు తన 
ప్రయత్నం ఫలించినందులకు ఆనందాన్ని పొంది, ఈ అభినివేశం వీరికి స్థిరంగా 
ఉండడంకోసం తిరుమంత్రాన్ని ఉపదేశించి, తన సౌశీల్యాది కల్యాణగుణాలను, 
తాను అభిమానించి వేంచేసి ఉండే దివ్యదేశాలను దర్శింపజేశాడు. 


తత్ప్సలంగా ఆగ్యార్లకు సంసారాన్ని వదలి పెట్టాలనే కోరిక, భగవానుని 
విషయంలో ప్రావణ్యాతిరేకం కలుగగానే, బహుముఖంగా పలవరించారు. ఒక క్షణం 
అయినా అతనిని విడచి ఉండలేని ఆకగ్వార్డు, చాలా దాహంతో పీడింపబడేవాడు 
నీటిలో పడి, నీటిని తాగడం, నీటిని చేతుల నిండుగా తీసికొని తనపై జల్టుకోవడం 
చేసేటట్లే ఆస్వామిని నోరారా కీర్తించి, తలతో నమస్కరించి, మనసారా స్మరించి 
ప్రాణధారణను చేసికోవాలని చూచారు- తిరుక్కుజున్దాణ్డకమ్‌ అనే దివ్యప్రబంధంలో. 


“దాణ్ఞకమ్‌” అనేది ద్రావిడంలో ఒకవిధమైన (ప్రబంధం. ప్రతిపాదంలో ఆజు 
గణాలతోకూడిన పాదాలు నాల్షింటితోగాని, ఎనిమిది గణాలతో కూడిన పాదాలు 
నాల్గింటితోగాని ఇష్టదేవతాస్తుతిని చేసే ప్రబంధం ఇది. ఆజు గణాలను కల్షినది 
'కులున్హాణ్ణకమ్‌” అని, ఎనిమిది గణాలను కల్లినది “నెడున్హాణ్ణకమ్‌” అని 
అనబడుతున్నది. 

తిరుమజ్జెఆకగ్రార్డు అనుగ్రహించిన తిరుక్కులున్హాడకప్రబంధంలో శ్రీవేంక 
టేశ్వరుని స్తుతించే పాశురం ఒకటి ఉన్నది. ఈ పాశురంలో ఆగ్యార్లు భగవానుని 
శీలగుణంలో అభినివిష్ణులై, దానినే సదా అనుసంధించగల్షిన భక్తులే నా తలపై 
ఉండదగినవారు - అని అంటున్నారు. 

ఇమ్మైయై మణుమైదన్నై ఎమక్కు వీడాగి నిన, 

మెయ్‌మ్రైయె విరిస్ట శోలై వియన్‌ తిరువరజ్ఞమ్‌ మేయ, 

శెమైయె క్కరుమైదన్నై త్తిరుమలై యొరుమైయానై, 

తన్మైయె నినైవార్‌ ఎన్టన్‌ తలైమిశై మన్నువారే 7వ పా 


ఈ లోకంలో తననుగూర్చిన జ్ఞానవికాసాన్ని కల్గించి, ఆనందాన్ని పొందించి, 
పరలోకంలో నిత్యకైంకర్యంలో లగ్న మయేటట్లు చేసి ఆనందాన్ని కల్గించి, దాసులను 
ఉజ్జీవింపజేసేవాడు, పూర్వం తెల్పిన ప్రాప్యాలకు నిజమైన ప్రాపకుడై ఉన్నవాడు, 


168 శ్రీవేంకటేశదివ్యసాహితి 


విసృతాలైన ఉద్యానవనాలను కల్గిన, చాలా ఆశ్చర్యకరం అయిన శ్రీరంగంలో 
నిత్యవాసం చేసేవాడు, యుగభేదంతో ఎజ్జని వర్ణాన్ని, నల్లని వర్ణాన్ని కల్గినవాడైన 
ఆశ్చర్యగుణచేష్టితుడు, ఎంతో భోగ్యం అయిన వేంకటాద్రిలో నిలచి ఉండి, పరమపద 
వాసులకు, భూలోకవాసులకు సేవను అను(గ్రహించేవాడు అయిన భగవానుని 
సౌశీల్యగుణాన్నే ఎల్లప్పుడూ సంతోష ఆశ్చర్య - అభినివేశాలతో అనుసంధించే 
పరమభాగవతోత్తములే నా తలపై స్థిరంగా ఉండతగినవారు. 
తోడిరాగం, రూపకతాళంలో ఈ పాశురం రచింపబడింది. 
“శెమ్మెయై క్కరుమైతన్నె” - ఉపాసకులకోసం భగవానుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క 
వర్ణాన్ని స్వీకరిస్తాడు. కృతయుగంలో శ్వేతవర్డుడు, త్రేతాయుగంలో రక్తవర్డుడు. ద్వాపరంలో 
వచ్చని వర్ణాన్ని కృతయగంలో నల్లని వర్గాన్ని స్వీకరిస్తాడు. తిరుచ్చన్దవిరుత్తంలోని 
“పాలిన్‌ నీర్మె శెమొన్‌ నీర్మె....” ఇత్యాది పాశురభావం, నాన్ముకన్‌ తిరువన్దాదిలోని 
“నిక్యర్‌న్హాయ్‌ పాల్‌ పొన్‌ పశుప్పు కార్‌ వజ్ఞమ్‌ నాన్లుమ్‌” అనే సూక్తి భావం స్మరణీయం. 
తిరునెడున్హాణ్ణకమ్‌ 
201. అవ : తిరునెడున్హాడకమ్‌ అనే దివ్యప్రబంధంలో శ్రీవేంకటేశ్వరుని విషయంగా 


నాల్గు పాశురాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అయిన ఈ పాశురంలో భగవానుడు 
ఆదరంతో అధివసించి ఉండే పలు దివ్యదేశాలను ఆగ్యార్డు నోరార కీర్తిస్తున్నారు. 


నీరగత్తాయ్‌ నెడువరైయి నుచ్చిమేలాయ్‌! 
నిలాత్తిజ్ఞల్‌ తుజ్లత్తాయ్‌! నిైన్హ కచ్చి 
ఊరగత్తాయ్‌!, ఒణ్‌తుటైనీర్‌ వెఃకావుళ్ళాయ్‌! 
ఉళ్ళువారుళ్ళత్తాయ్‌!, ఉలగమేత్తుమ్‌ 
కారగత్తాయ్‌! కార్‌వానత్తుళ్ళాయ్‌! కళ్‌వా! 
కామరుపూజ్కావిరియిన్‌ తెన్సాల్‌ మన్ను 
పేరగత్తాయ్‌!, సేరాదు ఎన్‌ నెజ్జినుళ్ళాయ్‌! 
సపెరుమాన్‌! ఉన్‌ తిరువడియే సేణినేనే 8వ పా 


పరమకరుణామూర్తివి అయిన స్వామీ! “తిరునీరకమ్‌” అనే దివ్యతిరుపతి 
లోను, శ్రీవేంకటాద్రిశిఖరంలోను, “తిరు నిలాత్తిజ్లళ్‌ తుణ్ణమ్‌” అనే దివ్యదేశంలోను, 
సమృద్ది నిండిన కాంచీపురంలోని “తిరువూరకమ్‌” అనే తిరుపతిలోను, అందమైన 
తీర ప్రదేశంలో ఉండే “తిరువెఃకా” అనే దివ్యక్షేత్రంలోను, యోగుల హృదయ 


శ్రీవేంకటేశదివ్యసాహితి 169 


పుండరీకం లోను, లోకం అంతా కీర్తించే “తిరుక్కారకమ్‌” అనే దివ్యదేశంలోను, 
“తిరుక్కార్‌ వానమ్‌” అనే తిరుపతిలోను, “తిరుక్కళ్‌వనార్‌” లోను, అభిలషింప 
తగినదై, మిక్కిలి అందాన్ని కల కావేరీనదికి దక్షిణదిక్కులో చక్కగా ఉండే “తిరుప్పేర్‌ 
నకరో లోను ఆనందంగా నివసించినట్లే దాసుని హృదయంలో విడువకుండా వేంచేసి 
ఉన్నావు. ఆహా! ఏమి నీ సౌమ్యం! వాత్సల్యం! కారుణ్యం! 


'సీరగమ్‌’ - కరుణ అనే నీటిని కల (నీటి స్వభావాన్ని కల) స్వామి వేంచేసి 
ఉండే చోటు కనుక ఈ దివ్యదేశానికి “నీరగమ్‌” - అని పేరు. “ఊరగమ్‌” 
- ఉరగమనే సర్పరూపంలో స్వామి సేవను అను[గ్రహించడంవల్ల ఈ తిరుపతికి 
ఈ పేరు వచ్చింది. “వె..కా” - బ్రహ్మ చేసే యాగాన్ని రక్షించడానికై వేగవతీనదిని 
అడ్డుకోవడంకోసం స్వామి అడ్డుకట్టగా పరుండి ఉన్నందున ఈ తిరుపతికి 
“వేగాసేతు” అనిపేరు కల్గింది. ఈపేరే క్రమంగా “వేగవణై” - “వె..కళై” - “వె..కా” 
అయింది. “నెడువరై” - ఊర్షలోకవాసులుకూడా వచ్చి సేవించడానికి వీలుగా 
ఎత్తుగా వేంకటాద్రి ఉన్నది. కనుక ఈ ప్రయోగం చేయబడింది. “కళ్యా” - 
తిరుక్కళ్ళనూర్‌లోని మూర్తి. ఇతరులు (గ్రహించలేనట్లు కార్యాన్ని చేయగలవాడు. 
“ఇరామడై మూట్టువారైప్పోలే ఉళ్ళే పది కిడన్దు” - అనే పిళ్ళైలోకాచార్యులవారి 
సూక్తి స్మరణీయం. “పేరగమ్‌” - శ్రీరంగం సమీపంలోని అప్పకుడత్తాన్‌ సన్నిధి. 
202. అవ : “స్వామీ! దివ్యతిరుపతులలో నీవు స్థిరనివాసం ఏర్పరుచుకొన్న అందాన్ని, 
నీ దివ్యతిరుమేనిలో అహంకారులకుసైతం చోటును ఇచ్చిన శీలాన్ని, నేను నోరార 
కీర్తిస్తూ సంచరిస్తాను”- అని అంటున్నారు. 

వజ్గత్తాల్‌ మామణి వన్దున్దు మున్నీర్‌ 

మల్లెయాయ్‌! మదిళ్‌కచ్చియూరాయ్‌! పేరాయ్‌!, 
కొజ్జత్తాల్‌ వళజ్లొనై యలజ్ఞల్‌ మార్వన్‌ 
కులనరైయన్‌ మడప్పావై ఇడస్సాల్‌ కొణ్డాన్‌ 
పజ్ఞత్తాయ్‌!, పాణ్యుడలాయ్‌! పారిన్‌ మేలాయ్‌! 
పనివరైయినుచ్చియాయ్‌! పవళవణ్ణా!, 
ఎజ్బుథిగాయ్‌! ఎమెరుమాన్‌! ఉన్నై నాడి 
ఏక్టరయేన్‌ ఇజ్లనమే ఉశ్రలీదరుగేనే 9న పా 
గొప్ప రత్నాలను నావలద్యారా తీసికొని వచ్చి, కుప్పలుగా పోసే సముద్రతీరాలను 
కల కడల్‌మల్లై అనే దివ్యదేశంలోను, గొప్ప ప్రాకారాలతో (ప్రకాశించే కాంచీనగరం 


170 శ్రీవేంకటేశదివ్యసాహితి 


లోను, తిరుప్పేర్‌నకర్‌లోను వేంచేసి ఉండేవాడవు, తేనె నిండిన, ఎజ్జనైన కొన్సపూల 
మాలతో కూడిన వక్షఃస్థలాన్ని కలవాడు, సద్వంశంలో జన్మించిన, పర్వతరాజపుత్రిక 
అయిన పార్వతిని ఎడమవైపున కలవాడు అయిన శివుని దక్షిణపార్య్యంలో కలవాడవు, 
క్షీరాబ్దిలో యోగనిద్రలో పవళించి ఉన్నవాడవు, రామకృష్ణాదిరూపాలతో భూమిపై 
సంచరించిన వాడవు, చల్లని వేంకటాద్రిశిఖరంలో నివసించేవాడవు అయిన నీవు 
ఎక్కడ ఉన్నావు? పగడపుఛాయవలె అందమైన వర్ణాన్ని కల నాస్వామీ! బీదవాణ్ణి, 
చపలుణ్ణి అయిన నేను నిన్ను అన్వేషిస్తూ ఈరీతిలో శ్రమపడుతున్నాను. 
తోడిరాగం - (త్రిపుట తాళంలో ఈ పాశురం ఉన్నది. 


203. అన : నా కుమార్తె అయిన పరకాలనాయకి, తాను నాయకుని ఎదుట 
నిలుచున్నట్టు తలచి అందమైన చిలుకవలె మాట్లాడుతూ, నాయకుడు ఏ సమాధానం 
పలుకనందువల్ల తానున్న స్థితి చెడి (అవసన్నయై) “నా నాథుని రక్షకత్వ, సౌలభ్య 
సౌశీల్యాలు నాపై ప్రసరించ లేదే! అయ్యో! అని పెద్దగా రోదిస్తున్నది” అని ఇందులో 
తల్లి బాధ పడుతున్నది. 
పొన్నానాయ్‌ పాక్టరీలే క్రయిమ్‌ కావల్‌ పూణ్ణ 
పుగక్టరానాయిగకగ్‌ వాయ తొజ్జనేన్‌ నాన్‌, 
ఎన్నానాయ్‌ ఎన్నానాయ్‌ ఎన్నలల్లాల్‌ 
ఎన్టటీవనేయేన్‌, ఉలగమేత్తుమ్‌ 
తెన్నానాయ్‌ వడవానాయ్‌ కుడపాలానాయ్‌ 
కుణసాల మదయానా యిమైయోటణ్కెన్టుమ్‌ 
మున్నానాయ్‌, పిన్నానార్‌ వణజ్ఞుమ్‌ శోది 
తిరుమూలీకళత్తానాయ్‌! ముదలానాయే 10న సా 
లోకాలన్నీ స్తుతించేది, దక్షిణదేశంలో ఉన్నది అయిన తిరుమాలిరుమ్‌ శోలై 
దివ్యక్షేత్రంలో మత్తగజంవలె వేంచేసి ఉన్నవాడా! ఉత్తరదిక్కులో ఉండే వేంకటా 
చలంలో వేంచేసి ఉండే మదగజంవంటివాడా! పడమరదిక్కులోని శ్రీరంగంలో 
నిద్రిస్తూ ఉన్న మదగజంతో సమానుడా! తూర్పుదిశలోని తిరుక్కణ్ఞపురం అనే 
దివ్యదేశంలో అధివసించి ఉన్న మత్తగజంవంటివాడా! ఎల్లప్పుడూ నిత్యసూరులకు 
సేవించదగినట్టున్నవాడా! అవతారాలకు తరువాత జన్మించేవారుకూడ ఆ(శ్రయించ 
దగినట్టుండే దివ్యజ్యోతి స్వ్వరూపుడవుగా, తిరుమూభ్రీక్కళమ్‌ అనే దివ్యదేశంలో 
వేంచేసి ఉన్నవాడా! ఆదిదైవమా! బంగారంవలె స్పృహణీయుడా! ఏడు లోకాలను 


శ్రీవేంకటేశదివ్యసాహితి 171 


రక్షించడంచేత కల్గిన కీర్తిని కలవాడా! నైచ్యమే రూపుదిద్దుకొన్నట్టుండేవాడను, 
దాసుడను, జ్ఞానహీనుడను అయిన నేను, “నాకు గజంవంటివాడా” అని నిన్ను 
పలవరించడం తప్ప ఇంకేమీ తెలియను. 
శంకరాభరణరాగంలో - రూపకతాళంలో ఈ పాశురం ఉన్నది. 
204. అన : “సర్వేశ్వరా! పలు రీతుల్లో నీ వైభవాన్ని కీర్తించడం తప్ప ఇంక ఏదీ 
నాకు తెలియదు” - అని ఇందులో అంటున్నారు. 
కన్టు మేయ్‌త్తు ఇనిదుగన్ద కాళాయ్‌! ఎన్టుమ్‌ 
కడి పాక్టరీల్‌ శూ[గ్‌ కణపురత్తు ఎన్‌ కనియే! ఎన్టుమ్‌, 
మన్దమరక్కూత్తాడి మగికగ్‌న్గాయ్‌! ఎన్టుమ్‌ 
వడ తిరువేజ్జడమ్మేయ మైన్హా! ఎన్టుమ్‌, 
వెనశురర్‌ కులమ్‌ కళైన్ల నేనే! ఎన్టుమ్‌ 
విరిపారీల్‌ శూశ్రీల్‌ తిరునతైయూర్‌ నిన్హాయ్‌! ఎన్టుమ్‌, 
తన్జు కుళ్రరల్‌ కరునిణత్తు ఎన్‌తుణైయే! ఎన్టుమ్‌ 
తుణైములై మేల్‌ తుళి శోర చ్చోర్‌గిన్టాలే 16వ పా 
గోవులను మేపి, మిక్కిలి సంతోషించిన యువకశ్రేష్టా! అని, సుగంధాన్ని కల 
తోటలచేత చుట్టబడి ఉండే తిరుక్కణ్ఞుపురంలో నిద్రించే నా తీయని ఫలమా! అని, 
అత్యంతప్రీతితో కుంభనృత్యాన్ని ఆడి సంతోషించినవాడా! అని, ఉత్తర దిక్కుకు 
తిలకంవంటి వేంకటాచలంలో వేంచేసి ఉన్నవాడా! అని, అసురకులాన్ని జయించి 
నిర్మూలించిన పరా(క్రమశాలీ! అని, వికసించిన సుగంధపుష్పాలను కల్లి, అందంగా 
ఉండే ఉద్యానవనాలచేత పరివృతమైన తిరునజైయూర్‌లో నిలచి ఉన్నవాడా! అని, 
దట్టమైన కేశపాశాన్ని, నల్లని దివ్యమంగళవిగ్రహాన్ని కలవాడవైన నాకు 
సహాయభూతుడా! అని పలవరిస్తూ ఒకదానితో వేజాకటి పోలి ఉండే స్తనాలపై 
కన్నీటి బిందువులు పడుతుండగా నాకుమార్తె మిక్కిలి బాధపడుతున్నది. ఇకనైనా 
నీవు ఆమెను అనుగ్రహించు స్వామీ! 
సావేరి రాగం - రూపక తాళంలో ఈ పాశురం రచింపబడింది. 
“తుణైములైమేల్‌ తుళి శోర చ్చోర్‌కిన్ధాలే” అనే ప్రయోగాన్ని “కన్టు మేయ్‌త్తు 
ఇనిదుకన్ద కాళాయ్‌” ఇత్యాది (ప్రతిపాద ప్రయోగంతో (ప్రత్యేకంగా కలిపి అర్థం 
చెప్పవచ్చు. “మకికగిన్లాయ్‌” - నృత్యంతో ఇతరులను సంతోషపెట్టడమే కాక, 
తానుకూడా సంతోషించేవాడు. నర్తనసౌందర్యంతో ఇతరులను వశీకరించుకొనేవాడు, 


172 శ్రవేంకటేశదివ్యసాహితి 


తాను సంతోషించేవాడై ఉన్నాడు - అని పెరియవాచ్చాస్‌పిళ్సై వ్యాఖ్యాన సూక్తి, 
సజాతీయులను వశీకరించుకొన్నానుకదా! అనే తృప్తితో స్వామి ఆనందిస్తున్నాడు. 


శిజీయతిరుమడల్‌ 

205. అన : భగవానుని విషయంలో ఆశ్ర్యూర్లకు పరభక్తి-పరజ్ఞాన-పరమభక్తులు 
పూర్ణంగా కలుగగానే, భక్తిప్రకర్షవేత నాయకీ భావం కల్గింది. భగవానుని సాక్షాత్తు 
దర్శించాని, స్పృశించాలని, ఆలింగనం చేసికోవాలని- ఇత్యాదిగా బాహ్యసంశ్రేషాపేక్ష 
వారికి కల్గి, అది సాధ్యం కానందువల్ల - “నా స్వరూపాన్ని సైతం చెడగొట్టుకొని 
అయినా అతనిని దర్శింపజేసికొంటాను” అని ఆక్రార్లు నిశ్చయించుకొన్నారు. 
శ్రీకృష్ణావతారం లోని కుంభ నృత్యమనేలీలలో చిక్కుకొని, అతనిని పొందలేక 
పోవడంవల్ల మడల్‌ ఎత్తాలని నిశ్చయించుకొన్న ఒక నాయకి పలికే సూక్తులతో 
తమ క్లేశాన్ని శిజియ తిరుమడల్‌ ప్రబంధంలో ఆగ్యార్డు తెలియజేశారు. 

అందులోని ఈ పాశురంలో ఈమె ప్రయత్నాన్ని చూచిన సఖి, “నీవు దర్శించిన 
తీరు ఏమి?” అని ప్రశ్నించగా, “అతని గుణగణాలను కీర్తిస్తూ దేశం అంతా తిరిగి, 
చిక్కిన నా శరీరాన్ని చూపుతూ అతని గుణాన్ని చెడగొట్టి అయినా నేను అతణ్ణి 
పొందుతాను”- అని బదులిస్తున్నది. 

శీరార్‌ తిరువేజ్లడమే ----------------- 

నిత్యసూరులకు, సంసారులకు సమానంగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ నిలచి 
ఉండే సన్నివేశంలో ఉన్న అతిశయం ఉన్నదికదా తిరుమలకు. అక్కడకు పోయి 
నా శరీరాన్ని చూపి అతడు ఉభయవిభూతికి నాథుడు కాకుండా ఉండేటట్టు చేస్తాను. 


నాదనామక్రియరాగం - ఆదితాళంలో ఈ పాశురం ఉన్నది. 
సెరియతిరుమడల్‌ 


206. అన : పెరియతిరుమడల్‌ అనే ప్రబంధంలోకూడా ఆగ్ర్యార్డు పరకాలనాయకీ 
భావనతో భగవానుని ఉద్దేశించి మడల్‌ ఎత్తడం ప్రమేయం. ఈ ప్రబంధంలో 
రెండు సందర్భాలలో వేంకటాచల ప్రసక్తి కానవస్తున్నది. అందులోని మొదటి 
సందర్భం ఇది. 

తెన్ననుయర్‌ పొరుప్పుమ్‌ తెయ్‌న నుడనులైయుమ్‌ 


దక్షిణదేశంలో ఉండే తిరుమాలిరుమ్‌శోలై అనే గొప్ప పర్వతాన్ని, ఉత్తరదేశంలోని 
వేంకటాచలాన్ని రెండు స్తనాలుగా గల శ్రీభూమాదేవులచే సేవింపబడే దివ్యపాదార 


శ్రీవేంకటేశదివ్యసాహితి 173 


విందాలను కలవాడై, నాగపర్యంకంలో శయనించి ఉండే పరమాత్మయే నా స్వామి. 
అతడు నన్ను ఉపేక్షిస్తున్నాడు. తాను ఇచ్చిన మాటను మటుచి, నన్ను మోస 
గిస్తున్నాడు. అతడు దుష్టుడు. ప్రజలారా! గుర్తించండి. 

నాదనామ(క్రియరాగం - ఆదితాళంలో ఈ పాశురం, తరువాతి పాశురం 
ఉన్నాయి. 
207. మిన్నిమక్టలై తవశ్రీలుమ్‌ వేజ్గడత్తు ఎమ్‌ విత్తకనై 


మేఘాలు తళతళా మెరుస్తూ సంచరించే శిఖరాలను కల్గిన శ్రీవేంకటాచలంలో 
వేంచేసిఉండే జగత్కారణభూతుడైనవాడే నాస్వామి. 


అనుబంధం 
తిరువరజ్ఞత్తముదనార్‌ 


శ్రీరంగే మీనహస్తే చ జాతం రంగార్యనందనమ్‌ | 
రంగనాథగురుం వందే రామానుజపదాశితమ్‌ ॥ 


తిరువరంగత్తముదనార్గు “మూజ్షిత్కొడి” అనే [గ్రామంలో మీనమాసం హస్తా 
నక్షత్రంలో శ్రీరంగంలో అవతరించారు, అక్కడే నివాసం చేసేవారు. కులక్రమా 
గతంగా వచ్చిన శ్రీరంగాలయపౌరోహిత్యం, పురాణపఠనం- మొదలైన కైంకర్యాలను 
నిర్వహిస్తూ, సకలశాగస్తనిష్టాతులై ఉండే వీరు “కోయిల్‌నమ్బి”గా ప్రసిద్ధి చెందారు. 
భగవద్రామానుజుల వారు వీరిని కూరేశుల శ్రీచరణాలను ఆ(శ్రయింపబేశారు. 
కూరేశులు పరిపూర్ణ్శకటాక్షానికి పాత్రం అయిన వీరు ప్రపన్నశిఖామణులై, 
మధురకవులు నమ్మా[్ర్యార్ల విషయంలో చరమపర్వనిష్టా ప్రతిపాదకం అయిన 
కణ్టినుణ్‌శిణుత్తామ్బు అనే ప్రబంధాన్ని అను(గ్రహించినట్లే, శ్రీరామానుజులవారి 
విషయంగా వారి తిరునామాంకితాలైన 108పాశురాలు కల ఇరామానుశ 
నూథీగిన్గాది ప్రబంధాన్ని అనుగ్రహించారు. దీనిని కటాక్షించి, ఆనందించిన 
శ్రీరామానుజులు ప్రపన్నులు (ప్రతిదినం దీనిని అనుసంధించు కోవాలని 
నియమించారు. అందువల్ల ఈ ప్రబంధానికి “ప్రపన్నగాయ త్రి, ప్రపన్నసావిత్రి” 
అనే పేర్లు కలిగాయి. ఈ (ప్రబంధం శ్రీరామానుజుల కాలంలోనే అవతరించి 
నందువల్ల, శ్రీరంగనాథుని ఆజ్ఞానుసారం శ్రీరామానుజుల వారిచేత కటాక్షింపబడి 
నందువల్ల ఇది నాలాయిరదివ్యప్రబంధంలోని ఇయజ్సా అనే భాగంలో చివరగా 


174 శ్రవేంకటేశదివ్యసాహితి 


చేర్చి, అనుసంధింప బడుతున్నది. ఈ ప్రబంధవైభవం వాచామ గోచరం. 
పురుషసూక్తం తెలియనివాడు బ్రాహ్మణుడు కానట్టు, ఈ (ప్రబంధం రానివాడు 
ప్రపన్నుడు కాడని అభిజ్ఞలైన ఆచార్యుల సూక్త, 


ఇరామానుశనూీ గ్రున్హాది 


అన : తిరువరబ్లత్రముదనార్‌ అనుగ్రహించిన ఇరామానుశనూశ్ర్‌ఖైన్హాది ప్రబం 
ధంలో రెండు పాశురాలలో శ్రీవేంకటేశ్వరుని తిరునామం కీర్తింపబడింది. 


ప్రస్తుత పాశురంలో శ్రీతిరువరంగత్తముదనార్‌ భగవద్రామానుజులను 
ఉద్దేశించి- “స్వామీ! దాసునికోసం తమరు (ప్రత్యేకంగా ఏమీ చేయనక్కరలేదు. 
దాసునకు సర్వస్వం అయిన తమ దివ్యపాదరవిందాలను అనుగ్రహిస్తే చాలు- 
అని ప్రార్థిస్తున్నారు. 

నినవణ్‌ కీర్‌త్తియుమ్‌ నీల్‌ పునలుమ్‌, నితైవేజ్లడ స్పా 

య్యున్హముమ్‌ వైగున్స నాడుమ్‌ కులవియ పాజ్కడలుమ్‌, 

ఉన్దనక్కు ఎత్తనై యిన్సన్లరుమ్‌ ఉన్నిజైమలర్‌త్తాళ్‌ 

ఎన్టనక్కుమ్‌ అదు, ఇరామానుశా! ఇవై యీన్షరుళే 76వపా 


భగవద్రామానుజా! శాశ్వతం అయిన, నిరవధికం అయిన కీర్తితో, లెక్కలేనన్ని 
సెలయేళ్ళ ప్రవాహాలతో పూర్ణం అయిన వేంకటాచలమనే స్పృహణీయం అయిన 
పర్వతం, వైకుంఠమనే దేశం, శ్లాఘనీయం అయిన క్షీరాబ్ది - ఇవి నీకు ఎంత 
ఆనందాన్ని ఇస్తాయో, అంత ఆనందాన్ని మీ దాసుడనైన నాకు మీ దివ్యపాదార 
విందాలు కల్గిస్తాయి. వాటిని నాకు అనుగ్రహించండి స్వామీ. 


అన : శ్రీరామానుజులు అముదనారులకు తమ విషయంలోగల అతిమాత్ర 
ప్రావణ్యాన్ని గుర్తించి, “నాపై ఇంత భక్తిని కల వీరి మనస్సును ఒక క్షణంకూడా 
విడిచి ఉండలేను” అని నిశ్చయించుకొని, వారి మనస్సులో నిత్యనివాసం చేశారు. 
దానినిచూచి అముదనార్లు సంతోషాతిశయంలో ఈ పాశురాన్ని పలుకుతున్నారు. 

ఇరుప్పిడమ్‌ వైగున్లమ్‌ చేజ్లడమ్‌, మాలిరుళ్లోలై యెన్నుమ్‌ 

పారుప్పిడమ్‌ మాయను క్కెన్సర్‌ నల్లోర్‌, - అవై తమ్మొడుమ్‌ వను 

ఇరుస్పిడమ్‌ మూయన్‌ ఇరామానుశన్‌ నునత్తు ఇన్టు అనన్‌ వను 

ఇరుప్పిడమ్‌, ఎన్‌దనిదయత్తుళ్ళే తనక్కిన్సు అవే 106వ పా 


శ్రీవేంకటేశదివ్యసాహితి 175 


సర్వేశ్వరుడు ఆదరంగా వేంచేసి ఉండే చోట్లు ఏవి? అని అంటే, పరమపదం, 
శ్రీవేంకటాచలం, తిరుమాలిరుమ్‌శోలై అనే దివ్యదేశాలు అని పెద్దలంటారు. ఈ 
దివ్యదేశాలతోపాటుగా భగవానుడు ప్రీతితో వేంచేసి ఉండే చోటు శ్రీరామానుజుల 
హృదయంలోనే. అటువంటి భగవ(ద్రామానుజులు ఇపుడు ఎంతో కృపతో తనకు 
అత్యంత ప్రీతిపాత్రమైనస్టానం అని వేంచేసి నిత్యవాసం చేసే చోటు నాహృదయం 
లోనే. ఆహా! ఏమి నా భాగ్యం! 

మోహనరాగం - రూపకతాళంలో ఈ పాశురం ఉన్నది. 


శ్రీవేదాంత దేశికులు 


కన్యా శ్రవణసంభూతం ఘంటాంశం వేంకటేశితుః । 
శ్రీమద్వేంకట నాథార్యం నందే వేదాంతదేశికమ్‌ ॥ 


అవ : శ్రీవేంకటేశ్వరుని ఘంటయొక్కఅంశతో (క్రీ.శ.1268వ సం॥లో 
విభవనామ సంవత్సరం కన్యామాసం (శ్రవణానక్షత్రంలో కాంచీపురంలో గల 
“తూప్పులో అగ్రహారంలో విశ్యామిత్రగోత్రీయులైన అనంతసూరి, తోతారాంబ 
దంపతుల పుత్రరత్నంగా అవతరించి, మేనమామ అయిన, అప్పుళ్ళార్‌ అనబడే 
ఆత్రేయ రామానుజులవారి పరిపూర్ల్ణకటాక్షానికి పాత్రులై, సకలశాస్తపారంగతులై, 
శతాధిక (గ్రంథకర్తలై, కవితార్కిక కేసరి- సర్వతంత్రస్వతం(త్ర -వేదాంతాచార్యాది 
బిరుద భూషితులైన శ్రీమద్వేంకటనాథులు తాము అనుగ్రహించిన అధికార 
సం(గ్రహమనే దివ్యప్రబంధంలో ఒక పాశురంలో శ్రీవేంకటాచలాన్ని కీర్తించారు. 
ఈ పాశురంలో శ్రీదేశికులు భగవానునకు గొప్ప వాసస్టానం- మహామహిమను 
గల శ్రీవేంకటమనే దివ్యపర్వతమే - అని అంటున్నారు. 
అధికారసం[గ్రహం 
కణ్బవడియిణై యెమక్కు క్కాట్టుమ్‌ వెట్పు 
క్కడునినైయ రిరువినైయుమ్‌ కడియుమ్‌ వెట్పు, 
తిజ్ల మిదు వీడెన్న త్తిగల్రీటుమ్‌ వెణ్సు 
తెలిన్ట సెరుమ్‌ తీర్‌త్తజ్లల్‌ శెటిన్హ వెల్పు, 
పుణ్ణియత్తిన్‌ పుగలిదెన ప్పుగశ్రీగుమ్‌ వెట్పు 
పొన్నులగిల్‌ పోగ మెలామ్‌ పుణర్‌క్కుమ్‌ వెల్పు, 


176 శ్రీవేంకటేశదివ్యసాహితి 


విజ్ఞనరు మణ్జనరుమ్‌ విరుమ్సుమ్‌ వెజ్టు 
వేబ్లడ వెట్సెన విళజ్లుమ్‌ వేదవెట్సే 43వ సా 


శ్రీకృష్ణుని శ్రీచరణాల జంటను మనకు దర్శింపజేసేది, క్రూరపాపాలను 
చేసినవారి ద్వివిధకర్మలను (పూర్వాఘ-ఉత్తరాఘాలను, లేక, పుణ్యపాపరూప కర్మ 
లను) నశింప జేసేది, దృఢంగా ఈ దివ్యదేశమే పరమపదం అని చెప్పదగినట్టు 
విలసిల్లేది, స్వచ్చంగా ఉండే పలు పుణ్యతీర్థాలలో నిండి ఉండేది, “ఇది పుణ్యాలకు 
నెలవు” అని ప్రశంసింపబడేది, స్పహణీయం అయిన పరమపదంలో అనుభవించే 
దివ్యాను భూతులన్నీ కరతలామలకం చేసేది, పరమపదవాసులైన నిత్యసూరులు, 
భూలోకంలోని మానవులు ఆశపడేది ఏది? అంటే, శ్రీవేంకటాచలమనే పేరుతో 
'ప్రసిద్దిచెంది, విరాజిల్లే వేదస్వరూపి అయిన (వేదప్రతిపాద్యమైన) దివ్యపర్వతమే. 


అణు అ 


